


వాజ్బయ- యోగం పరిశోధన పతి9క 


సంచిక : 1 సంపుటం : 1 ఫ్మిబవరి=!196! 
జయంతి సంచిక 


నంపాదవల 


వేటూరి ఆనందమూ రి 
వేటూరి ఆంజనేయులు 


నంవొదోత నలవొమండలి 


(శ్రీ తిరుమల రామచం[ద శ్రీ కొత్త రామకోటయ్య 
ఆచార్య తిమ్మావజ్షైల కోదండరామయ్య డా॥ పోచిరాజు శేషగిరిరావు 
డా॥ వేటూరి సుందరమూ గి. శ్రీ వేటూరి గురుపసాడ్‌ 





శ్రీ (పథాకర పరిశోధక మండలి 
“భ్రీనివాన్‌' _ 6/2 ఆర్‌,టి. (న్యూ) 
విజయనగర్‌ కాలనీ , హైదరాబాదు=500 457 
ఆంధప్రదేశ్‌ 


స్వవిషయము 


“రవికి దీపమున నర్చ లిచ్చు పగిదివోలె"” 
(నన్నిచోడని కుమారసంభవము 1-49) 


శ్రీ పభాకర పరిశోధక మండలి (హైదరాబాదు) వారు [ప్రచురిస్తున్న ఈ షాణ్మాసిక 'మణిమంజరి' 
వాజ్మయ యోగ పరిశోధన పత్రికగా రూపుదిద్దుకొంటున్న ది. గురుదేవులు స్వర్గీయ శ్రీ |పభాకరశాన్ర్రిగారి 
వ;స్మృతి కంకితమైన మా యీ “మణిమంజరి' శ్రీవారి జయంతి-వర్ధంతి సందర్భాలను పురస్కరించుకొని 
ఏడాదికి రెండుసార్ద ఫ్మబవరిలోను-ఆగస్టులోను వెలువడుతుంది. గురుదేవుల 98వ జయంతిని పురస్కరించు 
కొని “ప్రభాకర జయంతి సంచిక” |పస్తుతం మీ ముందున్నది. 
విడిపతి వెల (స్వదేశంలో) రూ. 15/- (పోస్టేజి ఉచితము) 
సంవత్సర చందా ,, రూ. వీర్‌ /- ( ఖ్‌ ) 
సంవత్సర చందా (విదేశాలకు) 8 డాలరు ( a ) 
కొద్ది పతులు మ్మాతమే ఆచ్చయినవి. వలసినవారు ముందుగానే సొమ్మును మనియార్ణరు ద్వారాగాని, 
డిమాండ్‌ డాష్‌ ద్వారాగాని [కింది విలాసమునకు పంపి చందాదారులు కావచ్చును, 
ముందు ముందు 'మణిమంజరి' కొత్త శీర్షికలను సంతరించుకొనబోతున్న ది. గురుదేవుల మౌలిక రచన 
లెన్నో పరంపరగా ఇందు వెలువడ నున్నవి. 


సంపాదకులు-మణిమంజరి 

6/2 RT (New) విజయనగర్‌ కాలనీ 
హైదరాబాద్‌-500 457 

ఆంధ (పదేశ్‌ 


ఫ00001000000000000000102000000000000000000000000000000000000000000000000020000000000000000002200000010001 
తెలుగు నేలలోని [పత్యణువునందును జీవము, శిల్పము, చర్మిత కలదని |పభాకర 
శాన్రిగారు నిరూపించిరి .... 


వేటూరివారు వెలువరించిన (పతి వాక్యమును సంపాదించి సంపుటీకరించుట మన కనిష్ట 
ధర్మము. తెలుగు సోదరులు క ర్రవ్యపరాయణులయ్యెడరుగాక క 

— తుమ్మల సీతారామ మూర్తి 

(ఆంధప తిక. 14-9-1960) 

WU) (పభాకరళాన్త్రగారు రచించిన, పరిష్కరించిన [గంథములు మొదలగునవి అచ్చులో 

నున్నవి. [పకటితములు కావలసినవి అనేకములు గలవు. వాటిని సమ్మగముగ ఆకళింపు 

చేసికొని మరొకప్పుడు లోకమునకు వెల్టిడింపగలము. (శ్రీవారు విడిచి వెళ్ళిన కార్యభార 

మెంతేని గలదు. ఏ తన్నిర్వాహమును త్వరలో సమ్మగము గావించుటకు తగిన ధైర్య 
సైర్యములను సాధనసంప తిని భగవంతు డను[గహించునుగాక.” 


(సానుతాప సందేకాలకు | పభాకరళాన్ర్రిగారి కుమారుల కృతజ్ఞత 
ఆంధ (ప్రభ - 20-9-50) 
LULU EULER EEUU 





షె Ha, qi 
Minister of External Affairs 
INDIA 


New Delhi 
April 6, 1981 





[am happy to know that Prabhakara Parishodhaka Mandali is now 
bringing out a Six-monthly journal under tha title ‘Mani Manjari. | have 
admired the voluminous and valuable contribution of Late Shri Veturi 
Prabhakara Sastry and the variegated range of his writings. Any attempt 
to bring out this large mass of high quality literary meterial would, | 
think, be welcome not only from the general readers’ point of view but 
also as a service to researchers. 1 would like to compliment Shri Ananda 
murthy and his colleagues for this very useful venture. 


(Sd.) P. V. Narasimha Rao 


Avula Sambasiva Rao 
Vice-Chancellor, Andhra University 
Waltair, 

Visakhapatnam-530 003 (౧.౧% 

Dt. April 10, 1981. 


It givesme pleasure to know that the Prabhakara Parisodhaka 
Mandali is going to bring out half-yearly literary journal captioned ‘Mani 
Manjari’, and its first issue will be released shortly. Itis good news for 
us who are interested in Telugu Language and Literature. 


Sri Veturi Prabhakara Sastry Garu was a good poet, philosopher, 
scholar and critic. | enjoy reading his poetry and articles written in 
Simple language, but pregnant with rich ideas, 


1 ౧౦౧౧౧౭౧4 the Parisodhaka Mandali for their efforts in bringing 
out the poetic works of Shri Sastry Garu in their journal, in series. 
{amsure that the journal ‘Mani Manjari’ will be acclaimed as good 
Literary journal. May the efforts of the Mandali meet with every 
success 


(Sd) Avula Sambasiva Rao 


దేవులపల్లి రామానుజరావు ఆంధ సారస్వత వరిషతు 
తిలక్‌ రోడ్‌, హైదరాబాదు 
తేదీ, 27.8.1981 


స్వర్గీయులు మీ పితృపాదులు వేటూరి _పభాకర కాస్ర్రిగారి స్మృత్యర్థం, 'మశిమంజరి” 
అనే ప్మతికను ఆరునెలల కొకసారి (పకంటిచవలెనని మీరు నిశ్చయించినట్లు, అందులో శాస్త్రీ 
గారి అము[దిత రచనలతోపాటు వారిని గూర్చి యితరులు చేసిన రచనలు పకటితంకాగలవని 
తెలుసుకొని మిక్కిలి ఆనందించినాను. ఇది తప్పక చేయవలసినపని. కొంత ఆలస్యం అము 
నప్పటికిని మీరు యిందుకు పూనుకోవడం సంతోషకరం. 


ఆధునిక ఆం|ధ వాజ్మయంలో |పభాకరకాన్రి గారిది సమున్నతమైన స్థానం. వారు 
అద్వితీయలని చెప్పినా ఆతిశయో క్తికాదు. కవిత్వం, వాజ్మయ పరిశోధన, భాషాపరిశోధన, 
చర్మితపరిశోధన, సాహిత్యం అన్నిటిలోను వారు సిద్ధహస్తులు. ఆనేకరంగాలలో నూతన ఆంశా 
లను ఎన్నియో కనుగొని |పకటించి తెలుగు భాషకు నూతన వికాసాన్ని కలిగించినారు. 
[పభాకరశాన్రిగారు నైతిక విలువలను పాటించినయోగీశ్వరులు. వారి యోగవిద్య అనేకులకు 
బాధానివారణ కావించినది. ఈ విధమైన విశిష్ట వ్య క్తిత్వంకలవారు తెలుగువారిలో ఆరుదని 


చెప్పితే సత్యానికి భంగంవాటిల్రదు. 


నేను స్వయంగా వారిని సందర్శించినాను. స్వర్గీయ చెళ్ళపిళ్ళ వెంకటళాన్త గారు 
ఆస్టానక వియైన సందర్భంలో విజయవాడలో జరిగిన మహాసభలలో నేను వారి ఉపన్యాసం 
విన్నాను; (పత్యక్షంగా కలిసి మాట్టాడినాను. ఆ సంభాషణ ఒక విజ్ఞానపు విందుగా ఉండినది. 
శాన్ర్రీగారు తెలుగు వై తాళికులలో ఆ[గశేణికి చెందినవారు. వారి అమ్ముదిత రచనలన్నీ | పకటి 
తంకావలెను. మనం వారిని మరచి పోవడం కృతఘ్నత కాగలదు. 


“మణిమంజరి' వారి యశశ్చం[దికలను తెలుగు నేలమీద శాశ్వతంగా వెదజల్రవలెను . 
ఈ ప్మతికను నిర్విఘ్నంగా చిరకాలం నడి పేపద్ధతి ఆలోచించండి, నా సహాకారం పూర్తిగా 
ఉంటుందని చెప్పవలసిన ఆవసరంలేదు కదా! 


(నం) దేవులపల్లి రామానుజరావు 


ఆచార్య వి' రామరాజు డీన్‌, ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ 
ఉస్మానియా విశ్వవిద్యాలయము 

హెదరాబాదు 

తేదీ. 29.4.1981 


శ్రీ పభాకర పరిశోధక మండలి పక్షమున మీరు మణిమంజరి అనే పత్రికను వెలు 
రిస్తున్నందుకు చాలా సంతోషము. తెలుగులో సాహిత్య పతికలు చాలా ఉన్నవి కాని ఉన్నత 
[పమాణాలు పాటించే పరిశోధన పతికల, కొరత ఎంతైనా ఉన్నది. ఆప్పుడప్పుడు పరిశోధ 
నకు అంకితమైన ఒకటి రెండు పతికలు వెలువడినా అవి బాలారిష్టములు గడవక ముందే 
ఆగిపోయినవి. కీ.శే. [పభాకర శాస్తి గారి పేరుతో వెలువడే ఈ మణిమంజరి ఉన్నత [పమా 
ణాలు పాటిస్తూ కలకాలం మనగలదనీ దీని ద్వారా మీరు (ప్రభాకరుల జ్ఞానదీధితులు లోకానికి 
ఆందిస్తారసీ ఆశిస్తున్నాను. శుభమస్తు 


(సం) ఆచార్య వి, రామరాజు 


విషయసూచిక 
సంకలన [గంథ సంధాతలు : 
శ్రీ వేటూరి (పథాకరశాస్ర్రీగారు 


కళింగదేశము _ (పొచీన (గంధములు 
నేను మా చిన్నన్నయ్య 

ఒక లేఖ - ఒక సమావేశము 

లేఖ 

మహాత్ముడు 


పావులూరిగణితము= 
[పభాకరళా్రగారు 


గురుదేవుల డై రీనుండి కొన్నిపుటలు 
వేటూరివారు 

భజగోవిందం 

యోగము-విశ్వచై. తన్యము 
గాంధిరామాయణము: సంకలన గంథము 
వంశోద్ధారకుడు 

వేటూరి సుందరశాన్రీగారి రచనలు 

(క్రీ త్యాగ [బహ్మోత్సవమండప [పవేశోపన్యాసము 
సనత్సుజాతీయము 

చాటుపద్య - మణిమంజరి 

పరిశోధక[బహ్మ వేటూరి | పభాకరళాన్త్రిగారు 
వార్తలు = విశేషాలు 


విజపీ 
కాండ 


10 
14 
27 
త్‌ 


88 


45 
50 


51 
57 
60 
68 
67 
14 
76 
80 
87 
89 
91 
92 


డా॥ పోచిరాజు శేవగిరిరావు 
వేటూరి |ప్రభాకరశాన్ర్రి 

డా॥ వేటూరి చం[ద శేఖర శాస్త్రి 
డా॥ వేటూరి ఆనందమూ ర్తి 
మోచర్హ రామకృష్ణయ్య 


నే 


వేటూరి (ప్రభాకర శాన్త్రి 


అచార్య తిమ్మావజ్ఞ ల కోదండరామయ్య 


వేమూరి సీతారామశాస్త్రి 
వేటూరి ప్రభాకరశా న్ర్రి 


వెటూరి [పభాకరశాన్ర్రి 


డా॥ వేటూరి శంకరశాన్ర్రీ 


వేటూరి పభాకరశాన్ర్రి 


వేటూరి [పభాకరశళాన్ర్రి 


మసన చెన్నప్ప 


సంపాదకులు 


Te ఆట wee vy 





ళ్ళి 


a 





జ్‌ 





ల 





«+ 


i 


* 


శ 
నా క 
న్‌ 





p13 
ళ్ళ న్‌్‌ 
Zt p 


ఖ్‌ శ్‌ 
CET 





29_8.1950 


జననం? 
7_2._.1888 


మనవి 


శ్రీ |పభాకర పరిశోధక మండలి ( హైదరాబాదు) పక్షమున మాయీ “మణిమంజరి” 
వాజ్మయ- యో గంపరిశోధన ప్యతికగా రూపు డిద్వకొంటన్నడి. కవిచూడామణి, విమర్శకా 
[గేసరులు, యోగిపుంగవులు ఆయిన గురుదేవులు కీ॥శీ॥ వేటూరి |పభాకరశాన్రి గారి దివ్య 
స్మృతి కంకితమైన ఈ షొణ్మాసిక ద్విభాషాప్మతికగా ఈ సంవత్సరం మొదలుకొని ఫ్మిబవరి 
ఆగస్టు మాసాలలో శ్రీవారి జయంతి-వర్థంతి సందర్భాలను పురస్కరించుకొని వెలువడగలదు. 
మణిమంజరి తొలిసంచిక |పభాకరజయంతిసంచికగా ఇప్పుడు మీ ముందున్నది. 


ఆం|ధ-ఆంగ్ల భాషల్లో [ప్రముఖుల వ్యాసాలతో పాటు గురుపాదుల ముదితాము[దిత 
రచనలు అనేకములు- కవితలు; చాటువులు; విమర్శలు; వ్యాసములు; ఉపన్యాసములు; 
వ్యాఖ్యలు, టీకలు, టిప్పణులు; పీఠికలు, సమీక్షలు; లేఖలు; డైరీలు; సామెతలు, నానుళ్ళు, 
పలుకుబళ్ళు; కథలు, గాథలు; జీవితము, యోగము; ఆవీ యివీ మొదలైన ఆపూర్ణ విష 
యములు పరంపరగా ఇందు వెలువడగలవు. కొన్ని శీర్షిక లిందున్నవి. తక్కినవి మలి 
సంచికలో [పారంభం కాగలవు. 

శ్రీ ,పభాకర పరిశోధక మండలి 1950లో స్టాపితమైనది మొడలుకొని నేటికి తమ 
[(గంథమాలలో చిన్నవీ పెద్దవీ పునర్ముుదణములూ అవ్నీ వెరసి ఇరవై [గంథ కుసుమము 
లకు పైగా విరియజేసినది. వచ్చినవి కూడా కొద్ది [పతులు మాతమే అచ్చయిన కారణముగా 
అవీ నేటికి చాలావరకు చెల్రిపోయినవి. ఈ విధంగా శ్రీవారి రచనలు ఇప్పటికి కొన్నే 
వచ్చినా ఎక్కువ భాగం ఇంకా వివిధ సంపుటములలో వెలుగులోనికి రావలసినవే ఉన్నవి. 
మౌలికములై న శ్రీవారి రచనల్లో బాహుళ్యము, వి_సృృతి, వైవిధ్యము అధికము కావడ్రము 
వల్లను, వాజ్మయ పరిశీలకుల కా రచనలు పెన్నిధులు కావడంవల్లను, అవీ అన్నీ ఒకచోట 
లభ్యం కొకపోతుండడం వల్లను వాటిని త్వరలో [పక టించవలసిన అవసరమెంతై నా ఉన్నది. 
ఈ బృహత్కార్యము (పభుత్వ వ్యవస్థల (పజాసంస్థల సహాయ సహకారములు లేనిదే నిర్ణ 
హించడం దుస్సాధ్యముగా నున్నది. సంకలనపరచిన రచన లున్నవి. వాటిని ససిగా 
[పకటించే విషయమై (శ్రమించడానికి శ్రీ పభాకర పరిశోధక మండలి సిద్ధముగా ఉన్నది. 
వలిసినది అర్థబలమే. ఈనాడు (గ్రంథ |ప్రకటనమూ విక్రయమూ రెండూ కూడా వ్యయ 
[ప్రయాసలతో కూడుకొన్న పనులుగా ఉన్నవి. 

ఈ రచనలన్నీ చిల్లరమల్చరగా కాక [పజాళికా బద్ధంగా శ్రీవారి సంపూర్ణ (గంథావళిలో 
భాగాలుగా ఉండే విధంగా పది పదిహేను సంపుటాలుగా [పకటించాలం టే లక్షలతో' కూడిన" 
పనగా ఉన్నది. అందుకే ఈ అభ్యర్థనమూ, మా యో (ప్రయత్నమూను. శ్రీ |పభాకర ' 
పరిశోధక మండలిని వ్యవస్థాబద్ధము చేసినాము. పోత్సహాస్తున్న ఉదారులనుండి (పభుత్వ 
సంస్థల నుండి |పాతిపదికదవ్యనిధులను. సమకూర్చి నేటి నుండి పూనుకొని మరి ఎనిమి 
దేండ్డలో అనగా 1988లో రానున్న [పభాకర శతజయంతి సందర్భానికి వాటిని సంపూర్ణంగా 
సంకలనపరిచి అనేక శీర్షికల [కింద పలు సంపుటాలను (ప్రకటించాలని ఆశిస్తున్నాము. అట్టి 
(పయతృంలో శ్రీవారి రచన లన్నిటిని సేకరించి వర్గీకరించి జ్ఞాగత్తచేసి ఊంచినాము. 


ఇంకా లభ్య6ంకావలసిన మరికొన్ని రచనలకోసం అన్వేషణ జరుపుతూ సేకరించే యత్నం 
చేస్తున్నాము. పెద్దలను, శ్రీవారి స్నేహితులను, సమకాలికులను సంప్రదించి ముఖాముఖీ 
చర్చించి అపూర్వమలైన విషయా లను 'పేపురికార్డు చేసి ఉంచినాము. శ్రీ [ప్రభాకర పరిశోధక 
మండలి ఇంతవరకు చేసిన కృషి స్వరూపమును సంగహంగానై నా వెల్లడించడానికి అన్యే 
షింపగా మాకు గోచరించిన మార్గమే ఈ “మణిమంజరి” పతిక. 

ఈ పతికా ముఖానచేసే మా [ప్రయత్నమంతా పై లక్యసిద్ధిని దృష్టిలో ఉంచుకొనే 
జరుగుతున్నది. మా ఉద్దేశ్యము మణిమంజరి సంచికలలో శ్రీవారి రచనలన్నీ ముదించవలె 
ననిగాని, ము దించగలమనిగాని కాదు. సంపూర్ణ (గంథావళి సంపుటాలుగా వెలువడే లోగా 
వాటి రూపురేఖల్ని వాచవిగానై నా ఇందు (పదర్శించడమే మా సంకల్పము. ఈ విషయంలో 
ఉద్దారులు, సహృదయులు ఇచ్చే చేయూత అన్ని విధాలా మాకు కొండంత బలాన్నిచ్చి మా 
భవిష్య త్యార్యక మానికి మార్గదర్శకం కాగలదని మనవి చేస్తున్నాము. 

మణిమంజరి ష్మతిక నిట్టా వెలువరించాలని మండలి నిశ్చయించుకొన్నప్పుడు మా 
సంకల్పాన్ని విని సంతోషించి ఛప్పున మెప్పులందించినవారూ ఉన్నారు. ఎప్పుడో ఈ పని 
చేసి ఉండవలసినదని చప్పరించినవారూ ఉన్నారు. తలకు మించిన భారం మీదవేసుకొంటున్నా 
' శేమోనని హెచ్చరిక లిచ్చినవారూ ఉన్నారు. అందరూ సదుద్దేశంతో అన్న మాటలే అవి. కాని 
సత్యం ఆ భావాల కన్నిటికి మధ్యస్థంగానే ఉన్నది. అందరి అభ్మిపాయాలను స్వీకరిస్తూ 
కర్తవ్య (గహణమే మమ్మీ పనికి (పేరేపిస్తున్న అంశమని మనవిచేస్తున్నాము. 

ఈనాటి కీ తీరున ఇది ఇట్టా జరగడంవెనుకనున్న సంకల్పమూ, దాని నిర్వాహమూ 
రెండూ కూడా గురుదేవులవే అన్న విశ్వాసము మాకున్నది. కనుక ఇందు మేము నిమిత 
మ్మాతులమే. 

ఇంతకూ గురుదేవులు చివరిరోజులలో వికాంతి తీసుకొని హైదరాబాదు చేరాలనీ, ఒక 
ష్మతిక నిర్వహించాలనీ గాఢంగా భావించేవారు. “ఎవరైనా పత్రిక నిర్వహిస్తానం టే పాతి కేళ్ళ 
పాటు ఆగకుండా [పకటించడానికి చాలినంత మేటరు ఈ బు[రలో ఉందిరా. చాలా చెయ్యాలి." 
అని శివ్యవర్గం ముందు ఆంటూ ఉండడం మా ఎరుకలోనిదే, అదే వారుండగా జరిగి 
ఉంటే వాజ్మయ యోగ విషయాలెన్నెన్నో వ్యక్తమై ఉండేవి. 

నేటికైనా వారి యీ సంకల్పమే నిర్వాహము చెందుతున్న దన్నతృ ప్రి మాకున్న ది 

మీకూ అట్టి తృప్తిని కలిగించడమే మా యొక్క లక్ష్యము. 


ముందుగానే సంకల్పించినా పష్మతికను ఆరంభించడానికి ఢిల్లీ కార్యస్థానం నుండి ఆను 
మతి. లభించడంలో జరిగిన జాప్యం కారణంగానూ, అనివార్యమైన ఇతర కారణాలవల్ణనూ 
తొలిసంచిక వెలువడడంలో ఇంచుక ఆలస్యం జరిగింది. క్షంతవ్యులము. ఇకమీడి సంచికలు 
వేళకు _మెలువడగలవని మనవి చేస్తున్నాము. 


"సవృదయులందరి సహకారమును, సూచనలను ఆర్థిస్తున్నాము. 


ఇట్లు 


సంపాదకులు 


సంకలన (గంథ సంభాతలు; 
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 


డాక్టర్‌. పోచిరాజు శేషగిరిరావు. 


“అ [పభాకర శార్రిగారు మూ _్రీభవించిన పరిశోధన” అని మల్ల ంపల్రి సోమ శేఖర 
శర్మగారు జెప్పిన మాటలు అక్షరాలానిజం. [గంథ వరిష్కారమున-సాధు పాఠ నిర్ణయమున, 
శబ్దార్థ నిర్ణయమున- అపూర్వువిషయము లెత్తిచూపుటలోో అపూర్వ శిల్పాన్యేషణలో, 
అజ్ఞాత చార్మితకపూర్వయుగ సమాధులను [తవ్వించుటలో, మరుగున పడిన శాసనముల వెలికి 
తీయుటటో శ్రీ వేటూరి వారు చేసినది పరిశోధనే. [పాచ్య భాషా విద్వాంనుల్లై శాస్త్రీయ పద్ధ 
తిపై మౌలిక పరిశోధన గావించిన [పథమ భాషా పరిశోధకులు. ఇరువదియవ శతాబ్ది తొలిదశ 
కములో కేవల శబ్దార్థ చర్చలు. కర్తృత్వ వివాదములతో భాషా విమర్శ నిండియున్న ప్పుడు 
(కొత్త కోణనున చూచి దానిని నూతన పథమునకు మళ్ళించిన |పగల్బులు. వైయక్తిక |పతిభ, 
స్వతం్యతాలోచన- మౌలిక [ప్రజ్జ్ఞ+ కారణములు ఉద్చోధకములు కాగా, వారు పరిశోధన క్షైత 
మున. [పవేశించి- కొత్త. పంటలను పండించిరి. ఒక్క చేతిమీదుగా కొండంత పరికోధన 
చేసినా భాషాసౌధనిర్మాణమున మట్టిముడ్డలు మోసినవాడుగానే తమ్ము తాము చెప్పుకొన్న 
వినయశీలురు శ్రీ శాస్త్రిగారు. 

కేవలము నూత్న పరిశోధనలు నిరంతరాయముగా చేయుట .అటుండ, భాషా పరి 
శోధనలశై ఆధార[గంథములను (Source Books) (ప్రకటింప జేయవలెనని సంకల్పించి, 
అందు అపూర్వ (గంథములు 'వెలువరించిరి. వారి (ప్రజ్ఞ పరిశోధన [పవణమగుట హేతువుగా 
పలు [గ్రంథములు వెలువడినవి. ' అవి అనంతరపరిశోధకులకు క్షేత్రములు పదునుచేసి యుంచి 
నవి. ఆ పొలములే తర్వాత తర్వాత పుష్కలముగా పండినవి. ఆధార[గంథములు తాము 
[పకటించుటే కాక, విరివిగా అట్టి వెన్నో వెలువడవలెనను త్మీవమైన ఆకాంక్ష వారిలో నివిడమై 
యుండెను. శ్రీ శాన్రిగారికి ముందు తరములో శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు_శ్రీ 
మానవల్లి రామకృష్ణ కవులు: వేగుచుక్క_లుకాగా శ్రీశాన్రీగా రారంగమున [పభాక రోదయము 
గావించి మూల మూలలకు వెలుగువెబ్టువలు పారించిరి. ఎన్నో చీకటికోణములలో కాంతి 
కిరణములు |పసరింపజేసిరి. 

ఆధార|గంథ నిర్మా ణము కావింపవలెననుశా స్రిగా కి ఉపజ్ఞామహిత మైనసంకల్పము 
తామై సంకలన[గ ంథములు.. కూర్చుటలో.---. పాచీన....నంక అనములను |ప్రచురించుటలో స్థిర 
పడినది. ఎన్నేని సంకలన ములు . తేలంయబదలెననీ; వోసివలన సాపాత్యాభ్యుదయము చేకూరునని 


మణీమంజ రి.ఫీ(బవరి 81 


వారి నిశ్చయము. అందు వారికీ కొండంత ఆశ, తొలుత వారి దృష్టి “పబంధరత్నావళి అను 
[పాచీన పద్య సంక లనముపై పడినది. 

(పాచీనములై న రచనములను సమకాలిక రచనములను జదివిన [పాచీనులే కొం 
డలు సహృదయు లాయా రచనములలో( దమకు నచ్చినవి, తాము మెచ్చినవి-యైనపద్యము 
లను (పత్యేకముగా [వాసియంచుకొనినారు. అట్టు వారు సంకలించియుంచుకొన్న పద్య సము 
చృయమునకే స సంక లనకావ్యము లేక సంకలన 'గంథమని పేరు. అన్యుల రచనములలోని 
రామణీయకమును గుర్తించి గౌరవించుట, మన సహృదయతాపరాకాష్టకు పట్టాభిషేక ము 
తొలుదొలుత తెలుంగు నాటనే జరుగుట వింత. హాల సాతవాహనచ్యకవర్ష్హి కమనీయ (ప్రాకృత 
కవితలను పూర్వులవి-సమకాలికులవి యేర్చి 'గాధా స ప్తశతి'గా కూర్చినాడు. ఇది రెండువేల 
యేండ్ల క్రిందట మాట. 

ఆటుపిమ్మట వేయియేండ్లకు సంస్కృతమున సంకలితమయిన |పథమకవితా 
కదంబము 'కవీంద సముచ్చయము.' అటు పిమ్మట మల్లికార్దునుని సూక్తి సుధారవము 
(12వ శతాబ్దీ), జల్హణుని “సూక్తి ముక్తావళి” (18వ శతాబ్ది), పట్టం పోతయార్యుని “| పసంగ 
రత్నావళి” (క్రీ. శ 1880), వల్లభదేవుని 'సుభాషితావళి' (15వ శతాబ్ది) మున్నగునవి 
యున్నియో వెలసినవి. 

తెలుంగున వెలువడిన తోలిసంకలన్మగంథము కీ॥శ॥ 14వ శతాబ్ది వాడైన 
మడికి సింగన కూర్చిన “సళకలనీతి సమ్మతము,’ ఇది రాజనీతి దృష్టితో తనకు ముందు, తన 
కాలమునను గల నీతి be arbi విషయములను సేకరించి సమకూర్పబడినది, 

a మజణియొక సంకలన కృతి “%పబంధ మణిభూషణము'. శ్రీ [పభాకర శాన్ర్రిగారి 
“[పబంధ రత్నావళి'కి ముందు [ప్రచురితమైన సంకలన [గంథ మిడి యొక్కటియే. దానిని '్రీ 
మానవల్లి రామకృష్ణ కవిగారు 1910లో (ప్రచురించినారు. 

[ప్రబంధరత్నావళి;_ 


శ్రీ కాస్త్రిగారు ఇర్వురు (పాచీన కవుల సంకలనములను సంధానించి [పబంధరత్నా 
వళి ఆను పేర 1918లో |ప్రచురించిరి. ఆందొకరు పెదపాటి జగన్నాధకవి, “ప్రబంధ 
రత్నాకరము అను పేర ఐదాశ్వాసములుగా సంధానించెను. అందు తొలిమూడా శ్వాస ములు 
మాత్రమే తంజావూరులోని సరస్వతీ భాండాగారమునం దున్నవి. మిగిలిన రెండాశ్వాసముల 
(గంథము నేటివరకు లభ్యము కాలేదు, రెండవ సంధాతపేరు తెలియదు. సంకలనమునకును 
శేరు లేదు. దీనినే ఆంధ సాహిత్య పరిషత్తువారు “ఉదాహరణ పద్యములని పేర్కొనినారు. 
ఈ సంధాత లిర్వురును సమకాలికులు, 16వ శ తాబ్దీకి చెందినవారు. 


ఈ సంకలన గ్రంథ |పచురణలో శ్రీ ాస్ర్రగారు (పత్యేక |కద్దగై కొనిరి. (పసిద్ధము 
లైన నన్నయాదుల పద్యము లిందు (జేకొనలేదు. కారణము చర్విత చర్వణమగుటయే. భాషా 


1 డా, వేటూరి ఆనుదమూ ర్లిగా రిటీనల చానిని పునర్ము[దించిరి. (1978) 


శేషగిరిరొవుః నంకలన గంథ సంధాతలు 


కవిచరితాద్య పేక్షకులకు సాహయ్యకారి యగునట్టు చక్క- చర్చించి ఆకారాద్మికమమున 
(పచురించిరి. 


పబంధరత్సా వళి |పచురణ మూలమున భాషా పరిశోధనకు, కవిచరి,త పరిశోధనకు 
le gree ( 

[కొత్త కవాటములు తెరచినట్టయినది. వారి దూరదర్శిత కిది ఒక ఉదాహరణ, భావిభాషా పరి 
శోధకుల కీసంకలన[పచురణ మంచి స్ఫూర్తిని కలిగించినది. దీనివలన వలు [ప్రయోజనములు 
చేకూరినవి. 


1. కందుకూరి వీరేశలింగంపంతులుగారి కవుల చర్మిత [పథమ భాగమున(జేర (దగిన 
కవు లెందరో దీని మూలమున బయలుపడిరి. 


డి కవి జనాాశయ మెక్క_టే, అంతకు ముందు జైన [పనక్ష [గంథముకాగా, 
[ప్రబంధరత్నావళిమూలమున నాచిపురాణము, జినేం[ద పురాణమునను మరి రెండు కృతులు 
[కొత్తగా తెలియవచ్చినవి. 


వ్ర ఆధార గంథ [పకటన మూలమున అనంతర పరిశోధనలకు దోహదము చేసి 
నట్టయినది. 


4. త్రీ వేటూరి వారి [పబంధరత్నావళి [పచోదకము కాగా, ఆచార్య యస్వీజోగా 
రావుగారి (పేరణ ప్రై వారి శిష్యుడు థ్రీ రావూరి సత్యనారాయణగారు “విస్మృతాంధ కవిసీరా 
జనము అను పేర ఆయా పూర్వాంధ కవులను గురించి యొక వ్యాసపరంపర నేటి కిరువది 
యేండ్ల నాడు ఆంధ ప్మతిక సారస్వతానుబంధ మున వెలయించుట జరిగను. 


ర, అధర్వణ భారతమందలి పద్యములు మరి కొన్ని దీని మూలమున లఅభింపగా, 
ఆ రచన మెంతవజకు సాగినదో గుర్తింప ననువుపడెను 


6. తాళ్ళపాక అన్నమయ్య _ వేంకటేశ్వరళతకమందలిపద్య మిందు దొరకినది. 
తాళ్ళపాకవారి సంకీర్తనపు రేకులతోపా టీశతక మిప్పుడు చేపడినది. 


7. రావిపాటి తిపురాంతకుని అంబికాశతక, చంద్రతారావళులలోని పద్యము లిందు 
'పేర్క్పూనబడినవి. 


8. _పబంధరత్నావళి మూలమున తొలుత వెలుగు చూచిన నాసికేతూపాఖ్యానము 
పిమ్మట ముదణ భాగ్యమందినది (1922). 
9. అపూర్వకృతుల యునికి దీని మూలమున తలియనయ్యను. 
10. “రంగనాథు'నివిగా పేర్కొనబడిన మూడు పద్యములు చారిత9కముగా మిక్కిలి 
వీలువగలవి లభించినవి. వీని ఆధారమున శ్రీ శాస్త్రిగారు “రంగనాథుని శివ కవిత్వము?” 
అను వ్యాసము [వాయుటకు వీలై నది, 


మణీమంజరి-ఫి[బవరి 01 


11. పూర్వకవులచే |పశంసలందుకొన్న చిమ్మపూడి అమరేశ్వరుని వికర్గిమసేనము 
నందలి కవితా వె వైశిష్ట్యము తొలుత లోకమున కెబుకపలుచుటయ్యెను. 

12. పలు పాిచీనకావ్యముల యునికి తెలియుటతో వాని _పచురణకు పోంత్సాహ 
కారక మైనది, 

[పబంధ రత్నావళి [పచురణానంతరము సాగిన గొప్ప పరిశోధనమునకు నిందుదాహ 
రింప(బడిన పద్యములే మూలకారణములనక తప్పదని డా॥ టి. కోదండరామయ్య గారు 
తెల్పినారు.! ఇట్టు శ్రీ (పభాకరశాన్రిగారు అపూర్వ [పాచీన్మగంథమును |పకటించి సాహిత్య 
పరిశోధనకు దోహదము చేసినవా రై నారు. 
చాటువద్య మణిమంజరి :. 

[పాచీన సంకలన కృతులను [పచురించుటొక యెత్తు. తామె చెదురుమదురుగా నున్న 
చాటుపద్యములను సంకలించి |పచురించు టింకొక యెత్తు. ఈ తీరగు కృతులలో చాటుపద్య 
మణిమంజరి మొట్ట మొదటిది. ఆటు తర్వాత దీపాల పిచ్చయ్యకాన్రిగారు “చాటుపద్యరత్నా 
కరము" వెలబిుంపజేసిరి. సంకలన [(పచురణమున శా న్ర్రీగారికి మక్కువ ఎక్కువ, ఎన్ని 
సంవత్సరములై నను దానికై [శమింతురు. 


“పనులకు విందై డెందమును దనుపార్ప్చు( జాటు రచనము లొక్కక్క. యెడల, 
(బబంధ రచనమురిసయితము మీజియుండుననుట భాషావేదుల కనుభవపునరు క్రము. పరంపరా 
గతములగుచు( గొన్నిపల్లెటూళ్ళలో ముదుసళ్ళనోళ్ళయందును ,మజికొన్ని పురువులకు భుక్తులు 
పెట్టు (పాచీన తాళప్మత సంపుటములందును జీర్ణించుచున్న వి. ఇంపారు నిట్టి పద్యముల సంపా 
దించి (గంథ రూపమున వెల్వరింప( దలంపుగొని యెజిగిన వారినెల్ల నడిగియు, దొరికిన 
తాళపత్ర సంపుటముల నెల్ట పరిశీలించియు నానాట( గొన్ని చాటువులం గూర్చితిని” ఇవి 
చాటుపద్యమణిమంజరి పీఠికలో (1914) శాస్త్రీగారు వాసిన వాక్యాలు. 


(శ్రీ కాస్రిగారు [పకటించే (గంథ మేదైనా, సమ్మగ దృష్టితో ఆకళింపు చేసికొని 
(పచురించెదరు. ఆయా చాటు ధారలకు జనశుతిలోనున్న కథాసందర్భములు పొందుపరచుఓ 
యొకటి. జనుల నాలుకలే శరణ్యముగా నున్న పద్యములెన్నో సేకరించి [ప్రకటించుట మూల 
మున అవి యుత్సన్నము కాకుండ నిల్చిపోయినవి. ఈ సంకలనము తెలుగువారి చర్మిత, 
ఆచార్య వ్యవహారములు- సమస్యా పూరణములు, భాషాచమత్కారములు మున్నగునవి 
యెన్నియో వెల్లడించుచున్నది. అశ్రేజన్మకుతినుండి జారిపోవనున్న గాధ లెన్నింటినో అక్షర 
బద్ధ మొనర్చుట నిజమున కొక అనర్హమైనవాజ్మయార్చన,. జన|శుతికి దానివిలువ దానికున్నది, 


మఖజల శాస్ర్రిగారే చాటుపద్యమణిమంజరి ద్వితీయ  సంపుటము= (పథమ 
భాగము వెలువరించిరి. ఇందు దేవతా- కవి పశంసా- రాజ[ప్రశంసా _స్తబకము లున్నవి. ఇవి 


ఓ. పకిళోధన-ఫి(బవరి, మార్చి 1950-4 


శీషగిరికొవుః నంకలన (గ్రంథ నంధాతలు 


తెలుంగుదేశచరి[త కుపకారకములై నవి. ఇందలి “దామెర వారి వంశావళి” చెన్న పట్టణముతో 
ఆం|ధులకు గల సంబంధమును దెలుపు [పామాణికరచన, 

బిరుదావశులన్నియు నేక్కత ఇందు కూర్చుటచే పరిశోధకుల 'కెంతేని యపకారక 
ముగానున్నది. బెణ కవిచే చెప్పబడి రాతిబండపై [కీ॥ళ॥ 1621లో చెక్కబడిన పద్యముకూడ 
చారిత్రక (పాధాన్యము కలదే, ఇందేయున్న “దండయాతా ఘోషతమ్మట ధ్వనులచే గంతులు 
సీయించెం గప్పకొండ” అను చాటువు |పకటించినందులకు రెడ్డిరాజ్య చరిత్రలో (శ్రీ మల్లంపల్లి 
సోమశేఖర శర్మగారు కైవార మొసంగినారు. 1 ఇట్టి ఏింకను కలవని వారే యుగ్గడించినారు, 


శృంగారరసపరిప్పుతమైన చాటు వొకటి చూడుడు. శ్రీకృష్ణదేవరాయలు ఒకనాడు 
సభలోని వచ్చిన 'విస్పురితఫణామణిద్యుతుల( బొల్పగు నాగకుమారు( డోయనన్‌' అను సమ 
స్యను ఆం ధక వితాపి తామహుడు పెద్దనామత్యు( డిట్టు పూరించెనట! 


వరుడు చెజంగు పట్టినను వల్వ దొజంగిన లేమ సిగ్గు వ 
ట్టురుతరరత్నము [దికల నొప్పెడు డాపలికేల మూయఃగాం 
గర మమరెం గరంబపుడు కామనిధానము( గాచియున్న వి 
స్ఫురిత ఫణామణి దుత్యుఅ. బొల్బగు నాగకుమారు. డోయన్‌. 
(ద్వితీయ భాగము-ద్వితీయ సంపుటము) 


శ్రీ శాన్రిగారు కూర్చిన యీ సంకలనము అము[దితము. ఇందు (పసిద్ధమహా 
పురుష స్తబకము, శృంగార= సీతి.సంకీర్ణ స్తబకములే కాక, ఊళ్ళు=నాళ్ళు, గాలి కబురు, 
సామెతలు- పలుకుబళ్ళు అను విభాగములు కూడ కలవు. అపూర్వశతకపద్యములు- పెక్కు 
సమస్యాపూరణములు కూడ నిందు చోటు చేసికొన్నవి. సమస్యాపూరణము లొండు రెండు. 
మచ్చునకు. 


జార! పువ్వారుబోణి కీ యందగ శ్రే 
శీతకిటు సేయ వలసెనో మోటుపనులు? 
వతి [వయోజకుండై న చొవ్పడునె యిట్లు 
వెధవ నాగన్న కొబోలు వెలది మగడు, 
పటువైన మేను వహావా! 

విటపుండివ ! వాడి గోళ్ళ విచ్చల విడిగా 


anh 





1. Pandit V.Prabhakara Sastri,who has done yoemen service to the 
Telugu literature, has to be cangratulated for rescuing the valuable verse 
from oblivion. This verse, which seems to have been composed by 
Srinadha, narrates Allayya Vema's Conquests, some of which do not find. 
mention anywhere else.— History of Reddi kingdom- page 138. 


మణీమంజ రి.ఫి(బవరి 41 


జిటుకనం బొడిచిన నాటవు 
వటవీజములంతలేసి వనితకుచంబుల్‌. 


తంజావూరుపై చెప్పిన చాటువు. 


పురమున నుండే కవులే 

చొరంబడి తినం గూడ లేక చుంబించంగా. 
బరకవు లేటికి వచ్చిరి 

తర మెణుగక యరికి బిరికిం దంజాప్పురికిన్‌ 


చాటుపద్యమణిమంజరీసంకలనము కొంత వినోదము కల్గించుచున్నను, కొన్ని 
పట్టుల చార్మితక [పాధాన్యము కలిగియున్నది. 


(శ్రీవేంకటేశ్వర లభఘుకృతులు:- 


శ్రీ వేంక టేశ్వురసంబంధి వాజ్మయమును ను|పకటితము చేయుటలో శ్రీ పభాకరళా స్త్రి 
ఇ గారు వై చుకొన్న పథకము దొడ్డది. తాళ్ళపాక వారి కీర నపురేకులు తామై వింగడించి వేర్పరచి 
వెలికితీసి, అన్నమాచార్య కీర్తనలు 4,5 సంపుటములు పరిష్కరించిరి. ఆన్నమార్య 
చరిత్రను విపులపీఠికతో (1949) వెలయింపంజేసిరి. అశ్లే శ్రీవేంక టేశ్వరవచనములు 
(1945) సుపరిష్కృతముగా పకటించినారు. సుభదా కల్యాణము-తాళపాక తిమ్మకరచనము 
గపచురించిరి. అన్నమాచార్యోత్సవ ,పకల్పనమునకు 1945న వీరే |పధానకారకులు. తాళ్ళ 
పాక తిరువేంగళాచార్యుని కృంగారామరుక ము (1949) వెలయించిరి. తాళ పొకవారివైష్టవవాజ్మ 
యమును వెలువరించుటే కాక (శ్రీవేంక టేశ్వురునిపై ఎందరోకవులు రచించిన స్తుత్యాత్మకపద్య 
ములను శ్రీవేంక చేశ్య్వరలఘుకృతు లనుపేర (1949) |పకటించిరి. ఈసంకలన సంధాతలు 
శ్రీకాన్రిగారే. తాళ్ళపాక కవుల సాహిత్య పరిశోధన కిది [తోవలు చూపినది.! 


ఈసంకలనమునందలి రచనములలో పందొమ్మిది కృతులు ఇంతకుముం దెవ్వరును 
(బకటింపనివి, ఈసంకలనములోనివి కొన్నింటిని తంజావూరు సరస్వతీ భాండాగారమునుండి, 
తక్కినవి మదరాసు [పాచ్యలిఖిత పుస్త క భాండాగారమునుండి సేకరించుట జరిగినది. గంథ 
పాతములతో ఆందదుకులుగానున్న రచన లెన్నింటినో పరిష్కరించి (పచురించిరి. ఇందు 
“పెక్కు.రచనములు ఈసంకలనము మూలముననే లోకము తొలుత తెలిసికొన్నది. విడివిడిగా 
ఎక్కడెక్కడో పడియున్న పద్యములను పాటలను నేకత సంధానించిరి. సంకలనపకటన 
సమ్మగకృతుల యన్వేషణకు [పరోచనయైనది. ఇందు అజ్ఞాత కర్హృకములైన రచనలు 12 
వజకు గలవు. వాచవిగా ఒండు రెండు ఆస్వదింపుడు. 


~~ 





1. తాళ్ళపాక కవుల కృతులు-వివిధ సాహితీ (ప్ర (కియలు-డా, వేటూరి ఆనందమూ ర్తి (1974) 


“శేషగిరిరావు : సంకలన (_గంథ నంధాతలు 


నిద్దపు టాస్యరంగమున నిల్చి, [పబోధపు గాసె గట్టి, యే 

(పొద్దును వెంట దంబురను బూనిచి దాక్త్విక నాట్య శాస్ర్రపుస్‌ 

బుద్దులు సెప్పి నా హృదయ ప్యుతిక మీకును మేలు పొడంగా 

దిద్దితి వేంకటాచలపతీ ! కలశాంబుధి కన్యకాపతీ ! 

కమ్మని తమ్మిదో దుమిని గమ్ముక నమ్మకరాంకు. డెమ్మెమై 

నిమ్మెయి నిమ్మెయిన్‌ గదిమియిమ్మెయిం గుమ్మ నురమ్ము రమ్ము న 
రమ్ము కరమ్ము నెమ్మది తిరమ్ముగ నమ్మిన నన్ను పెంచి చి 

త్రమ్మున నుంచి యేలు నిరతమ్మిక వేంకట శెల నాయకా! 


అక్షణోద్భారము వ్‌ 

శ్రీ [పభాకరశా న్ర్రిగారు 1948లో తల పెట్టిన చిట్ట చివరి బృహత్తర సంకలన (గం 
థము లక్షణోద్ధారము. ఇది అసమ్మగ్రము. అమ్ముదితము. దాని _పణాళిక తీర తెన్ను లిట్టివిః 
వాని వివరములు గమనించునది. 


న లక్షణ [గంథముల పట్టిక 

2, లక్షణ [గ్రంథములలో నుదాహృతములైన లక్ష్య లక్ష్షణ[గంథముల పేళ్ళు. ఆయా 
గంథముల సంఖ్యలు- లి2 పట్టికలు. 

శి. అన్ని లక్షణ కృతులలో నుదాహృతములై న లక్షణ్యగ్రంథములపట్టిక = పద్యముల 
సంఖ్య. 

4. అన్ని లక్షణగ్రంథములలో ఉదాహృతములైన లక్య[గంథముల పేళ్ళ పట్టిక= 
పద్య సంఖ్య. 

శ్‌. లక్షణ[గంథోదాహరణోద్ధారము. 

8. లత్య[గంథోదాహరణోద్భారము. 


ఇందీ విషయములు (పసావింప. దలచిరి* వైదిక- సంస్కృత. (పాకృత. దాశ్నే 
శాత భాషల ఛందస్సు. జా తరాహుల ఛందస్సు- తద్భే దములు-యతి| పాసములు= దేశిరచ 
నలు. భరతముని బృహద్దేశి- గణములు, . 

జన్నాశ్రయ-కర్ణాట (ద్రవిడ చృందస్సులు- |ద్రవిడయతి మై|తి- ఆంధ్ర యళమైతతి 
కర్ణాటయతి. తెలుగున గల పాటలు, పదములు-యాప్పి రంగలమ్‌-కవిజన్మాశ యము పాల్కు 
రికి సోమనాథుండు చెప్పిన స్తూతములు. 

ఇత్యాదిగా నున్న [పణాళకను సాకల్యముగ పరిశీలించినచో లక్ష్య లక్షణ గంథ 
సర్వస్వ మట్టుండుటయే గాక, ఛందళ్శొస్త్ర పరిధి ఏతదభ్యుదయము= వాని అనుశీలనము-- 
నున్నది, ఈ నంస్థ (శ్రీ) చేంకళేళ్వర విశ్వవిద్యాలయముననొక విభాగముగా నున్నది. 


మణీమంజరి ఫిబ్రవర 


సర్వ కవితారీతుల పరిశీలనము నిందు చెప్పందలంచి నట్టున్నది. ఇది ఒక భగీరథకృతి. ఈ 
సంకలనము పూ ర్తియె యుండినచో నొక విస్త్పృతాధార 'గంథమె పరిశోధకుల కెంతేని ఉప 
కరించి యుండెడిది. శ్రీ వేటూరి వారి మౌలిక (ప్రతిభ కిది పతాక [పాయమెనది. 


శాసనసంకలనము:-_ 

(కీ, శ, ఉవతాబ్దినుండి (కీnశ॥ 12వ శతాబ్టిపర్యంతము ప. 
సంధానింప నెంచి ఒక సమగ పతిని తిరుపతిలో నుండగా శా న్రీగారు సన్నద్ధము 
చేసినారు. ఇందు శ్రీతిరుమల రామచం[దగారి మ. ఇదియు నమ్ముదితము, 
శాసనపరిశోధనలో వారి దీక్ష కిది సాజ్ని. 
గాంధి రామాయణము :- 

(శ్రీవభాకర శాన్రిగారు ఇద్దరు మహాపురుషుల వలన |పభావితులై నారు. అందు [ప్ప 
ములు వారి యోగ గురువులు మాస్టరు సి వి. వి. గారు. రెండవవారు మహాత్మాగాంధీ. 

గాందీ పూర్ణ పురుషావతారు(డన్నంత (పత్యయబుద్ధి (భీ శాన్రిగారికి కలదు. గాంధీ. 
కఠోరోపవాస దీక్ష 1024లో చేసినపుడు, 1925 మదరాసు వచ్చినపుడు ఇంకను పెక్కుసన్ని 
వేశములలో వారు మహాత్ముని పై రచనలుసాగించిరి. గాంధీచూపిన దారిలో, తిరుపతిలో హర్షః 


జన దేవాలయ (పవేశమునకు అ్రికాస్రగారు నాయకత్వము వహించిరి. బాపూజీ 1944 లో 
మరల ఉపవాసదీక్ష వహించినపుడు వారుతపించిపోవుట మాయెణుకలోనిది. 1947లోభారతు 


దేశ విభజన సమయమున నవకాళి, (తిపుర జిల్దాలలోను పేంజాబులోను జరీగిన దారుణ మారణ 
సంఘటనలు వారిని సమూలము కదిలించి వైచినవి. బాపూజీ మరణించిన పదవిరోజున మద 
రాసు ఆకాశవాణినుండి యిట్లు (పసంగించిరి “గోందీగారి ఆగ్ని సంస్కారసమయంలో జరిగిన. 
మీటింగులో మాట్టాడబోతే నోరాడలేదు. నాలోనే చితి మండుతూంది. ఇప్పుడే మామాఅజ్ఞానాథ 
శములన్నీ మంటగలసి పోవునుగాక అని మొత్తుకొన్నాను, ఈళ్లోకం' జ్ఞాపకం వచ్చింది. 

“అంతర్నిరింధన సమింధన మేధమానే 

కస్మింశ్చి- దద్భుత మరీచి వికాసభాసే 

మోహాంధకార వరిపంధిని సంవిదగ్నౌ 

విశ్వం జుహోమి పసుధాది శివావసానమ్‌? 

[ప్రపంచంలోని మానవులందరూ గంధిగారి శరీరంలోని అణువులు. [ప్రపంచములోని 
దేళలన్నీ వారి శరీరంలోని అవయవాలు,” 

ఈ|పనంగము చేసిన రెండేండ్లకు 1950లో గాంధిరామాయణము సంధానింపవలిె. 
నని సంకల్ప మొదవి, ఒక కరప్మతమును విడుదలచేసిరి. అందిట్టుకలదు. “గాంధిమృతివా ర్ల 
వినునప్పటి కెవరెవ రేమియేమి చేయుచుండిరో, తమ చుట్టుపట్టు లెట్టయ్యెనో = నాటితలపులు 
లోవలనాటి నేటిదాక నేమి నెజపు చున్నవో యవి యెల్ల వెద్దిడి చేయివలెనని వేడుచున్నాము . 
ఇదితర్థా 'పేక్షరీహిత మైన 'యూడిగము” ్ల 


2 Hs Ww ల 


ఈకశిల్లా 


ir 





1. 8.2. సా మ్రాను ఆశాళవాణినుండి చేసిన (వనంగము. 


శీషగిరిరావు $; నంకలన (_గంథ నంధాతలు 


ఈ (పకటన వెలువడిన పిమ్మట తెలుగునేల నాలుగువెజుగుల నుండి వారి హారి 
యనుభూతులు, తామై |వాసినవి కోకొల్లలుగా రాసాగినవి. ఈ సేకరణము జరుగుచున్న 
సంవత్సరములోనే శ్రీ శాగ్రిగారు పరమపదించుటతో సంకలనము లోకము వెలుగు చూడలేదు. 
కావుననే యీ విషయము లోకమునకు. దెలియ? దగినంతగా తెలియరాలేదు. 


ఒక మహాపురుషుని నిర్యాణముపై జనవాహినిలోని స్పందనలు 'రికార్డు' చేయవలెనను 
తలపుగాని=rయత్న ము చేసినవారు గాని తెలుంగు దేశమున లేరనియే చెప్ప వచ్చును. సంస్మరణ 
సంచికలు [పచురించు నాచారమున్నదిగాని, ఈదృశ|గంథ సంకలన కృషి-అందును ప్రత్యే 
కించి అనుభవ విశేషములు యథాతథముగా వెల్లడించుట యనునది జరుగలేదు: ఇదం _పథమ 
ముగా వారు చేపట్టిన వినూత్నపథక మిది. 


శ్రీ పథభాకరశాశ్రిగారు వాజ్మయ వరికోధనకై [శమించుటయే కాదు, పరిశోధకులకు 
ఆకరములైన ఆధార [గంథములు వెలువదించుటలో ఎంతో చొరవ చూపిరి. అనంతర పరి 
శోధకుల కివి యెంతగనో ఉపకరించు చున్నవనుట ఎల్బరఅనుభవములోనిది. సంకలన [గంథ 
సంధాతగా-= ప్రాచీన సంకలన [పకటన కర్తగా వారు చేసిన వరివస్య న్తుతిపాత మైనది. 
Od Cd 
శ్రీ కా న్ర్రేగారిది స్వయంభువమైన (ప్రజ్ఞ, 


క. సంపదలు జలతరంగము 
లింపలర (గ వచ్చుంటోవు నిమ్మహిలో మేల్‌ 
సంపాదింపంగ వలెరా 
"పెంపలర(గ మహిమలూరి పెమ్మయసింగా! 
.. ధాటు పద్యము, 


కళింగ దేశము-పాొ)చీన గ్రంథములు 


వేటూరి [పథాకరశా స్త్రి 


| వాతవతులుగానే మిగిలిపోయిన గుడదేవుల అము దిత రచనల్లో ఈవ్యాసమొకటి. తాళ 
హృత గంథసముపార్దనకైె దేశాటనం సల్పి నపుడు వారికెదురై న సంఘటనలన్నీ ఇందు పూస గుచ్చి 
నట్టున్న వి. వ్యాసరచనాకాలం స్పష్టంగా తెలియరాదు, కానిసందర్భాలను బట్టి వారు కళింగ మండలంలో 
పర్యటించిన 1918సం॥ [పాంతాల్లో ఈవ్యాసాన్ని ఆరంభించి, మరి వదిహేనేండ్ల తరువాత అంటే 1088 
(పొంతాల్లో తిరిగి కొనసాగించి కొంతవరకు [వాసి విడిచినట్లు తోస్తుంది. 

కాలగర్భంలో ఇంకా ఎన్నెన్నిచోట్ట ఎన్నెన్ని సంస్థానాల్లో అపూర్వ గంథాలిట్టా కానరాక 
పోయినవో.పోతున్న వో స పోనున్నవో కదా!...సం॥] 


కళింగదేశ మనబడు విశాఖపట్టణము గంజాము 
మండలములందు దొరతనమువారి యాజ్ఞ చొప్పున 
నేను [పాచీన [గ్రంథ సంపాదనార్థము పర్యటనము జరి 
పితిని, అక్కడి విశేషములను సంగహముగా నిందు 
దెలుపుదును. ఏ(బదియేండ్హకుముందే [పాచీన్మగంథ 
సంపాదనమున విశాఖపట్టణ మండలము మేలుకొన్నది, 
మహామహోపాధ్య్యాలు పరవస్తు రంగాచార్యులయ్య 
వార్టంగారు మహోద్యనుమున ననేకాపూర్య| గంథముల 
నార్జించి “అర్షపుస్త క. "కాలను నెలకొల్పిరి, ముప్పది 
ఏండ్డకుముందు విజయనగరమునను. తర్వాత 
విశాఖపట్టణమున బీహ్మ(క్రీ నిడదవోలు సుందరం 
పంతులుగారు అనేక ప్రావీనాంధ (గ్రంథములను 
సంపాదించి యొక లై (బరీని నెలకొల్పరి, ఈఇర్వుర 
జాగత్త దేశమున కత్యంతో పకారకములై నవి, 
ఆర్షపుస్త కళశాల విశాఖపట్టణమున నిపుడును సురక్షిత 
ముగా కలదు. 


సుందరం పంతులుగారి పుస్తకములలో ముఖ్యమైన 
వానిని నేన్ను ఫరిశీభించితిని, వానిని దొరతనము నాథ 


కొనిరి. సుందరంపంతులుగారు వ్యయ|[పయాసములకు 
పాల్పడి సంపాదించిన (గంథములు పెక్కులు, 
అన్య[త ముదితము లగుచుండుటచేతను, శిధిలము 
లగుచుండుటచేతను, వారి ప౦థమార్జన |పయోజన 
మును గుర్తించి యాదరించు వారు లేకపోవుట చేతను, 
వానిని విికయించుటే కర్తవ్య మయ్యెను, ఆయా 
(గ్రంథములు దొరతనము వారి ట్రె్రనియల్‌ కేటలాగు 
లలో వర్షితములై వెల్లడి యయిశవి, గంజాం విళాఖ 
పట్టణమండలములు పెక్కు రాజ్య స్థానములుగలవగుట 
చేతను,ఎండ లంత తీ వతరములు కొకపోవుట చేతను 
నక్కడ [పాచీకగంథముల నిలువర మెక్కు_వగానే 
కలదు, విశాఖపట్టణమున అంకితం జగ్గారాయల వాకు 
కొన్ని వేలు వెచ్చించి మం[తశాస్త్రమున దుర్హభములై న 
(గ్రంథముల నెన్నింటినో సేకరించిరి. వారి యనంతర 
మవియెల్ల నేమయ్యెనో యెజుగరాదు. వానిలో కా 


దాసుని చిద్దగనచందిక్క చభాగమపంచకములోని 
దగు సనత్కుమారసపింత మొదలగు దుర్తభ 


(గంథములు కలవు. సౌందర్యలపహాోరీ వ్యాఖ్యలో లొల్ద 
లక్ష్మీధరపండితుండు శాక్రుల వామాచారమును గర్జ్మిం 


(పభాకరశాన్త్రి : కళింగ దేశము 


చుచు దక్షిణాచారప9తిపాదకములై న తంత9ము 
లయిదు గల వనియు వానికి పభాగమపంచక మని 
పేరనియ( బేర్కొనెను. సనత్కుమారసంహిత 
యందొక్కటి. ఈ సంహితను బర ంపురములో 


శ్రీపాదవారి యింట గూడ నే(జూచితిని, ఇంతవజకీ 
(గ్రంథము ప్రసిద్ధ గంథాళయములకు( జేరలేదు" 
విశాఖ పట్టణమున గోడేవారిపుస్తకశాలలోగూడ 
విలువగల |వాత[గంధథములు, ముదిత గంథములు 
గలవు, (వాత గంథములలో గొన్నియపూర్వగ 9౦థ 
ములకు [పాచ్య లిఖితపుస్త కళాలవారు (పత్యంతర 
ముల గ్రైకొనిరి, ఎలమంచిలికి( జేరువగానున్న పంచ 
ధార లనుపుణ్య క్నేత9 ము దర్శనీయము అక్కడ 
పూర్వము చాళుక్య విశ్వేశ్వరభూపాలుడు రాజ్యమేలి 
ధర్మేశ్వరస్వామికి కల్యాణ మంటపాదుల( గట్టిం 
చెను, కావ్యాలంకార చూడా మణికృతిపతి ఈతండే, 
విన్నకోట పెద్దన కవి ఈతని ఆస్థానమున నున్న 
వాడు, కొందరీ విశ్వేశ్వరుని, పెద్దన్నను, తిక్కన్న 
కంటె. బూర్వులనుగా. దలంతురు, ఎజ్జాాపెగ్గడ 
కంటె. బూర్వులని యెల్డరును దల(చు చున్నారు, 
చూడామణిలోని “చతురుపాయే'త్యాది పద్యముల 
వల్లను పంచధారలలో గల శాసనముల వలనను వారు 
(కీస్తు. 1410 [పాంతముల నున్న వారుగా నెటు(గ 
వత్తురు. 
ఖో. శాకాబ్దేనవబాహురా మళశిసం 
ఖ్యాలే శుచౌభాసితే 
స్తమ్యా మినవార భాజి మహిత 


స్పంస్థాపితో మజ్దపః 
కల్యాణోత్సవ సిద్ధ యే సవిభవ 
(శృీపంచధారాపురీ 
ధర్మేశాయ చళుక్య విశ్వ ధరణీ 
భర్తా9విచి [తాస్పదమ్‌ 
=ఎపంచధారా కొసనము. 


il 


ఆ[గోమమున గొన్ని |పాచీన గంథములుకలవు. 
అపూర్వము లంతగా లేవు. ఉన్నవానిని గూడ 
నాయింటివారు ఇయ్య నాల్డరై రి. ఎలమంచిలిలో వై ఖా 
నసులయొద్ధ  నమూల్యములైన వై థానసాగమ, 
వైఖానస (శాత గృహ్య స్తూతాదుల మీది [గంథ 
ములు గలవు. వారి బంధువులు విశాఖపట్టణమున( 
గూడ గలరు. వారి యొద్ద( గూడ ననేక (గంథములు 
గలవు. విశాఖపట్టణమున( గల |గంథములు |పాచ్య 


లిఖితపుస్తకళాలకుం జేరినవి గాని, ఎలమంచిలి 
[గ్రంథములు అపరిశీలితము లయి, అక్కడనే 
యున్నవి. విజయనగరమున నెన్నో యపూర్య 


[గంథములు పలువురయొద్ద దొరకినవి.ఇంక( గొందజ 
యొద్ద( గొన్ని గంథనులు గలవు, అవి దుర్దభము 
లయ్యెను, మ హారాజాస్థా నమున నసాధారణ [గంథము 


లంతగా లేవు, ఉన్నవి [పాచ్య లిఖిత పుస్తకాలయము 
వారు [ప్రతులు [వాయించుకొనిరి, 


విజయనగరమునకు దగ్గర బూరడ పేటలో పిడ 
పర్తి వారి యింట ననేకగంథము లున్నవి. బొబ్బిలి 
సంస్థానమునను తత్సంస్థాన విద్వాంసులగు కొటికల 
పూ(డివారియిండ్లలోను విలువగల గంథములు 
పెక్కులు గలవు. కొటికలపూ(డివా రాం ధ దేశమున 
కెల్ల సత్కీర్మి నించిన ఘన విద్వాంసులు, కవిత్వము 
నను, జ్యోతిష మునను వారు సునిపుణులు, కోదండ 
రామ సిద్ధాంతిగారు సూర్యసిద్ధాంత మునకును, ఆర్య 
భట సిద్ధాంతమునకును తెలుగు వివరణోదాహరణము 
లతో వివుల మైనవ్యాఖ్యల రచించిరి. మణి ముసంస్క్ఫ 
తొం[ధములం దనేకగంథముల రచించిరి. మనునస్మృ 
తిని, యాజ్ఞవల్క్య స్మృతిని, విజ్ఞానేళ ఏ రీయమును 
తెలుగు పద్య కృతుల(గా రచియించిరి. ఇంకనెన్నో 
యుత్కృష్ట (గ్రంథముల రచించిరి. వానికెల్ల |పాచ్య 
లిఖిత పుస్తకళాల వారిచే (పత్యంతరములు గొనయుడి 
నవి. బొబ్బిలి సంస్థానమున( గల యపూర్వ[గంథ 
ముల కెల్లను. గూడ (ప్రత్యంతరములను |పాచ్య లిఖిత 


12 


పుస్తకకాలవారు గొనిరి. బొబ్బిలిసంస్థానవిద్వాం 
సులై మండపాక పార్వతీశ్వర కవిగారు సు పథ్యాతి 
వహించిరి. వారి పూర్వులును కొన్ని గంథముల 
రచించిరటిగాని వారి గింథ మొక్క_టికూడ బొబ్బిలి 
మహారాజుగారి లై బ9రీలో లేదు. పార్వతీశ్వర కవి 
గారి  మనుమలగు నభినవపార తీశ్వరకవిగారి 
యొద్ద వారి (ప్రాచీన్మగంథములెల్ల సురక్షితములె 
గలవట. వారి నొకతూరి బొబ్బిలిలో దర్శించితిని. 
వారి [గ్రంథములు బయల్పడవలెను. బొబ్బిలి చుట్టు 
పట్టులగల య[గహారములలో పెక్కు. [గంథము 
లున్నవి. పూర్వముసోమ సుందర ముపంతులుగారక్క డీ 
[గ్రంథముల కొన్నింటిని సేకరించిరి. ఇంకను పెక్కు 
లుండ వచ్చును, నుదబలగ యన్మగామమున గొన్ని 
(గ్రంథములు దొరకెను. ఆ [గ్రామముననే యింకను 
కొందటిండ్లలో బెక్కు[గంథము లుండెను కాని 
వారు వానినొసగ నొల్చరయిరి, నందబలగకు 
మిక్కిలి చేరువనే కుసుమూ రన్నుగామము కలదు. 
అక్కడ (గ్రంథము లున్నవేమో యని కనుగొన 
బోయితిమి. దొరకలేదు. మధ్యాహ్నము 1 గంటకు 
అటనుండి తిరిగి నందబలగకు వచ్చుచుండంగా 
ఆకస్మికముగా కారు (కమ్మి, జడివాన, కుంభవృష్టి, 
నిమ్మపండ్లంత టి వడగండ్లతో కొట్టి కొట్టి కురిసెను, 
[మేము [పాణ సంశయ స్థితికి వచ్చితిమి, వడగండ్డ 
దెబ్బలకు నిబ్బరించుకోజాల మెతిమి. గొడుగులు 
చెడెను. తల గుడ్డలు కోట్లు నాడు మమ్ము రక్షించెను. 
ఒక్కా. గంటలో వాన వెలిచెను. (బతికి బయటపడి 
తిమి సాలూరులో. గొన్ని [గ్రంథములు గలవు. అవి 
మాకు దొరకలేదు. 


అక్కడ మేము పరిశీలించి విలువగల వానినిగా 
గుర్తించిన (గ్రంథములను (కవిరాయని వీర భ్మదకవి 
కృతములు ఆయన సేకరములు అని స్మరించు 
చున్నాను) బరంపురము కాలేజీలో పండితులుగా నున్న 
నేమాన నరసింహశా న్రి గారు [పత్యంతరములు (వాసి 


మణ్‌మంజరి-ఫీబవరీ 81 


కొనుట కీయ నంగీకరింపనీయక తాము కొంపోయిరి. 
వారు వానిని సురక్షిత పజీచి యుందురు. పాచి పెంట 
యను |గామమున రాజుగారి దగ్గర “శశిబిందు చరి[తి 
యను (గంథము గలదని విని వెళ్ళి ఎంతో (శ్రమతో 
నక్మడి వారి దర్శించి విచారించితిని, అప్పుడా రాజు 
గారు, గంజాము మండలమున గల “చీకటి” సంస్థాన 
ముననుండిరనియు, నా [గంథములు వారి యొద్దనేగల 
వనియు నక్కడి తద్బంధువులు చెప్పిరి. 


"క్ట శిబిందుచరి త్ర” (పొచీనము. లక్షణ (గ్రంథ 
ములం దుదాహృతము, ప్రయోగరత్నాకరోదాహృ 
తులను బట్టి, తత్క_ర్త చటీగొండ నృసింహ కవియని 
తెలియనగును, ఆప్పకవీయమున “వెలగకు వెల్ల 
యంచు సరవిం జటీగొండ నృంసిహు(డాడ (గా =~ 
మొలకకు మొల్కయంచు. గ విము భ్యు(డు 
భ|దయ పల్క_ దోసమా” ఇత్యాది పద్యమున జతి 
గొండ నృసింహు(డు పేర్కొానంబడెను; నిజముగా నా 
(గంథమక్క_డ కలదేమో! బయల్పడుట బాగు, 
పార్వతీపురమున రసికకవిరత్న మగు ఆచంట 
సాంఖ్యాయన శర్మగారితో సరసనల్జాప సౌభాగ్యము 
మాకు లభించెను, అక్కడ పంతుల [బహ్మా దేవకవి 
కృతులు మాకు దొరకెను, ఆక్క_డికిం జేరువనేక్రల 
సంగమవలస సంస్థానము ఖండాంతరములేందు. సూడ 
వై_దుష్య (పథ్యాతి గడించినది, పూర్వము బొబ్బిలి 
మహారాజుగారు ఇంగ్లండుకు బోయి విక్టోరియా మహా 
రాజ్ఞిని దర్శించినప్పుడు సంగమవలససంస్థాన 
[ప్రభువగు మృత్యుంజయ నిశ్శంకబహాద్దరుగారి 
(పశ స జరిగెనట. బొబ్బిలికంటె మీక్కిలి చిన్న 
సంస్థానమైనను తత ఏంస్థానాధపతలన మృత్యుంజయ 
నిశ్శంక బహద్దరుగారు థ్రీ పరవస్తా రంగాచార్యుల 
వారి యొక విద్య నభ్యసించి కాళిదాస నాటకములకు .. 
వ్యాఖ్యల రచించిది,. అవి కొన్ని ముదితములయ్యెను, 
వాని క్షీర్ధి ఖండాంతరములకు వ్యాపించెను, 


(పథాకరశాస్త్రీ ః కళింగ దేశము 


మాక్సుముల్సరు మొదలగు వారి మూల 
మున నది విక్టోరియారాజ్ఞి యెజుక కెక్కెను.' 
“సుకవితా యద్య స్తి రాజ్యేనకిమ్‌ ” అన్న సూకి 
యు క్తమేకదా![ఇంతవరకు 1 రఏండ్హ క్రింద (వ్రాసినది, 
ఇకమీది దిప్పుడు (వ్రాసినది =వే. (ప్ర. ] 

మాడుగులలో రాజాస్థానమప్పుడుకోర్ణాఫ్‌ వార్డ్స్‌వారి 
స్వాదీనమం దుండెను, అక్కడ వేయింటికి( బయిగా 
తాటియాకుపు స్తకములను ఆకారమాాతము జూచి 
తిమి అప్పుడు తదధినేతి రాణి గారి పర్మిషను లేక 
వాని( జూడ( గుదురదయ్యెను. ఇటీవల నా సంస్థానము 
శ్రీ జయపురం మహారాజావారి నశ మయినది, శ్రీ 
విక్రమదేవవర్మ మహారాజా వారి నిటీవల దర్శించి 
తెలిసికొనగా నక్క_డ (గ్రంథము లేవియు నిప్పుడు 
లేవనియు, నప్పటి వేమయ్యెనో యెజుంగరా దనియు 
చెప్పిరి. విజయనగరము సంస్కృత కళాశాలలో 


18 


సాహిత్యాచార్యులుగా నున్న శ్రీ పరవస్తు గోవిందా 
చార్యులుగారు తమ య|గహారమగు దేవాడలో చాలా 
(గంథము లున్న వని చెప్పగావారితో నక్కడి కరిగితిని. 
నేనక్క.డికి సకుంటుంబముగా చేరి బసచేసిన యింటి 
కెదురింట మేము వంటచేసికొని భోజనముచేసి బయ 
టకి వచ్చునంతలో కలరా వల్ల నొకరు చనిపోయిరి. 
మరికొన్ని గంటలలో మరొకరు చనిపోయిరి. 
ఈ అలజడి వల్ల ఊరిలోని [గ్రంథము లెల్ల చూడ 
గుదురలేదు. ఢ్రీ గోవిందా చార్యులు గారి యింట మంచి 
[గ్రంథములు సెక్కు_లు దొరకినవి. ఆరా|తి 10 గంట 
లకే అక్కడినుండి. సకుటుంబముగా బయలు దేరి 
సర్వావస్థలు పడి మర్నాడు పదకొండు గంటలకు 
లక గ్రావరంకోట చేరితిమి, కలరాగాంమమునుండి 
వచ్చుట చేతను గాబోలును మా కాయూర నిలువ నీడ 
దొరకలేదు...... *. 


1 ఇట్టిిగంథఛాలలో మృత్యుంజయ నిళ్ళంకబవాద్దరువారు (పకటించిన నిక మోర్వశీయ వ్యాఖ్య 


ఒకటి. 


మృత్యుంజయ భూపాలీయమున ముఖప్మత మిట్లున్నది. 


శ్రీరస్తు 


(శ్రీమత్కవికుల చూడామణినా శ్రీకాళిదాన మవోక వినా విరచితం 
విక మోర్వశీయ నామకం నాటకమ్‌ 
అతినబ్కు- చిత |పాచీన వ్యాఖ్యాన సం శ్లేశిత మానసానాం 
నంస్క్భృత భాషాభిలాషుక జనానామత్యనోవయో గాయ 
నిఖల జగ 'జ్రేగీయమాననకల నిద్యానవద్య పణ్ణిత జనాదరణ శీలేన 
చనృ పురీ రాజ్య స్థిశాలోచన పరివత్సభాసారెణ సర్వవిచ్యా (వవీణ (శ్రీమచాన రేవిల్‌ 
డేవిడ్‌ _ఫిమాంటిల్‌ కా ర్మెకి లభిధాన వి రాజమానాధిళార్య (గగ ణ్యే నానుజ్ఞాత 
వె_శాఖపట్టణ మజ్ఞల మణనా యమాన నబ్గ్బమ వలన రాజధాన్యధి నాథ 
(శ్రీమక్‌ 
మృత్యుణ్ల య నిళ్ళ జ్క్యభూపాల విరచితయా 
విద్వచ్శిరోమణిఖి రాత్మీయ విద్యాగురుధి(క్లీమ తృరవస్తు 
వేంకటర జ్లాచార్యవరేణై రః, స్వాస్థాన పడ్ణీశా (గగ ణ్యాన్ధ గీర్వాణవై యాకరణ 
(శ్రీమదా కెళ్ళ వేంకటశ్యా స్త్రిిణాచ, సమ్యుకర్చిశీలికా మో దితయా 
మృత్యుక్షాయ భూపాలీయ ద్వితీయాభిధాన 
విశిష్టరత్నదీపికాఖ్య |ప్రతిపదవ్యాఖ్యయాసమం సం యోఖ్య 
చన్నవురీస్థి త వర్త మానతర జ్లిణీ ము. దాక5 శాలాయామ్‌ 
నమ్ము (దితం సదాచన్ద తా రార్కం విజేజీయతామ్‌ 
శాలిబావిన కళ శే గళాస్తాః-1506 
(శ్రీీమత్స్వఖాను నామనంవత్సర మార్గశిర శుఃద్వితీయా 


నేను వూ చిన్నన్నయ్య 


శ్రీ ప్రభాకర శాస్త్రిగారు మా రెండవ అన్నగారు. 
ఆయనను, మేము-అనగా ఆయన తరువాత పుట్టిన 
సోదరులము-చిన్నన్నయ్య అని పిలుస్తూ ఉండేవాళ్లం, 
మా చిన్నన్నయ్యను గూర్చిన నా ఎజుక ఎప్పటి 
నుండో నేనిప్పుడు స్పష్టంగా చెప్పలేను, పసితనం 
నుండి ఆయనను పరిపాటిగా చూస్తూ ఉండడ మే 
దానికి కారణం. మా అమ్మను నాన్నను గూర్చి నా 
ఎజుక ఎప్పటి నుండి (పారంభమో _ నేనిప్పుడు 
స్పష్టంగా చెప్పలేన వే ఆయననుగూర్చికూడ చెప్పలే 
నన్నమాట. 


ఆయన బందరులో శ్రీ చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారి 
దగ్గర చదువుకొనేరోజులు నాకు కొద్దిగా జ్ఞాపకం, 
ఆయన ఆ రోజులలో మా స్వ్మగామం పెదక శ్ళేపల్లికి 
బందరునుండి వస్తూ మానాయనగారి మెడల భయ 
భక్తులతో మెలగుతూ సాధ్యమైనంత వరకు ఆయన 
ఎదుటపడకుండా ఇంటిలో మెలగుతూ వుండేవాడు. 


చిన్నప్పటినుండి మా అన్నగారిడి జాలిగుండె. 
బిచ్చగాం[డెవరై నా వాకిటి ముందుకు వస్తే వాళ్ళ 
పేదరికాన్ని చూచి సపెరసెర లాడేవాడు=వాళ్ళను 
ఆపి ఎంత పని మీద ఉన్నాసరే మా అమ్మనో 
అక్కయ్యనో వేధించి అంతో ఇంతో ఇంటిలో మిగిలిన 
తినుబండారమును వాళ్ల ఒడిలో వేయించేవాడు= దీను 
లను, రోగంతో బాధపడే వాళ్లను చూచిఆయన చాల 
బాధపడేవాడు. ఒకనాడు మా దొడ్డిలో ఆవు [ప్రసవ 
వేదన పడుతూఉండగా చూడలేక ఊరిలో నున్న 
గోపాలస్వామి గుడికి పోయి అక్కడ కాల 'న్నేపంచేసి 


డా. వేటూరి చం|దశేఖరశాొ స్త్రి 


ఈనినట్టు విన్న తరువాత రావడం నాకు 
జ్ఞాపకం. మా యూరికి సమీపమందున్న విశ్వనాథ 
పల్టి [గామంలో (ప్రతి సంవత్సరం నాంచారమ్మ గుడి 
ముందు జంతుబలి జరుగుతూ డఊండేది. ఆయూరి 
మార్గమైన మా వీధిలో నుండి బలి ఇవ్వడానికి పశువు 
లను బలవంతంగా తీసికొని పోతూ ఉండడం కంట 
బడ్గప్పుడల్హా ఆయనఒడలు కంపించి జలదరించేది- 
బాధపడేవాడు. 


వెంకటళాన్త్రిగారి వద్ద విద్యాభ్యాసం ముగించిన 
తరువాత అప్పుడు మద్రాసులో నున్న మా బావగారి 
సలహా మీద మాచిన్నన్న గారు మదాసు చేరడం, [టిప్స్‌ 
కేన్‌లో నున్న అప్పటి వెస్టెయన్‌ మిషన్‌ హైస్కూ 
లులో ఆంధాధ్యాపకుడుగా కొంతకాలం పనిచేయడం 
నాకు జ్ఞాపక మే. అది 1910, 11 పాంతాలలో అను 
కొంటాను. ఒకటి రెండు సంవత్సరాల తరువాత 
ఆ పాఠశాలలో ఉద్యోగం చాలించి (పాచ్యలిభఖిత 
పుస్తకకాలలో ఉద్యోగానికి (వపేోంచే ముందు ఆ 
స్కూలు విద్యార్థులు వీడ్కోలుసభచేసి ఆయన కొక 
ఫౌన్‌టెన్‌ కలమును బహూకరించడం జరిగింది. 
ఆసంగతి ఆయన ఇంటికి జాబు వాయడం, ఆ జాబును 
చదివి మా తలిదండులు కుటుంబము ఆనందిం 
చడం ఇప్పుడు నా కండ్లకు కట్టినట్టున్న ది. 

ఆ రోజులలో నేను, మా తమ్ముడు శంకరం మా 
యూరిలో ప్రైమరీ స్కూలులో చదువు పూర్తి చేసి 
కొని కొన్నాళ్ళు ఇంటి వద్దనే ఉండడం జరిగింది. 
దాదాపు ఒక సంవత్సరం అట్టు గడచిన తరువాత 
పూజ్యులు మా పెద్దన్నగారు (శ్రీ వెంకట శివశాస్త్రగారు 


(పభాఠరశాన్త్రీ : నేను మా చిన్నన్నయ్య 


మా యూరికి ఆరుమైళ్ల దూరమందున్న అవనిగడ్డలో 
పోష్టుమాస్థరగా నియమితులై రి, దాదాపు రెండు సంవ 
త్సరములు మేమాయన వద్ద నుండి కొంత సంస్కృ 
తము ఇంగ్లీషు ఆయన యొద్ద అభ్యసించినాము. మా 
పెద్దన్నగారు సంస్కృతంలో మంచి పండితులు. 
ఇంగ్రీషలో కూడ ఆయనకు గొప్ప ప్రవేశం ఉండేది. 
ఆసాధారణ బోధనా కౌశలం ఉండేది. ఆయన యొద్ద 
మేము అమరకోశం, శజ్జమంజరి, రఘువంశంలోను 
కుమారసంభవంలోను కొన్ని సర్హలు భోజచంపువులోను 
భ-ర్హృహరిలోను కొన్ని భాగాలు, ఏనుగు లక్ష్మణకవి 
తెలుగు పద్యాలు (శద్ధతో అభ్యసించినాము. అప్పుడ 
ప్పుడు కొన్ని సంస్కృత చాటువులు కూడ మాకు 
వినిపిస్తూ మాలో సాహిత్యాభిలాషనుపురిగొబ్బేవారు. 
అప్పుడాయన మాలో వేసినసుస్థిర మైన పునాదులు తరు 
వాత మా భాషాజ్ఞానం వృద్ధిచేసి కొనుటలో ఎంతగానో 
ఉపక రించినని. 

మేము ప్రైమరీ స్కూలు చదువు పూరి చేసుకొని 
మా (గామంలో తల్లి దం[డుల వద్ద ఉన్నరోజులలో 
మాచిన్నన్న గారు మదాసునుండి మా చదువును 
గూర్చి ఆందోళన వెలిబుచ్చుచూ జాబులు [వాస్తూఉం 
డేవారు. తరువాత కొన్నినాళ్టకు మా చిన్నవదినగారు 
కాపురానికి రావడం ఆమెను మాఅన్నగారు మ్నదాసు 
కాపురానికి తీసుకొని వెళ్లేటప్పుడు ఆమెతో నన్ను 
మాతమ్ముడు శంకరాన్ని చదువు కొరకు తీసుకొని 
వెళ్ళడం జరిగింది. అది 1914 (పాంతం అనుకొం 
టాను అప్పుడు మాబావగారు కాజవెంకట శేషయ్య 
గారు అక్కగారు (టిప్టి కేన్‌ లో హనుమంతలాలా 
వీధిలో 16వ నెంబరు ఇంటిలో ఉండేవారు. ఆయింటి 
లోనే ఒక భాగంలో మేముకూడ ఉండే వాళ్ళం- 
నన్ను మా అన్నగారు లోగడ తాను అధ్యాపకుడుగా 
పని చేసిన కెల్లేట్‌ హైస్కూలులోనే (పవేశ పెట్టినారు 
ఆయన పరిచయాన్ని బట్టి అప్పు డా స్కూలుకు 
(పిన్సిపాలుగా ఉన్న రెవరెండు డి జ్లియమ్‌ లీళుదొర 


15 


నావద్ద సగం జీతమే పుచ్చు కొనుటకు అంగీక రించి 
నాడు. ఆ స్కూలులో నేను చివరవరకు చదివి 
1920లో సూలు ఫెనలు పరీక్ష ప్యాసైనాను. మా 
పెద్దన్నగారి వల్ల కలిగినబొషా(ప్ర వేశంవల్ల ఇంగ్లీషు 
తెలుగు సంస్కృతం మొదలగు వానిలో నాకు బాగా 
మార్కులు వచ్చేవి. కొన్ని బహుమతులు కూడ సంపా 
దించకలిగినాను. స్కూలులో నాఅభివృద్ధిని గూర్చి 
ఉఊపాధ్యాయులవల్ల తెలిసికొని మాఅన్నగారు ఎంతో 
సంతోషాన్ని తృప్పీని వెలిబుచ్చేవారు. 

తరువాత కొంత కాలానికి టటిప్టికేనులోనే సాతాని 
వీధిలో (తులసింగ పెరుమాళ్‌ కోవెలవీధి) మరియెక 
ఇ-టికి మారితిమి. ఆయింటిలో ఇంకొక భాగంలో 
చింతగుంట రాఘవ రావుగారు (అప్పుడు లా కొలేజి 
విద్యార్థి) కూడ ఉండేవారు. గురజాడ అప్పారావుగారు 
మ్మదాసుకు అప్పుడప్పుడు వస్తూ మౌంటు రోడ్డులో 
టాకర్‌ అండ్‌ సన్సులో మకాం పెడుతూ అప్పుడప్పుడు 
మాఅన్నగారి కొరకు మాఇంటికి వస్తూ ఉండేవారు. 
మాఅన్నగారు కూడ ఆయన మదాసులో ఉండే 
రోజులలో తరచుగాఆయనను కలిసికోడానకి వెడుతూ 
ఉండేవారు, ఇద్దరు కలిసి అప్పుడప్పుడు మౌంటు 
రోడ్డులో ఉండిన గెయిటీథియేటరుకు (అప్పుడు మై 
లెంటు పిక్చర్స్‌) వెళ్ళికొన్ని పరిశోధక చిత్రాలను 
చూస్తూ ఉండేవారు. రెంటాల వెంకటసుబ్బారావుగారు , 
మ్మదాసు వచ్చినప్పుడు కొమజ్ఞాజు లక్ష్మణరావుగారు 


అప్పుడప్పుడు వస్తూఉండడం మాఅన్నగారు వారి 
దగ్గరకు పోతూ ఊండడం జరుగుతూ ఉండేది. 


అప్పుడా వీధిలోనే నివసీ స్తూ ఉండిన వేపా రామేశం 
పంతులుగారింటికి మా అన్న గారు తరచుగా వెళ్ళుతూ 
ఉండేవారు, 

ఆ రోజులలోనే చాటు పద్య మణిమంజరి, కనకాభి 
చేకం, కామధేనువుకథ, భాస నాటకాల తెనుగు అను 
వాదం మొదలగు [గ్రంథాలు |పకటించడం జరిగింది. 
అపుడు చాటుప ద్యమణిమంజరికి మంచి సేలు ఉం 


16 


డేది. రోజుకి సామాన్యంగా 10, 15 ఆర్డర్లు వచ్చేవి. 
మా తమ్ముడు, నేను, తీరిక చిక్కినప్పుడు మా వదిన 
గారు ఆ పుస్తకాలను పాక్‌ చేసే వాళ్లం. వాటి మీద 
నేను ఆ[డసులు (వాసి వి. పి, మనియార్జరు ! ఫారా 
లను నింపే వాడను. నేనో మా తమ్ముడో స్కూలుకు 
పోయే [తోవలో ప్రక్కగా నున్న బిగ్‌ స్ట్రీటులో 
పార్థసారధికోయిల్‌ పోష్టాఫీసులో ఆ పాకెట్ట మీద 
చీట్టంటించి పోస్టాఫీసులో ఇచ్చేవాళ్లం. వి.పి.మనియా 
ర్లర్హ సొమ్మును నేను తీసికొని లెఖ [వాసి ఆ సొమ్మును 
మా వదినగారికి ఇస్తూఉండే వాడను= 

ఇప్పటి రోజులనుపట్టి చూసే అప్పటి మాఅన్నగారి 
వేతనం చాల స్వల్బం ఆయినా ఏ లోపం లేకుండా 
జ్లీవనం సుఖంగాను తృప్తిగాను గడిచేద్ది. నాగేశ్వర 
రావుగారి “ఆంధ వ్యతిక పంతులుగారు ఖీవించి 
యున్నంత కాలం [పశిరోజు సాయం కాలానిక్షి ఉచి 
తంగా ఇంటికి చందా చెల్లించనక్క్లర లేకుండా వచ్చేది, 
పత్లిక రాగానే ఏ వది పదిహేను నిమిషాలో తప్పకుండా 
సీ స్మృతికను |పతిరోజు చదివేవారు. మొదటి వపంచ 
యుద్ధపురోజులవి- యుద్ధవ్నార్హలను జ్ఞాగతగా తెలిసి 
కొంటూ జరుగుతున్న మారణహోమాన్ని గూర్చి 
వ్యధ చెందుతూ ఉండడం జరుగుతూ ఊంగేది. మెము 
తులసింగపె పెరుమాళ్ళవీథిలో ఉన్నరోజులలోనే 
డెన్‌ జలాంత్లర్ణామి మ్మద్దాసుమీదన్లాంబ్రుల్లు వేసి నది, 


మా వదినగారు వయస్సులో నాకంచె ఒకటి 
ఇెండు సంవత్సరాలు పెద్ద. ఆమె గొప్ప నిదానం 
ఓర్మి గల ఇల్హాలు- చిరునవ్వు ఆమె ముఖాన చిందు 
లాడుతూ ఊండేది. గృహ నిర్వహణలో ఆమెది అందె 
వేసిన చేయి. ఎట్టి పరిస్థితులలోనై నా ఆమె చికాకుగాని 
ఖొట్రుపాటుగాని లేకనే చేసినట్టు కనబడకుండా ఆమె 
కంటి పనులను సక్రమంగా. సమర్థతతో సర్దుకు 
షోయేది. మూ కంచె వయస్సులో ఎక్కువ పెద్ద 
కొకఫోయినా ఆమె మా తమ్ముని నన్ను | తన బిడ్డలనో 


మణీమంజరి.ఫీ(బనరి 81 


తమ్ములనో చూచినట్లు ఆదరముతోనువాత్సల్యముతోను 
కని పెట్టేది. మేము మా విద్యార్థిదళను 10,12 సంవత్స 
రాలు మదదాసులో మాచిన్నన్నగారి వద్దనే గడిపినాము. 
ఆ సుదీర్హకాలంలో మా చిన్నతనపు చిలిపి చేష్టలను 
సాధ్యమైనంతవరకు సహించి మితిమీరినప్పుడెప్పుడై నా 
తగినట్టు మా అన్నగారికి చెప్పి మందలించి మా 
(ప్రవర్త రనను సరిదిద్ద చూచేదేగాని అపకారబుద్ధితో 
ఎన్నడు కొండెములు చెప్పి ఎరుగదు. ఆమె అత్త 
మామలవల్లను భదర్తవల్హను అరిథ్యభ్యాగతుల వలను 
ఎన్నికగన్న మహాసాధ్వి. ఆమె స్మృతికి నా భక్తి 
భరితమగు కేల్మోడ్చులు. 


నేను మా తమ్ముడు శంకరళాన్త్రి వివాహాలు 
ఆయిన తరువాత కూడ భార్యలతో కొంతకాలం మా 
అన్నగారివద్దనే ఉండి విద్యాభ్యాసం చేసినాము. ఆ 
రోజులలో ఆ పుణ్యదంపతులు మా యెడల చూపిన 
ఆదరాభిమానాలు వాత్సల్యము మరప్పరానివి, మేమా 
ఆదర్శదంపతుల కెంతగానో బుణపడి యున్నాము, 


మా అన్నగారు సునిశిత మేధాసంపన్నుడు. 
ఆవలిస్తే సు పేగులు లెఖ పెట్టగల సూక్ష్మదృష్టి ఆయనది. 
వ్యక్తుల ముఖకవళికలనుబట్టి వారి కోరికలను కని 
పెట్టేవాడు. సామా, న్య దృష్టికందని కొన్ని వస్తువుల 
సౌందర్యవిశేషములను గుర్తించి చూపి వాన్మిపాళస్ట ఫ్య 
మును వర్ణించటలో ఆయన మేటి. రకరకముల 
పూలు, పండ్లు, కాయలు, ఆకులు గురించి ఆయనకు 
తెలిసినంత గాసామాన్యు లకు తెలియదు. పిండివంటలు, 
ఆకు కూరలు, కాయగూరలు వాటి రుచులలోని సూక్ష్మ 
భేదములు వాని (ప్రభావము గుర్తించి చెప్పుటలో 
ఆయన నేర్పు గొప్పది. ఈ సామర్థ్యమే ఆయ్తన్లను 
ఒక గొప్ప వాజ్మయ పరికోధకునిగాను చరి త్రపరికోధ 
కునిగాను తీర్చిదిద్దినది. 


ఆయన జేబులో పదునుపెట్టిన (పళ స్థమైన చ్చా 
కొకటి ఉండేది. మంచి జాతి మామిడి పండ్లు దోర 


చందశేఖరళాస్త్రి : నేను మా చిన్నన్నయ్య 


పండిన తెలజావుకాయలు లంకదోసపండ్డు అంటె 
ఆంపనకు ఎక్కువ మక్కువ వాడిగలతన చాకుతో 
వాటి చెక్కుతెగకుండా పల్చగా కూసమువలె తీయడ 
మాయన ముచ్చట. ఆ కాయలను ముక్కలుగా 
కోసి తాను తింటూ [పక్కనున్న వారికి రుచిచూపుతూ 
వాటి సువాసనలను రుచులను గూర్చి ముచ్చటించడం 
ఆయనకు మోజు. ఆయన ఎటుకలేకుండా ఆయన 
చాకును ఎవరై నా వాడితే తరువాత ఆచాకును చూచి 
వరో వాడినట్లు గుర్తించి అడిగేవాడు. 

ఆయనకు చింతచిగురు, మామిడి కాయ, దోసకాయ 
పప్పు కూరలు ఇష్టం. పులుసులో ముక్కులు మునగ 
కాయలు గోగుకూర చుక్కకూర. లంకవంకాయలు 
అంటే ఎంతో (పీతి. 

“పయరకూర తెచ్చి పచ్చి మిరపపండ్హ 

నుక్క_శించి పోసి ఊరనిచ్చి 

కొంత కొంత పొదిపి కొను గోగు పచ్చడి 

చవికి ఇంక నోరు చివికితీరు' 

“ఎన్నడు తిందునో ఇంకొక్క మాటేను 

వాయూర లంక వంకాయ కూర,” 

“అరబండిన జహంగీరు మ మిడి పండ 


నాసపండుకు లంకదోస పండు” 


మొదలైన ఆయన రచనలను బట్టి ఆయన ఆధిరుచు 


లగు కొంత వరకు తెలిసికోవచు ను, 


౮ 


ఆయన భోజన పియుడు. మితంగా భుజించే 
వాడు, అమబితే భోజనం రుచిగను ఖుచిగాను ఉండ 
వలెను. అట్టులేనినాడు వెంటనే తి వమైన అసంతృప్తిని 
వెలిబుచ్చేవాడు, సరిగానున్నప్ప డు భోజనమైన వెంటనే 
పద్‌ సంవత్సర ముల ఈనడుమ ఇటువంటి భోజనం 
ఎరుగగనని ఎప్పటికప్పుడు సంతృ ప్తిని పకటించడం 
ఆనేక సార్లు నేను విన్నాను.” ఆయన అభిరుచులను 
కనిపెట్టి మా వడిన గారు ఆయనకు కావలసిన పదార్థ 
ములను దగినట్టు అమర్శేది, ఆయనకొకష్పుడు పాలు 


17 


ఒక ప్పుడుమబ్దిగ ఒక ప్పుడుచస్నీరు ఒకప్పుడ. వేడినీరు 
కావలసి వచ్చేవి. అడిగినప్పుడు వెంటనే ఇవంచ తెను, 
ఎప్పుడేది కావలెనో ఎవరికీ తెలియదు. ఆయనకు ఉప 
చరించడం ఒక అసిధారా!వతం వంటిది. మా వదిన 
గారా వతమును జయ్యపదంగా నిర్వహించి ఆయన 
మన్ననను పొంది కృతకృత్యురాలై నది. 


నేను మదాసులో 1916వ సంవత్సరంలో కాబోలు 
కెల్లెట్‌ హైస్కూలులో ఫోర్తు ఫారంచదువుతూ ఊం 
డగా మాఅన్నగారు [ప్రాచ్యలిఖితపుస కళశాల పంపున 
సకుటుంబసుగా దేళ 
పర్యటన చేస్తూ అప్పుడప్పుడు మదానువచ్చి నాయోగ 
నేమములను విచారిస్తూ ఊండేవారు. అరోజులలో నేకు 
మద్రాసులో జనార్దన్‌ హోటలులో భోజనం చేనూ 
ఉండవలసి వచ్చెను. నాకుటైఫాయిడ్‌ జ్వరంవచ్చింది, 
అప్పుడాయన మృదాసువచ్చి నాఆరోగ్యమును గూర్చి 
ఎంత బాధ పడ్డారో నేను చెప్పలేను. 11 గంటలకు నన్ను 
విడిచి ఆఫీసుకు విధిలేకపోయి, ఏరెండుగంటలకో 
పర్మిషన్‌ తీసికొని ఇంటికి వచ్చేవాడు. [కొత్త ఈఎన 
అవు గొడ్డకాపరి తోలుకుపోవుటచేత విధిలేక మండతో 
మేతకు పోయి సరిగా మేయక హడలుతూ మధ్యాహ్నా 
నికే దూడ కొరకు తప్పించుకొని ఇంటికి పరుగెతుకొని 
వచ్చినట్టు వీధిలో నుండియే ఎట్టున్నదని ఎదురై న 
వారిని ఆతురతతో ఆడుగుతూ లోపలికి వచ్చి, ఎట్టున్న 
దని నన్నదుగుతూ, నానుదురు కడుపు కొళ్ళు చేతులు 
తడవి చూచి కొంత స్థిమితపడేవాడు. అప్పుడు (ోప్లి 
కేనులో పాక్టీనుచేస్తూఉండి న నారాయణస్వామి మొదలి 
యార్‌ దాదాపు నెలరోజులు మందిచ్చినా జ్వరం 
తగ్గక 104° వరకు వస్తూ ఉండెను. తరువాత మెలా 
పూరునుండి డాక్టర్‌ ఎం.సి. నంజుండరావుకు తీసికొని 
వచ్చి మాఅన్నగారు నను ఎఇచూపివ, ఆయన మందివ్వడం 
మొదలు పెట్టిన వారంరోజులకు జ్వరం నార్మల్‌ కి 
వచ్చెను, 

అప్పటికే మా అన్నగారు కుంభకోణంలో మాస్టర్‌ 
సి,వి,వి,ని దర్శించి వారి యు ప్రదేశ మువల్ల ఆరో 


తాళప|త|గంథ సేకరణకై 


18 


గ్యము పొంది యుండడంచేత నేను జ్వరంతో బాధ 
పడునప్పుడు ఆరోగ్యము (ప్రసాదించవలెనని ఆర్థిస్తూ 
కుంభ కోణములో నున్న మాస్టర్‌ C.V.V.క తంతి 
పంపిరి.అది చేరగానే మాస్టర్‌ సి.వి.వి.గారు చూలై లో 
ఉన్న మీడియం సి-ఆర్‌ కృష్ణస్వామి అయ్యరు గారికి 
వాసితి మని ఆయనను కలిసి కోమని జవాబిచ్చిరి. 
ఆందుమీద క ఎక్టేస్వామి అయ్యరు గారిని మాఅన్నగారు 
పోయి కలిసికోగా ఆయన వచ్చి £28 (ప్రయోగ 
దృష్టితో శరీరాంతర్భాగములను వాని వ్యాపారము 

పరిశీలించు విధానము) తీసికొని గోచరించిన 
వివరములను వాసి మాస్టరుగారికి పంపిరి. నా కారోజు 
లలో శరీరములోని ఎడమభాగము బలహీనముగా 
నున్నట్లు తో చెడిది, నన షడుగకనే వారా విషయమును 
యోగ దృష్టితో కనిపెట్టి 'టెస్టురిపోర్టులో ఉదహరించిరి. 
వారప్పుడు నాకు అరోగ్యము గలుగుటకు యోగ 
సంకల్పముతో చికిత్సకూడ చేసిరి. ఆ సంవత్సరం 
చదువు మానితిని, ఆ సంవత్సరమే అనగా 1918 
డిసెంబరు నెలలో జనరల్‌కాలు సందర్భమున మా 
అన్నగారు కుంభకోణం వెడుతూ నన్ను కూడ తీసికొని 


సోయి లీ1వళేదీన భృ క్తరహితతారకరాజయోగ 
మార్గమున మాస్టర్‌ సి.వి.వి. గారి ఆదేశం చొప్పున 


(పవేళం |పసాదించిరి. 


తరువాత మా అన్నగారు సరస్వతిమవాల్‌ 
లైబరీలో (తంజావూరు) అము|దిత [గంథ పరిశీలనకు 
నియమింపబడగా ఆయన సకుటుంబముగా కొంత 
కాలం తంజావూరులో ఉండవలసివచ్చెను. ఆ సంవత్స 
రం చదువుమూనడం చేత నేను కూడ వారితో తంజా 
వూరు వెళ్ళి నాల్గెదు మాసము లచటనుంటిని= అక్కు 


డికి కుంభకోణం సమీపంలో ఉన్నందున అవకాశం 
చీకి గ్రానప్పుడల్లా తరచుగా మా అన్నగారు అక గ్రాడకు 
వెడుతూ ఉండేవారు. తంజావూరులో ఎన్‌. త్యాగ 
రాజయ్యరు అనే మీడియం ఒకరు ఉండేవారు, (పతి 
రోజు సాయంకాలం రిగంటలక్సు తంజావూరిలో ఉన్న 


మణీమంజరి..ఫీ(బవరి 51 


మీడియములందరు ఆయన ఇంట సమావేశమై (పాక్టీసు 
చేసికోవడం జరుగుతూ ఉండేది. ఆ సమావేశాలలో 
(ప్రాక్టీసు అయిన తరువాత కొంత సేపు యోగవిషయా 
లను గూర్చి ముచ్చటించుకోడం జరుగుతూ ఉండేది. 
ఆ రోజులలో ఉదయం 6 గంటల నుండి ర గంటల 
వరకు (ప్రతిదినం ప్లానెటరీ రెగ్యులేషన్‌ను (ప్రాక్టీసు చేసి 
కొంటూ ఉండేవాళ్ళం. 


మాఅన్నగారు అనేకవిధములగు శారీరక మానసిక 
వ్యధలకులోనై చివరకుభృ క్రరహితతారక రాజయోగ 
మార్గమున (ప్రవేశించి ఆరోగ్యమునేగాక అపూర్వమగు 
థై ర్యోత్సాహములనుఆత్మ విశ్వాసమును పొంది అమృ 
తత్వ సిద్ధికి యోగమార్ల మే తరణోపాయమని విశ్వ 
సించి, దానివల్ర తాను పొందిన, పొందనున్న పరమ 
|[పయోజనము అందరు తనతోపాటు పొందవలెనన్న 
ఉబలాటముతో తన బంధువులకు స్నేహితులకు ఈ 
యోగ (ప్రభావమును గూర్చి నచ్చ చెప్పి, కుంభకోణం 
తీసికొని పోయి వారికందరికి ఈ యోగోపదేశమిప్పిం 
చిరి. అట్లు కుంభకోణంలో మాస్టర్‌ సి.వి.వి. గారి 
సన్నిధిని “ఉపదేశం పొందిన వారనేకు లున్నారు. 
వారిలో నాకు జ్ఞాపక మున్నంత వరకు మా జ్యేష్ట సోద 
రులు శ్రీ వెంకట శివశాన్రిగారుు మా వావగార్హు (శ్రీ 
కౌజు వెంకట శేషయ్య గారు, కాశీబొట్ట వెంకట సుబ 
హ్మణ్యం గారు, ఆప్తుడు సుసర్ల కుమారస్వామి కాన్ర్రి 
గారు, కొందరు మా తోబుట్టువులు, మామగారు పోలే 
పెద్ది వెంకటరామయ్యగారు మొదలై నవారు కలరు, 
వృద్ధాహ్యంవల్ల కుంభకోణం సోజాలక స్వస్థానమందే 
యుండి యోగ సాధనము చేసికొనుటకు మాస్టర్‌ 
C.V.V. గారి అనుమతి పొందిన వారిలో మా తలి 
దండ్రులు, మా అన్నగారి మామగారు, మామేన మామ 
గారు, |బహ్మణ్యులు శీ అద్దేపల్లి సోమనాథ శాగ్ర్రీగారు 
ఇంకను నాకు తెలియనివా రనేకులు కలరు, 


మా అన్నగారు యోగ మం|తోప దేశ మైనప్పటి 
నుండి ఎక్కడున్నా ఉదయం 6 గంటలకు సాయం 


చఎదశేఖకళా స్తై నేను కూ చిన్నన్నయ్య 


కాలం 6 గంటలకు విధిగా (పాస్టిసు ఇచే సేవారు- ఒం 
టరిగా ఎప్పుడు ప్రాక్టీను చేయలేదని చెప్పవచ్చు. (పతి 
సంవత్సరం మే నెల చివరి వారంలోను, డిసెంబరు 
చివరి వారంలోను కుంభకోణంలో మాస్టర్‌ సి, వి వి. 
గారి సమక్షంలో జనరల్‌ కాలు అనే సమావేశాలు 
జరుగుతూ ఉండేవి. వివిధ |పదేశాలనుండి మీడియము 
లనేకమంది ఆ సమావేశాలకు వచ్చేవారు. మీడియము 
లైన కొందరు మతాంతరులు కూడ వచ్చేవారు. ఆ 
సమావేశాలలో మాస్టరు యోగమును గూర్చి అనేక 
అపూర్వ విషయాలను బోధిస్తూ ఉండేవారు. ఆ 
విషయాలన్నీ అందరికి అర్థమయేవి కావు. కొందరికి 
మాతం వారి వారి సంసారమును బట్టి కొంత 
వరకే ఆర్థమయేవి. కొందరు వారు చెప్పిన విషయము 
లను సాధ్యమైనంత వరకు నోటు (వాసికొనేవారు, 
అట్టు వాసికొన్న నోట్సు ఇప్పటికీ అనేక మంది మీడి 
యమ్స్‌ వద్ద నున్నవి 

మా అన్నగారితో నే ననేకసార్దు జనరల్‌ కాల్సుకు 
వెళ్ళడం జరిగింది. అక్కడ సమావేశమైనవారు యోగ 
విషయాలను గూర్చి వారి వారి అనుభవాలను గూర్చి 
ధారాళశముగా ముచ్చటించు కొనుటకు అవకాశం కలి 
గేది= ఆ సందర్భాలు ఉత్తేజకరములు గాను విజ్ఞాన 
దాయకములుగాను ఉండేవి 

మ.ఖ్య విషయములు బోధించదలచినప్పుడు మాస్టరు 
గారు యోగ పాఠశాలలో పడమర గోడమీద నమర్చ 
బడిన నల్లని సిమెంటు ఫలకం మీద సీమ సున్నంతో 
చిత్రములు (figures) [వాసి వాని సహాయంతో 
దుర్గాా్రహ్యమైన విషయాలను బోధించేవారు. బోధించే 
సమయాలలో ఆ గోడ నానుకొని గోడ పొడవునా 
[కింది భాగమున నిర్మింపబడియున్న ఆరుగు మీద 
వారాసీనులై యుండేవారు. ఇతర సమయాలలో పడక 
కుర్చీ మీద సుఖా సీనులైె యోగపాఠశాలలో దర్శన 
మిచ్చేవారు. తరచు యోగ పాఠశాలకు ఎదురుగానున్న 
తమ నివాస గృహపు విశాలమైన వసారా అరుగుమీద 


కూర్చొని శిష్య బృంద పరివేష్టితులై అనేక విషయా 
లను చర్చిస్తూ వారి వారి సందేహాలకు నివృత్తి చేస్తూ 
ఉండేవారు. జనరల్‌ కాల్‌ సమావేశాలలో ఈగోష్టి కార్య 
(కమం |పార్థనానంతరం ఉదయం 11 గంటల వరకు, 
సాయంకాలం భోజన సమయం వరకు, తిరిగి భోజనా 
నంతరం రాతి ఒకప్పుడు (పొద్దుపోయ వరకు జరు 
గుతూ ఉండేది. యోగ పాఠశాలలో ఒక జాగంట 
ఉండేది. ఆ గంట (మోగగానే మీడియము లందరు 
(పాక్టీసుకు సిద్ధమయేవారు. అది ఒక్కొక్కప్పుడు 
అర్థరాత్రి తెల్ణవారు జామున కూడ [మోగేది స్టానెటరీ 
రెగ్యులేషన్‌ల కాలమది. డిసెంబరు నెలాఖరురోజులలో 
తెల్లవారుజామున చలిలో [పక్కనే యున్న భగవ 
దృట్టమున కావేరీ స్నానం చేసివచ్చి (పాక్టిసు చేసిన 
రోజులు నాకు జ్ఞాపకం- పలుతావులనుండి వచ్చి కుల 
మత విచక్షణ లేక ఏకాశయంతో ఏక కుటుంబంగా 
తమ తమ ఈతి బాధలను విస్మరించి గురుదేవుల సన్ని 
ధితో గడిపే ఆ మూడు దినములు ఎన్నటికి మరపు 
రానివి. ఆ సమావేశ దినముల తరువాత వీడ్కోలు 
సమయంలో ఒక్కొక్కరే శ్రీవారికి సాష్టాంగ నమ 
స్కారముచేసి సెలవుపుచ్చుకొనే దృశ్యంహృదయాన్ని 
కదిలించేది. ఆయెడబాటు యెదలో ముల్టుగా బాధించేది. 
పండుగరోజులవంటి ఆ మూడుదినముల మధుర 
స్మృతులు ఎన్నటికి చెరగని ముదలుగా నా 
హృదయంలో హత్తుకొని యున్నవి. 


మాస్టర్‌ సి.వి.వి. గారి విగ్రహం సువర్ణ 
చాయతో [(పకాశవంతంగాను ఆకర్ష ణీయంగాను 
ఉండేది. సుకుమారము సున్నితము అయిన కంఠ 
ధ్వని, కొంచెము మెల్లచూపు- వారి మాటలు దగ్గరగా 
ఊండి (శద్ధగా వింటేగాని వినబడేవి కావు. ఆ శరీర 
వర్ణము సౌకుమార్యము (ప్రత్యక్షంగా చూడవలసినవే 
గాని ఫొటోలో కనబడునవి కావు. వారి నిజస్వరూపము 
[పత్యక్షంగా చూడనివారికి ఫొటోలో వారి వ్మిగహం 
కొంత మోటుగా నున్నట్టు కనబడును. ఫొటోలో కాన 


వ్‌ 
న ల స్వరూపాన్ని గూర్చి జరిగిన ఒక నంభిా 
క్లో 


ఇను ఇక్కద ఉచహరించడం అపస్తుతంకాదను 
కొంటాను. ముక్ర్యాలలో కీర్తి శేషులు రాజా థ్రీ చంద 


న 


మౌ. [ప్రసాద గారు జరిపిన ఒక పండిత గోషికి 
తకభ తరపు నలుమూలలనుండి విద్వాంసులు 
వచ్చిరి. శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటళాస్త్రిగారు, అవ్వారి 


సు[బహ్మణ్యళాన్ర్రగారు, వేటూరి [పభాకరశాన్రిగారు, 
పిశుపాటి చిందబరళాన్త్రిగారు, మాధవపెద్ది బుచ్చి 
సుందరరామళాస్త్రగారు,హరి నాగభూషణంగారువచ్చిన 
వారిలో నుందిరి. ఆ సందర్భంలో వారంతా అక్కడ 
మా సోదరుడు శంకరశాన్రీ ఇంట బసచేసియన్న ప్పుడు 
అక్కడ [ప్రముఖ స్థానంలో అలంక రింపబడియున్న 
సి, వి. వి. గారి ఫొటోను చూచి హరి నాగభూషణం 
గారు “వీరెవరిని [పళ్నించిరి, కుంభకోణంలో ఉన్న 
మాస్టర్‌ సి. వి. వి. అనే యోగిపుంగవు అని [పక్క 
నున్న ఒక మితుడు చెప్పగా విని నాగభూషణంగారు 
“ఈ స్వరూపంలో యోగవర్భస్సు నా కేమి కాన 
రాలేదే” అనిరి, అందు మీద అక్కడే ఉన్న వెంకట 
శ్రాస్ర్రీగా రిదివిని వ జాన్ని ఫొటో తీస్తే దాని వర్చస్సు 
ఆందులో ఏమి కననగును, తెలా వెలా పోతూ ఓక 
మృత్ప్చిండము వలె నుండదా?' అని సమయ స్ఫూర్తితో 
సమాధానమివ్వగా సాగభూషణంగారు మిన్న కుండిరి- 


మాస్టర్‌ గారికి నస్యం అలవాటు. పట్టువస్త్రమును 
గూడకట్టుగా కట్టకొని ఒక రంగుచేతి గుడ్డ మొలలో 
దోపు కొనేవారు. చేతికి ఒక మంచి రిస్టువాచి, బంగారపు 
రిస్ట్‌లెటు ఉండేవి, పాదములకు తేలికగా ఉండే పల్చని 
పావుకోళ్ళు ఉండేవి. ఆయశ నడచునప్పుడు గాలిలో 
ముందుకు తేలిపోతున్న ట్టుండేదిం సమావేశదినములలో 
వారు ఒకొక ప్పుడు మీడియములతోపాబు లాడ్జిలో 
భోజనానికి వచ్చేవారు. మీడియముల పంక్తిలో మధ్య 
ఒక పెద్ద పీట మీద ఆసీనలై వెండికంచంలో కొద్దిగా 
భుజించేవారు, వారికి కాఫీ తరచుగా పుచ్చు కోడం 
"అలవాటు, 


మణీమంజరి-ఫిబవరి 5! 


శ్రీవారు మీడియముల నందరిని సమదృష్టితో నమా 
దరించేవారు- మీడియములకు గాని వారి ఆప్తులకుగాని 
అనారోగ్యం కలిగినప్పుడు మాస్టర్‌ సి.వి.వి ని 
స్మరించి, వారికి తండి నంపితే dusted అని 
బదులు వచ్చేది _ ఆరోగ్యం కలిగేది. మాఅన్నగారి 
విషయంలో చాలాసార్జిట్టు జరిగినది. ఆయన యీ 
యోగాభ్యాసము పా9రంభించిన తరువాత మందు 
ఎన్నడును పుచ్చుకోలేదు. వ్యవహార విషయము 
లలో మీడియముల కేమైనా సంకటపరిస్థితు లేర్చడ్డ 
ప్పుడు వారి స్మరణ వల్ల మనశ్శాంతి చేకూరి సంక 
టము తొలిగేది. 

యోగపాఠశాలలో మాస్టరుగారి సమక్షంలో వారి 
ఆదేశం చొప్పున కార్యకలాపములను నిర్వహించే 
మీడియములు కొంద రుండేవారు _ వారిలో ముందు 
పేర్కొనదగిన ముఖ్యులు శ్రీ వి, రాధాకృష్ణ పిశ్లైగారు, 
ఆయన కుదిమట్టమైన విగహంతో బంగారుపిచ్చుక 
వలె (పసన్నులై వచ్చిన మీడియములకు సలహాలిస్తూ 
ఉండేవారు, వీరు సరళ స్యభావభాసితులు. ఇంకొకరు 
శ్రీ డి. మహాదేవయ్యగారు. వీరు (ప్రశాంతచిత్తులు, 
వినయ మూర్తులు- ఇంకొకరు శ్రీవారి పెద్ద కుగూరులు 
శ్రీ C.V. వెంకటరావు గారు. శ్రీ సచ్చిదానందేం[ద 
సరస్వతిస్వామి యను ఒక యతీం|దు లుండేవారు-_ 
ఇంకా అనేకులు ఉండేవారు. వీరంతా రుంభకోణ 
వాసులే. 

ఆం|ధులలో మొట్టమొదటి మీడియం శ్రీ పోతరాజు 
నరసింహంగారు. ఆయన మదాను |పెసిడెన్‌సీ కాలేజి 
లోను కుంభకోణంకాలేజిలోను  చాలకాలం ఫిలాసఫీ 
(పొఫెసరుగా పనిచేసినారు. ఆయన ఉద్యోగకాలంలో 
సాధ్యమైనంత ఎక్కువకాలం కుంభకోణంకాలేజిలో నే 
పని కల్పించికొని మాస్టరు గారి సన్నిధిలో ఉండేవారు- 
తరువాత నరసింహం పంతులుగారిద్వారా మా అన్న 
గారు, [క్రమంగా [ప్రయాగ రాఘవయ్య, భాగవతుల 
సోమ :మూజులు, జి.లక్మయ్య, డాక్టర్‌ టి, జూనకిరాం, 
(పొఫెసర్‌ ఎ. నరసింగరావు, (ప్రత్తి పాటి కోభనా 


చం; ద ఫఖరశాత్త్రి నను మూ చిన్నన్నయ్య 


సత 


వెంకటర మణరావు, వేపారామేశం, వల్లూరి సూర్యనారా 
యణరావు, గూడూరు లక్ష్మణరావు మొదలగువా రనే 
కులు చేరిరి, ఈ మీడియముల సంఖ్య షుమారు 750 
దాకా సెరిగిండి- వీరిలో ఇప్పుడు చాలమంది క్రీర్తిశేషు 
లైనారు. ప్రస్తుతం వేళ్లమీద లెక్కింపదగినవారు 
మాతం మిగిలియున్నారు- 

1910లో హాలిన్‌ కామెట్టు వచ్చినప్పుడు |పారంభ 
మైన భృక్తరహితతారక రాజయోగ కలాపము 1922 
వరకు 12 సంచత్సరముల కాలము నిర్వర్తించి 
మాస్టరు సి. వి, వి, గారు పరమపదించిరి తరువాత 
మీడియములలో కొంత నిరుక్సాహము తాత్కాలికంగా 
కలిగింది. కాని N.R. B. ౪. అనే ఒక మీడియము 
తన వద్దనున్న కాకానాడి (కాకభుజండర్‌ (పణీతం) 
ఆను (గంథంలో భృ క్రరహితతారక రాజయోగమును 
గూర్చి మాస్టరు సి. వి. వి. ని గూర్చి కొన్ని పాటలను 
చదువుతూ తద్వారా గుహ్యమైన కొన్ని యోగ 
విషయములను =నగాహన చేసికొని శ్రీవారి జాతక 
మును కొందరు మీడియములజాతక ములను చదువుతూ 
శ్రీవారు బోధించిన అనేక విషయములను పునశ్చరణ 
చేస్తూ యోగ సిద్ధిని గూర్చిన అద్భుత విషయములను 
వెలువరించి మీడియమ.లలో నూతనోత్సాహమును 
పూరించినాడు, ఆపే (పభాకర శాస్త్రిగారు, మైనంపాటి 
నరసింహం పంతులుగారు, ఉన్నవ లక్ష్మీ నారాయణ 
పంతులుగారు ఈ యోగి సిద్ధి యందు స్థిర విశ్వాస 
ముతో దానిని అభ్యసిస్తూ మాస్టర్‌ సి. వి. వి, (పేరే 
పణ నలి కరిగిన ఆంతరవటోధములవల్ట వేర్వేరు 
విధానముః తో |క్రొ_త్రవారి నసంఖ్యాకులను ఉ_తేజ 
పరచి భు, కరహితతారకరా జయోగావలంబకులుగా 
చేసినారు. ఈ మార్గావలంబకులు అసంఖ్యాకులు 
ఇప్పుడు ఆం|[ధ దేశంలో ముఖ్యంగా గుంటూరు కృష్ణా 
మండలములలో నున్నారు. 


ఈ యోగ సిద్దాంతము. ఆశయము :- 
సృష్టి ఇప్పుడు పరిణామదళలోనున్నది. ఈ పరి 
ణామ పరమావధి అమృతత్సము. అదే మోక్షము = 
Indepedence, perfection ఇవన్న్‌ ఒకేస్టిలి 
తెలిపే పర్యాయపదాలు. ఈ స్థితి ఇంచవరకు ఆశ 
గానే ఉన్నదిగాని ఎవ్వరును పొందియుండిరేదు. దీనిని 
ఒకరు పొందగలిగితే అది వా3ెతో లినిచి హోయేది 
కాదు-అది ఈ భృ కరహితతారకరాజయోగం ద్వారానే 
సాధ్యమౌతుంది. జీవకోటిలో ఉత్త మస్టాయి నందుకొన్న 
మానవునకు అమృతత్వసిద్ధి కాగలదు. అది ఎప్పుడో 
ఎక్కడో కాదు, ఇక్కడే ఈ భూతలంమిడ జన్మించిన 
మానవునకే, మోక్ష మనగా జనన మరణాల విష 
వలయం నుండి విమోచనం, దానిని కోరేది జన్మించి 
యున్న సజీవుడైన మానవుడే గనుక ఆతడిక మరణ 
రాహిత్యమేగాని కావలసినది మరణానంతరం జన్మ 
రాహిత్యం కాదు- అమృతత్వం రెడి జన్మించి యున్న 
మానవుడు కాని చనిపోయిన ఎవరో కాదుగద! జీవాత్మ 
అనే (ప్రాణశక్తి శరీరమనే భౌతిక స్వరూపానికి 
మొదలు లేక 021812 ఓక టే. పరిణామ దశలో రెండై 
ఈం రెంటికి 
ఆవినాభావసంబంధ మెర్చడి, ౬వ ఏకమై పృధ్వి 


మీద నెలకొనడమే అమ్మళత్వం ఈ సితిమాగవునకు 


py 


నవి. ఇక జరుగనున్న పరిణామంతో ఈ 


a ఇళ అర ఐన ఇళ అన ory స ఇ 
సిద్ధించినపుడు అతడు స్వయం (ప్రకాశుడ్రై (ప్రజ్ఞాన 
ఘను డై వెలయగలడు. ఇది జరుగటకు మందు 


భూగోళాకారములోను దాని స్థీతగతులలోను ఖగోళ 
మందలి ఇతర్మగహములలోను కొంత మార్పు 
రాగలదు. మానవుడు సంహూర్ణుడై స్వతర్మకుడ్రై 
నెలకొనడమ సృష్టి పరమార్థం. అట్టుకానిచో ఈసృష్టి 
పరిణామపగతి జరుగుతున్న సర్వతోముఖభౌతిక 
వికాసానికి అర్థముండదు. సమస్త (పాణికోటి తమలో 
పాదుకొని యున్న గాఢ జీవిత వాంఛతో అపాయ 
నివార ణోపొయాన్వేషణలో నిమగ్నమై యున్నది, 
మానవజాతి సర్వ స్వతంత్రమై సర్వశ క్షమై సర్వ 


బలీ 


సమృద్ధమై మెలగుటే దీని పరమార్థం. అదే మోక్షం. 
దానికే మానవుడు పరితపిస్తూ అనేక విధముల 
అంతర్బ్చహిశ్చ అజఖ్ఞులు సాచుతూ నిరీక్షిస్తున్నాడు. 
అతడి సర్మవ్యాపారాలు ఈ [పయత్నప్పువివిధరూపాలే. 

ఈ ఆశయం కేవలం మానవ పయత్నంవర్ణి 
సిద్దించునది కాదు. ఈక్వరాదేశం (origin No.1) 
వల్లి మాస్టర్‌ సి.వి.వి, (021810 No.2)భూతలం మీద 
ఈ యాశ యసిద్ధికి చేసే విశ్వపయత్న మే భృ క్షర 
హిత తారక రాజయాగం.మానవుని ఉనికికి మనుగడకు 
ఆధారభూతమైన “కుండలిని అనుncleus వంటి 
(|పధానసూమ్మాంశ అతనిలో నిహితమై యున్నది. 
అది చై తన్యానికి ఊటపట్టు, ఆందుండియే మానవుని 
వ్యక్తిత్వం వ్య క్తమగును. దానిలో జన్మ జన్మార్థిత 
సంస్కారం గూడుకట్టికొని యున్నది. ఆ 
కుండలి ఇంతవరకు మూడు పరిణామదశలు దాటి 
నాల్గవదశలో నున్నది. ఎన్నో జన్మల సంస్కారం 
అందు నిహితమై యున్నను (సస్తుతం ఈ జన్మలో 
అవసర మైనంతవరకే తన చైతన్య (ప్రభావమును 
వెలువరించుచున్నది. ఈ కుండలిని యొక్క. |పచ్చన్న 
గుణవిశేష మే'భృ క్తం'.ఈశ్వరా దేశంవల్ల( 042866౯3 
bidding) ఈ 'భృకంి అనగా ఆచ్చాదన, ఆవరణ 
లేక రహస్యగుణం తొలగినప్పుడు కుండలిని భృ క్తర 
హితం కాగలదు. అట్లు భృక్తరహిత మెనప్పుడు 
కుండలిని తన పూర్ణ [ప్రభావాన్ని వెలువరించగలదు, 
అట్టు వెలువడిన కుండలినీశక్తి మూలాధారం నుండి 
వెడలి షట్బ్టకములను సుషుమ్నలో లీనంచేసి 
తద్వారా సూటిగా సహ్మసారం వరకు వ్యాపించకలదు. 
అప్పుడు మానపళరీర ంస్టూలసూ క్మాద్యంతర ముల 
నధిగమించి అ పాకృతమగు దివ్య విగహంగా మార 
గలదు. అట్టి వ్యక్తి ఏవిధమైన విస్కృతిగాని మాం 
ద్యంగాని లేక చైతన్యమూ ర్తియై సర్వస్వ్యతంతుడై 
జీవన్ను కుడుగా స్వన్వరూపంతో వెలయగలడు. 
అప్పుడే మానవజాతికిఅచ్చమగు స్వాతం్యత్యం, అనేక 


మణిమంజరి- ఫి_బవరి 81 


త్వంలో ఏకత్వం, నిజమగు సామరస్యం (integra 

tion) ఏర్పడగలదు. ఇదంత యు ఈశ్వరా దేశం వల 

మానర్‌ సీ. వీ, వీ చేసిన ఉపదేశం (instruction) 
స! 


ద్యారా [క్రమంగా సిద్ధించగలదు, 


ఈ విధానమును గూర్చి గుహ్యములు దుర్గాాహ్య 
ములు అగు అనేక విషయములు గలవు. అవి అనుభవైక 
వేద్యములే. మాస్టర్‌ సి.వి.వి ఈవిషయములనన్నిటిని 
మీడియములకు వివరించి నారు. అవన్నియు విన్న 
వారికి అప్పుడు పూర్తిగా తెలియక పోయినా వీజరూ 
పమున వారిస్కృతిపథంలో నాటికొని యుండి సకా 
లంలో అంకురించి ఫలించగలవు. ఇది మీడియముల 
విశ్వాసము 

ఈ యోగ సిద్ధాంతమందు , దాని నిర్వాహమందు 
మా అన్నగారికి (పభాకరకళాన్రిగారికి హిమాలయ 
సదృశమగు అచంచల విశ్వాసము ఏర్పడ్డది. దీని వల్లి 
ఆత్మవిశ్వాసం కలిగి ఉ తేజితుడై నాడు. సహజంగా 
ఆయన ఆర్ద్యహృదయుడు కావడంచేత ఆధి వ్యాధులతో 
బాధపడేవారిని చూచినప్పుడు సానుభూతితో వారి 
బాధలను పంచుకొంటున్నాడా అన్నంతగా ఆయన 


చలించేవాడు. _అమృతత్వసిద్ధికి నిరామయజీవితం 
(ప్రథమ సోపానమని నమ్మి వ్యాధినివాణరకు యోగా 
భ్యాసం ముఖ్యసాధనమని అందుకు పూనుకొన్నాడు, 
ఆయన యోగాభ్యాసం తనతోపాటు ఇతరులను కొంద 
రిని ఆరోగ్యవంతులుగాను, ఉత్సాహవంతులుగాను 
చేయుటకు చాల వరకు ఉపకరించింది. ఈ యోగాభ్యాస 
మందు, నిరంతర చికిత్సా కలాపమందు నిమగ్నుడై 
యుండడంచేత అంతకుపూర్వుం ఆయన కున్న 
సాహిత్యాభినివేళం సన్నగిల్లి యోగానుభవాల ముందు 
సాహిత్య వ్యాసంగం'ఉప్పన చప్పనగా' దోచినది ఆట్టు 
కాకుండినచో సారస్వత చర్మిత పరిశోధన రంగాలలో 
ఆయన క్రీర్తిమూలర్తి ఇప్పటికంటె ఎన్నో రెట్టు ఉజ్జు 
లంగ [పకాశించేది, 


చం[దశేఖరశాన్త్రి * నేను మా చిన్నన్నయ్య 


ఆయన మ్మచాసునివాసపు చివరి రోజులు (టిప్పి 
కేనులో నివెంకటరంగం పికి వీధి 4వనెంబరుఇంటిలో 
గడచినవి ఆ యింటిలో ప్రవేశించడానికి పూర్వమే 
యోగ చికిత్స పారంభమైనది కాని అక)_డ ఉండగా 
చికిత్సా కార్యకలాపం ముమ్మరంగా సాగింది. రోగ 
బాధలతో వచ్చిన వారు ఉదయసాయంకాలములందు 
ఆయన ప్మాక్తీసు చేసికొనే సమయాలలో అక్కడ సమా 
వేశమైనవారితో పాటు ఆయన ఎదుట కూర్చొని 
మాస్టర్‌ సి.వి.వి. పేరు తలచుకొని నమస్కరించి 
కండ్లు మూసికొని | పశాంతంగా శరీరంలో ఏమి జరుగు 
తుందో గమనించేవారు- ఏదో శకి తమలో (పవేశించి 
నట్టు,దాని (ప్రభావంవల్ల ఏవోమార్పులు కాన్ని శరీరంలో 
జరుగుతున్నట్లు, తమ బుద్ధికి ఏవేవో తలపులు తోచినట్టు 
అయి వారివారి అనుభవాలను (పార్థ నానంతరం శాన్ర్రీ 
గారికి వివరిసూ ఉండేవారు. | పార్థన ముగియునప్పుడు 
కొంతమందికి తమ రెండు చేతులు ఆప9యత్నంగా 
తమంతతామె లేచి కలిసి నమస్కారం చేయడం జరి 
నేది, వారి కథనములను విని, వారి మనః పివృత్తు 
లను |గహించి వారు నడచుకోవలసిన తీరును గూర్చి 
శాన్ర్రీగారు కొన్ని సలహాలను ఇచ్చేవారు. ఈ తీరుగా 
కొద్ది రోజులు గడచిన తరువాత వారికి కొంత 
ఉత్సాహం కలగడం |క్రమంగా ఆరోగ్యం చక్కబడడం 
జరుగుతూ ఉందేది. ఇటు మదాగిసులో ఉండగాను 
తరువాత తిరుపతిలోను అనేకులు శారీరక మానసిక 
వ్యాధులతో ఆయన వద్దకు వచ్చి ఆరోగ్యవంతులై 
వెళ్టినారు- 

ఆయన వెంకటరంగం పి శ్లై వీధిలో నివసించే రోజు 
లలో విస్సా అప్పారావుగారు (పెసిడెన్సీ కాలేజిలో 
ఫిజిక్సు (పొఫెసర్‌ గా ఉండి నల్పతంబి వీధిలో కాపుర 
ముండేవారు, తన భార్య ఆరోగ్యం సరిగా లేక పోవడం 
చేత ఆయన యోగచికిత్సకొరకు మా అన్నగారి వద్దకు 
రావడం జరిగింది. అప్పుడే ఇరువురికి మై|తి ఏర్పడ్డది. 
అప్పారావుగారు తీరిక్ష సమయాలు మా, అన్నగారి 


2కి 


వద్దనే గడుపుతూ ఉదయ సాయంకాలములలో అంద 
రితోపాటు ప్రాక్టీసు చేస్తూ యోగాన్నిగూక్చ చికిత్సను 
గూర్చి ముచ్చటిస్తూ ఉండేవారు. ఈ పరిచయమే 
క్రమంగా వృద్ధిచెంది బాంధవ్యానికి దారి తీసింది 
అప్పారావుగారికి మా అన్నగారి యెడల గొప్ప భక్తి 
విశ్వాసములు చనవు ఉండేవి- విజయవాడలో 1988లో 
అప్పారావుగారి కుమారుడు డాక్టర్‌ రామచందరావుకి 
శాస్ర్రీగారి కుమారై చి. సౌ. లలితకు జరిగిన వివాహ 
సందర్భంలో శా న్ర్రీగారు ఏర్పాటు చేసిన విందు 
సమయమున అప్పారావుగారు భారతంలోని ఈ [కింది 
పద్యమును తగు మార్పులతో ఇట్టగానం చేసిరి. 
మ. జలజాత పభావాదులన్‌ మనములో 

చర్చించి భాషావళిన్‌ 

పలుకన్‌ లేని |[పభాకరాహ్వ్యయ పర 

[బహ్మంబు మాయింటిలో 

చెలియె మేనమరంది యై సచివుడ్డె 

చ్మిత్మృపియుండై మహా 

ఫలసంధాయకుడై చరించుటది మా 

భాగ్యమ్ము వి|పోత్సమా. 

దీనివలన ఆప్పారావుగారికి పభాకరశాన్రిగారి 
యెడల ఎట్టి భావముండేదో తెలియగలదు- అప్పారావు 
గారు రిటైరు ఆయిన తరువాత కూడ అవకాశము చిక్కి 
నప్పుడల్లా [పభాకరళాన్ర్రిగారి సన్నిధిలోనే కాలం 
గడిపేవారు- తిరుపతిలో శాస్త్రిగారి అవసాన కాలమందు 
కూడ అప్పారావుగారు ఆయన నమక్షమందే యుండిరి, 

యోగచికిత్సకొరకు ఆయనవద్దకు వచ్చి ఆరోగ్య 
మును పొందినవా రనేకులున్నారు- వారందరు ఆయనకు 
ఆప్తమ్మితులై నారు. అందులో ముఖ్యులు కొత్త రామ 
కోటయ్యగా రొకరు-ఈయన శాస్త్రిగారికి సన్ని హితులై 
ఆయనను అర్థం చేసికొన్న కొద్దిమందిలో ఒకరు. శాస్త్ర 
గారి జీవితకాలంలో వలెనే ఇప్పటికిని ఇరువురి సంబం 
ధము కొనసా గుచున్న దనటానికి రామకోటయ్యగారు 


వశ 

WN EOP Hs నేటి టి శాగ్ర్రిగారు” అనే (గంథమే 
ప © 
లారా ణా. కప దికీ కా గా త్రై రు తనకు “కెలకులనున్న 
రంగెటి జు ఆగి రామకోటయ్యగారు భావిస్తూ 
ఉంటారు Pon సత్యనారాయణ శేష్టిగా 


గాఢభ క్రి 


డి కొకరు వీకుకూడ శాస్ర్రిగారి యెడల 


“వారు. వీరుకూడ అనారోగ్య బాధతో 


fy. 
శ్రార్కిగారి యొద్దకు టిప్టికేనులో ఊండగా వచ్చి 
ఆరోగ:పంతులై re సన్నిహిత మి తకోటిలో 
చేరి మ సూ ఉండేవారు. ఇళ్లు ఉనికిలి 


వెంకట రాజు 7 కొత్త వెంక చేశ్వరరావుగారు, సత్య 
టం. పిశుపాటి కొండుభొట్టగారు, మల్లెల 
సీతారామశళాన్ర్రీగారు, డాక్టర్‌ వేమూరి దుర్గా నాగేశ్వర 
రావుగారును భార్రిగారి సన్ని హితమ్మి తులలో తమిళ 
దేశపు మీడి2వము లనేకులున్నారు - (పణతార్తిహర 
అయ్యంగారు, నారాయణయ్యరు, శంకరయ్యరు రఘు 
నాథయ్యరు పద్మనాభ మొదలియారు, [శీ రామచందన్‌ 
మొదలై నవా రనేకులున్నారు- 


ఆయన మ్మదాసునుండి తిరుపతి చేరిన తరువాత 
కూడ యోగచికిత్సాకార్యకలాపము ముమ్మరంగానే 
సౌగినది-ఉద్యోగవళమున ఆఫీసుకి పోయినప్పుడు 
తప్పు ఎల్ల వేశలందు చికిత్సకు వచ్చినవారు యోగ 
మ్యితులు సాధారణముగా ఆయనను పరివేష్టించి ఉండే 
వారు. ఎడనెడ తత్సంబధీకులు వచ్చినప్పుడు సాహిత్య 
గోష్టికూడ జరుగుతూ ఉండేది, ఆయన ఇంట ఉదయ 
సాయం సమయములందు ఆయనతో [పార్ధనచేయుటకు 
షుమారు 20 మందిదాకా మిత్రులు సమావేశమయే 
త ప యోగ మితుల అనుభవా 
లను గూర్చి ఇతర యోగవిషయములగూర్చి ళాన్త్రి 
గారు సళ ప. ఈ సమావేశములకు 
ది పరమాత్ముని రాధాపతిగారు, వెన్నెల 

కంటి మునికృష్ణయ ge తంబయ్య శెట్టిగారు కొచ్చి 
వెంక టేశ్వరరావు” రు, సింగరాజు క స 
థిమ్మావరుల కోదండరామయ్యగారు, ఉదయగిరి 


మణిమంజ రి - ఫి(జవరి 81 


శ్రీగివాసాచార్యులుగారు, ఆప్పుడపుడు రామచందా 
చార్యులుగారు మొదలగు వారు వస్తూ డఉిందేకారు. ఇతర 
స్థలముల నుండి చికిత్స కొరకు వచ్చినవారున్రీలు 
పురుషలుకూడ కొందరు డిండే వారు, 

ఆయన యోగ చికిత్స ఎట్టు సాగేదో తత్పలితాలు 
ఎట్టు ఉత్సాహజకనములుగా ఉండేనో చూపుటకు 
198కిలో జరిగిన ఒక సంఘటన నేను (పత్యక్షంగా 
ఎరిగినది వివరిస్తాను. మా మాతృశ్రీగారికి జీర్ణకో 
శంలో కాన్సర్‌ వ్యాధి పుట్టి మా ఆన్న గారివద్ద యోగ 
చికిత్స పొందుతున్న దోజుఐవి. ఓకనాడు నేను మా 
అమ్మగారిని చూచుటకు మ్మదాసు (పయాణమై పోతూ 
విజయవాడ స్టేషన్‌లో మా బంధువు మ్మితుడు అయిన 
ఒక బందరుఅడ్వ కేట్‌ను చూచాను-అతడు మిక్కిలి 
బక్క చిక్కి. చాల బలహీన స్థితిలో నిరుత్సాహంగా 

నబడ్డాడు, ఇట్టున్నా వేమి ఎక్కడికి పోతున్నావని 

నేనడిగినాను_ పరిణామ శూలతో బాధ పడ.తున్నట్టు 
బందరులో డాక్టర్ణంతా చూచి మందులతో లాభం 
లేదు మృదాసు పోయి ఆపరేషన్‌ చేయించుకోమని 
చెప్పినారని అందుచేత మాసు పోయి. జెనక 
హాస్పిటల్‌లో ఆపరేషన్‌ కొరకు పోతున్నానని చెప్పి 
నాడు. ఆనాడు రా|తి మెయిలులో నేనక్కిన రైలు 
'పెప్టైలోనే అతడుకూడ ఎక్కినాడు, మనసునాడు ఉద 
యం (మైయిను మదాసు సెంకల్‌ సేషన్‌లో గ 
గానే నాతోకూడ ఆయన రైలుడిగి ఎకు “కో పోవలె 
నని ఉద్యుక్తుడొతూ ఉండగా ఇంత ఒ6ల,.౨న స్థితిలో 
ఎక్కడికీ నీవు పోవద్దు నాతో మా క గారి. ఇంటికి 
నీవు రావలసింది. ఒక్కరోజు నీ వక్కడ వృెశమించి 
నీ ఇష్టం వచ్చిన చోటికి నీవు పోవచ్చు'నని నేను 
కోరగా *సరే'నని అతడు నాతో వెంకట: ౦గం పిళ్ళ 
వీధిలో నున్న మా అన్నగారిఇంటికి వచ్చినాడు, 

మేమక్క_డకు చేరు నప్పటికి సుమా ఉదయం 
గంటలు కావచ్చినది చికిత్సకొరరు వచి న వారు కొం 
దరు, [ప్రార్థనచేసికొనుటకు వచ్చిన యోగ మి|తులు 


చందశేఖరళశొస్త్రి ; నేను మా చిన్నన్నయ్య 


కొందరు ఆసమయానికి అక్కడ చేరి యుండిరి. మేము 
కూడ క్రీ ఘంగా స్నానములు ముగించికొని అక్కడ 
సమావేశమై యున్న మితులతోపాటు |ప్రార్థనచేసి 
కొంటిమి (పార్ధనాగంతరం కొంత సేపటికి మా అన్న 
గారు బందరు నుండి వచ్చిన మితుని యోగ క్షేమ 
ములు విచారించగా అతడు తన అనారోగ్య విషయ 
మంతా వివరించి ఆపరేషన్‌ కొరకు మ|దాసు వచ్చి 
నట్టు చెప్పెను. ఆ కథన మంతావిని “రెండు రోజు 
లిక్కుడ విశ్రమించి తరువాత మీరు హాస్పిటల్‌ కు 
పోయి. అవసరమనుకొన్న ఆపరేషన్‌ చేయించుకో 
వచ్చును*అనిచెప్పిరి, ఆమిత్రుడందుకు అంగీకరించి మా 
అరిధిగానేఉండి ఆరోజు సాయంకాలంకూడ (పాక్టీసుకు 
వచ్చిన మిత్రులతోపాటు (పార్థన చేసికొనెను. |ప్రార్థ 
నానంతరం తన జీర్ణకోశంలో ఏదో కొంత గడబిడ 
జరిగినట్టున్నదని చిత్రమైన మార్పులేవో తన శరీరంలో 
జరిగినట్టున్న దని చెప్పి ఆకలిగా ఉన్నదని ఆపూట 
మా అందరితోపాటు సుష్టుగా భోజనం చేసినాడు. ఆ 
రాతి మాతోనే నిదించి మరునాడు ఉదయం కాల 
కృత్యములు తీర్చుకొని అందరితోపాటు కాఫీ టిఫిన్‌లు 
ఆరగించి తిరిగి మ్మితులతోపాటు ప్రాక్టీసు చేసికొని 
తన అనారోగ్యం తొలగిపోయిన ట్టున్ననని ఆకలి 
బాగా పుట్టినదని ఏ బాధలేదని అంతకుముందు కొంత 
కాలం నుండి లేని నిది గడచిన ర్మాతి పట్టిందని ఇక 
హాస్పిటల్‌కు ఫోదలచలేదని చెప్పి 15 దినములక్క_డే 
మాతో సంతోషంగా గడిపి సంపూర్ణారోగ్యవంతు డ్రై 
ఉత్సాహంతో స్వస్థలాసికి చేరికొన్నాడు. ఇట్టి సంఘ 
టనలు అనేకములు జరిగినవి. అవన్నీ ఇక్కడ వివ 
రిస్తే [గంథం పెరుగుతుంది. 

కాని నాస్వానుభవం ఇంకొక్కటిమా తం ఈసంద 
ర్పంలో వివరించడం ఆపస్తుతం కాదను కొంటాను, 
1988 చివరిరోజులలోనేను బెజవాడలో వై ద్యవృ త్రిలో 
ఉండగా నామితుడొకడు (Sv) తాడేపల్లిలో క్వారీ 
కంటాక్టరు ఉండేవాడు. అయనఖభార్య కొంతకోథీం 


బర్‌ 


నుండి నిక్కాక, దగు, ఉమ్మిలో రక్తంపడడం ఆకలి 
న్మిదలులేమి మొదలగు వానితో క్షీణించి మంచమెక్కే 
స్థితికి వచ్చెను ₹R2yలో క్షయ వ్యాధిగా గుర్తించ 
బడ్డది. ఆప్పటికే అనేకమంది వైద్యులచే మందిప్పిం 
చారు. ఏమ్మిపయోజనం లేక పోయింది. అప్పడతనికి 
ఏమితోచక స్నేహితుడను కావడం చేత నావద్దకు 
వచ్చి ద్రెన్యంతో విషయమంతాచెప్పి మందివ్వమని 
కోరగా జాలిపడి సన్నిహిత మ్మితుడు కోరడం చేత 
ఆమెను ఒకనెలరోజులపాటు బెజవాడలో ఉంచమని 
చెప్పితిని. వేరేచేయునదిలేక దానికతడు అంగీకరించి 
ఆమెను తీసుకొనివచ్చి మాఇంటిిపక్కనే ఒకఇంటిలో 
ఆమెనుఉంచి ఆమె ఉపచారాదికమునకుతగు ఏర్పాట్లు 
చేసి వెళ్ళును. అమె ఎక్కువగా మాఇంటనే[తిరుగుతూ 
ఉదయం సాయంకాలం పతిరోజు మేము (పాక్టిను 
చేసికొనే సమయాలలో ఆమె వేరే ఒంటరిగా ఉండి 
చేయునది లేక మా కుటుంబముతోను స్నేహితులతోను 
ఆమెకూడ (పోక్టీసుకు కూర్చోడం మొదలు పెట్టింది* 
అట్లు ఒకటి రండు రోజులు జరిగిన తరువాత మందు 
పారంభించమని ఆమె నన్నడిగింది. నీవు వచ్చి 
ఓకటి రెండు రోజులేగదా అయింది రెండు మూడు 
రోజులో నీకు కొంత స్థిమితం చిక్కిన తరువాత 
మొదలు పెసైదనని చెప్పితిని. లోపలకు మందిస్తూ 
ఇన్‌ జక్షన్‌లు చేస్తే తర్వలో వ్యాధితగ్గి ఇంటికి పోవచ్చు 
ననే ఆతురతతో ఆమె అట్టనెనుకాని నామాటకు 
ఎదురు చెప్పలేక ఓర్పుతో మరి రెండు రోజులు మాతో 
(ప్రార్ధనకు కూర్చుండెను. మూడవదినం సాయంకాలం 
మా అందరికంటె ఎక్కువ సేపు |ప్రోర్థనలో కూర్చుండి 
కండ్లు తెరచి “ఇదే మార్గ”మని ఒకశబ్దం పాగిర్ణనలో 
తనకు వినబడెనని “ఇదే మార్గమని తన మనస్సుకు 
తోచెనని ఆమె చెస్పీనది. కంసుడు ఉదయం పార్థ 

సోనంతరం “మందు మొదలు పెష్టెదను, ఇప్పటికే 
నీళ్ళ వచ్చి కీర్‌ దినములై. నది. ఇంకా ఆలస్యమెం 
దుక అన్నాను “ఇథే మార్గమని [ప్రార్థన సమయంలో 


లిక 


నాకు వినబడెనుగదా ఇక నాకు మందు |మాకులెందుకు 
ఇప్పటికే నాకు కొంత ఆరోగ్య మేర్ప్చడుతున్నట్టుంది. 
బాధలు కొన్ని తగ్గినవి. (పతిదినము ఇకముందు 
మీతో (ప్రార్ధన చేసికొంటామ. ఇదే నాకు శరణ్య "మని 
సంతోషంతో అన్నది. అజ్లే ఆమె మాతో ఒకనెల 
రోజులుండి మాతో ఉదయ సాయం సమయములందు 
(పతి దినము ప్రార్థన చేసికొన్నది. ఆకలి పెరిగింది. 
నిద9బాగా పోసాగింది. [క్రమంగా సంపూర్ణారోగ్యవం 
తురాలై నది. నెల దినములైన తరువాత తృ ప్రీతో 
భర్తను కలిసి ఇంటికి సోయింది. 

మందులు పుచ్చుకొని ఆరోగ్యం పొందవలెనని ఆమె 
నొ దగ్గరకు వచ్చింది మందివ్యవలెననే సంకల్పంతోనే 
ఆమెను రమ్మన్నాను. కాని మందులేకుండానే చితంగా 
దీర్హ కాలం జొషధ సేవనం వల్ల కుదురదగిన క్షయ 
వ్యాధి స్వల్పకాలంలోనే అద్భుతంగా నయమైనది, ఈ 
సంఘటన వల్ణ నాకు ఆశ్చర్యము ఆనందము క లిగినవి. 
ఈశ్వరానుగహము మనకు తెలియకనే ఎట్టు మనకు 
మార్గదర్శక మై [శేయస్సు కూర్చునో దీనివల్ల కొంత 
తెలిసికొంటిని. ఆమె కావిధంగా ఆరోగ్యం కలుగుటలో 
నా సంకల్పంగాని పూన్కి-గాని ఏమీలేదు. ఆమె వచ్చిన 
వెంటనే మందులివ్వడం (పారంభించక 4,5 రోజులు 
ఆలస్యం చేయడంలో ఆమె 'స్టితి కొంత అబ్దర్వు చేసి 
ఆమెకు కొంత స్థిమితము చిక్కిన తరువాత మొదలు 
పెట్టవలెననే గాని వేరే నాకేమి తెలిసికాదు= ఏదో ఒక 
అజ్ఞాత శక్తి నన్నట్టు సరియగు మార్గమున నడిపి 
ఆశ్చర్యకరమగు ఫలితమును కలిగించింది - దీనికి 
మాస్టర్‌ సి.వి.వి. దివ్యానుగహమే కారణమని సంతో 
షించి తృప్తి పడ్డాను. 

అనారోగ్యంతో బాధపడుతున్న మితులు మా 
అన్నగారిని చూచుటకు వచ్చి ఆయన (ప్రార్ధన చేసే 
సమయంలో ఆయనతో కూర్చోడం జరిగేది. ఆయన 
సహజంగా జాలిగుండె కలవాడగుట చేత వారి హద 
తన బాధల్లుగానే భావించి సానుభూతితో తన ప్రార్థనతో 


మణీమంజరి..ఫీ(బవరి 51 


మాస్టర్‌ సి. వి. వి. అనుగహంవల్ల వారికి ఆర్యోం 
కలుగవలెనని ఆర్థించేవారు- వారి శరీరంలో కొంత 


అలజడి జరిగినట్లు కొంత బాధ తొలిగినట్టు పార్గనానం 
తరం వారు చెప్పడం జరిగేది. ఈ కధనం కొంత 
ప్రోత్సాహకరంగా ఉండడంచేత, ఈ (ప్రాక్టీసువల్లనేతన 
అనారోగ్యం లోగడ తొలగి ఉండడం చేత మొట్ట 
మొదట ఆయన ఈ మార్గంలో చికిత్స పారంభించఢం 
జరిగింది. దీనివల్ల సత్సలితాలు కలగడంలో తన 
నిర్వాహమేమీలేదని దీనికంతకు మాస్టర్‌ నామమేమార్గ 
దర్శకమై అన్నియు నిర్వహిసూన్న దని ఎప్పటికప్పుడు 
ఆయన అనుభవపూర్వకంగా చెప్పేవారు- 


ఈ భృక్తరహిత తారక రాజయోగం వల్హనేఅమృ 
తత్వం సిద్ధించగలదని, ఆది సిద్ధించుటకు చీకుచింతలు 
లేని నిరామయ జీవితం (ప్రథమ సోపానమని ఆయన 
విశ్వాసం. తన వద్దకు వచ్చిన రోగా ర్తులబాధ తొలగ 
వలెనని (పార్భన చేసినాడు. అడి ఫల[పదం కావడం 
గమనించి ఈ యోగంవల్ట కలిగే పరమ్మపయోజనం 
తనతో పాటు వారు కూడ పొందవలెననే ప్రగాఢ 
సంకల్పంతో తనజీవితమంతా తదాశయసిద్ధికి వినియో 
గించి కొంతవరకు కృతకృత్యుడై నాడు, 

మా అన్నగారైన శ్రీ | పభాకరశాన్త్రిగారి యోగ 
జీవితాన్ని ఆయనతో నా సంబంధాన్ని పురస్కరించు 
కొని ఆయననుగూర్చి ఒకవ్యాసాన్ని [వాయవలసిందని 
యోగ మి[తులొకరు కోరగా దీనిని [వాయటకు ఉప్మక 
మించితిని. కాని [ప్రారంభంలోనే ఆయన యోగ జీవి 
తాన్నే గాక ఆయనతో నాకు గల సంబంధము, ఆయన 
వ్య క్తిత్యమ్కు ఆయన స్వభావము మొదలగు వానిని 
గురించి [వ్రాయబూనగా నా సంకల్పం లేకనే ఈ 
వ్యాసము కొంతవరకు స్వీయచరి[త ధోరణిలో సాగింది 
అందుకు మ్మితులు మన్నింతురుగాక || 


ఒకలేఖ-ఒక సమావేశము 


ఉపోదాతము : 
Cen 


పితృపాదులు వేటూరి [ప భాకర శాన్ర్రి గారికి 
సంబంధించి న లేఖ ల్ని [ప్రముఖులు [వాసిన వాటిని, 
[పముఖులకివ్రాసి నవాటిని (పకటించాలన్న నాసంకల్పా 
నికి మ్మితులు డా॥ ఇరివెంటి కృష్ణమూర్తి గారు ఇటీ 
వల (పేరణ కల్లించారు. కొన్నిటిని వేర్పరచి ఫొటో 
కాపీలు తీయించాను. వీటిని చూసి జిరాక్సు తీస్తున్న 
చెక్నిషియన్‌ “ఏదయినా కోర్టు కేసు నడుస్తున్నదా 
సార్‌! ఇంత పాత ఉత్తరాల్ని జ్యాగత్త చేసి కాపీ 
తీయిస్తున్నా రు!” అనడం జరిగింది, చటుక్కున కోర్టు 
కేసు లాగానే సాగిన వెనకటి పావులూరి మల్చన కేసు 
నా మనస్సులో మెదిలింది. అయినా ఆ చెక్నీషియన్‌కి 
ఈ లేఖల్లోని సాహిత్యపు విలువలు గాని, వాటి పూర్వా 
పరాలు గాని ఈ నాడు తెలిసే అవకాశ మెక్కడుంది? 
అందుకని పర్దాకిమిడి నుంచి 1924-25లో గిడుగు 
రామనూర్హి పంతులు గారు శ1పభాకర శా న్ర్రి గారికి 
[వాసిన లేఖాంశాల్ని కొన్ని చూపించి కాస్త విశదీక 
రించాను, 


RAO BAHADUR 
K: VIRESALINGAM PANTULU 


Dear Sir, 


-జా॥ వేటూరి ఆనంద మూరి 


"మీరు సవిస్తర గా జాబు వ్రాస్తే మీ 
గోష్టి వలన కలిగే ఆనందము కలు, తుంది, నేను మీ 
దర్శనమునకు వచ్చి వుంటే ఏమేమి ముచ్చటలు చెప్పు 
దురో అవి అన్నీ ఉతర ములో చెప్పి నన్ను సంతోష 
పెట్టరాదూ! ఇంగ్లీషులో అట్టి ఉత్స రములు ఇంపుగా 
రచించేవారు | ప్రఖ్యాత కవులున్నారు. లెటర్‌ రైటింగ్‌ 
మధుర కవిత వంటిది,” 


“మీకన్న ఎక్కువగా [పాచీనార్యధమును శోధించి 
తెలుసుకొన్న వండితులను నేను ఎరుగను, ఇచ్చకానికి 
చెప్పిన మాట కాదు. నమ్మండి.....” 


సె పంకులు చదివీ, రామమూర్తి పంతులుగారి 
పదేసి పేజీల ఉత్తరాలు చూసీ ఆయన ఆశ్చర్యం పక 
టించాడు. అప్పటి ఉద్దండుల పాండిత్య (పకర్షకీ వాది 
(శద్ధాభిని వేళాలకీ. ఈ లేఖలన్నీ త్వరలో [గంథ 
రూపాన్నందుకో గలవు, వాటిల్లో ఒక లేఖని మీముం 
దుంచుతున్నాను. 
RAJAHMUNDRY 


ANANDA GARDENS 
9 th December 1917 


ఆర్య వర్యా! నమస్కారములు, తాము దయతో (వాసినకార్డిప్పుడే యందినది. పీ 
యధి ప్రాయ భేదాదికమును సూచించిన పుస్తకమును దయచేసి నాకుబంపుడు. మీకు వేజొక 
[పతినిబంపెదను. మార్చవలసిన దానిని మార్చి యనుబంధముగా(|బచురించెదను. 


మన మిత్రులైన మ. రా, త్రీ మానవల్లి రామకృష్ణ కవిగారే యపూర్వు వాజ్బయ 
మును గూర్చి కడచిన మెయి నెలలో చెన్నపురిలో “నిచ్చియున్న యుపన్యాసమునందు గంగా 


మణీమంజరి-ఫి.బవరీ 81 


ధరుని యమైరావత చరిత్రమును దాము [పకటింపందలచుకొన్న ప్లుస్తకములలో. జేర్చియున్నారే. 


నేను వృద్ధుండనయి వ్యాధి బాధలచే దుర్చలుడనయి యుండుట చేత [గంథ పరి 
శోధనమునకును |వా(తకును నాకంతగా శక్తి చాలకయున్నది. నాకంటె నెక్కువ (గంథ పరి 
శోధనము చేసిన మీవంటి వారు నాకు తోడ్పడి చేయూత యిచ్చి నన్ను నిబువ( బెట్టవలెను. 
ద్వితీయ తృతీయ భాగ సంస్క-రణమునందు మీ హితోపదేశము ననుసరింప. [(బ్రయత్నిం 


“సత్యాశయునిదొట్టి చాళుక్య నృపుల్‌” అన్న పాఠము [వాంత (పతిలో లేని పక్ష 
మున మన రామకృష్ణ కవిగారి కాపాఠ మెక్కడ నుండి వచ్చినది? ౧౮౭౦ సంవత్సర 
[ప్రాంతమునందే నేను తంజావూరి మండల న్యాయాధిపతియైన యొక మితుని సాహాయ్యనున 

' నక్కడి తెలుగు పుస్తకముల పట్టికను దెప్పించి తరువాత కొన్ని సంవత్సరములకు నేనే పోయి 
|, కమారసంభవాది కావ్యములను జూచితిని గాని నాకప్పటికీ గంథమునందు శ్రద్ధ లేకపోయెను. 


నీర్‌ 
తాము చిత్తగింపలేదా? 
చెదను. 
[పబంధ రత్నాకరము ముగిసినదా? 
చి త్తగిం(పుడు. 
శ * 
సందర్భం: 


ఈ లేఖ |పబంధ రత్నావళి పీఠికలో (ప్రసౌవింప 
బడ్డది. 

“గంగరాజు (గంగాధరుండు) చిరుమూరి:= రా. 
బ. వీరేశలింగము పంతులుగారు కవుల చరి]త 
[పథమ భాగ పీఠికలో నై రావతచర్శిత .మీతనికృతిగా 
(వాసినారు. ఐరావత చరిత పతులు రెండు నే 
నెజుంగుదును. రెండింటను పీఠికా గద్యములు లేవు. 
కృతి మంచిది. చిన్నది. కథ భార తేతిహాస ప్రస క్రము, 
కాని సంస్కృతాంధభారతములం దాకథ కానరాదు. 
కర్ణాట భారతమందు మ్మాతమున్నది. ఆం|ధమున 
వేలుగ నున్న యీకృతీ యత్క_ర్హృకమో నా కెలుగ 
రాలేదు. గంగరాజు కృతియని మీ రెట్టు [వాయగల్లితి 
రని శ్రీ వీరేశలింగము పంతుల వారికి [వాసి కను 
గొ ంటిని, (శ్రీ రామకృష్ణ కవిగా రపూర్వు వాజ్మయ 
పరిశోధన మను'పేర బ్రచురించిన యుపన్యాసమును 


పూర్తికాగానే నాకొక "పతిని బంపు(డు. 


ఇట్లు 
విన్నవించి నమస్కరించు 
విధేయమి[తుడు- కం. వీరేశలింగము, 
జ వు 

జూచి |వాసితిమని బదులు [వాసిరి.* కవిగారిట్టుపన్య 
సించినచోనాధారమేమో? తెలియవలసియున్నది.(* శ్రీ 
వీరేళలింగముపంతులుగా రన్యదీయములగు విషయము 
లనేక మిట్టు స్వకపోలసాధితములట్టు కవుల చరిత 
మున జేర్చినారు. ఆయా విషయముల కాకరము తెలుప 
కుండుట భావిపరిశీలకులకు. టిక్కు( గల్లించున్సు. "1 
[పబంధరత్నావళి (1918). ద్వి.ము. 1976 పీఠిక. 
పు. 15. 

(నీ వీరేశలింగము పంతులుగారు తమకవుల చరి[తని 
సంస్కరించి పునర్ము[దించిన సంవత్సరము అది 
(1917). అప్పటికి ముప్పై యేళ్ల |క్రితం అప్పటికి 
మువె యేళ్ళ [క్రితం “అప్పటికి దొరకిన సాధన కలా 
పముతో...ఏద్దో యొకరీతిని' పూర్తి చేసిన కవుల 
చర్మితని వారు సంస్కరించి (పకటించాలనే సంక 
ల్భంతో పరి శ్రమించిన నంవత్సర మది, 


ఆనందమూ ర : ఒకలేఖ 


కవుల చరిత విషయమై ఆంతకుపూర్వం చెల 
రేగిన వాద వివాదాలు, పంతులు గారికి అవి కలిగించిన 
“రోషా’ వేశాలు వార్థక్య దౌర్బల్యం మీద పడుతున్నా 
తాము సజీవంగా ఉండగానే పెంపుచేకూర్చి కవుల 
చర్మితని సంస్కరింప జేసి [పకటించాలనే పట్టుదలతో 
వారు పడిన పరిశ్రమ 'వేగిరిపాటు! మొదలైన విష 
యాలన్నిటిని పంతులుగారు తమ సహజ ధోరణిలో 
కచ. పీఠికలో (పకటించారు, ఆ సంవత్సరమే పం 


తులుగారు పలువురికి లేఖలు |వాశారు, పలువురి 
తోడ్చాటు పొందారు (చూ.క.చ పీఠిక). అప్పుడు 


శ్రీ వంగూరి సుబ్బారావుగారికి పంతులు గారు |వాసిన 
16,17 ఉ తరాల్ని మితులు డా॥ అక్కిరాజు రమాపతి 
రావుగారు తమ సిద్ధాంత వ్యాసంలో [పకటించారు,2 
ఇప్పుడీ లేఖ (ప్రకటితమవుతున్నది. వంగూరి వారికి 
[వాసిన లేఖల్లో పంతులు గారు (పభాకర శాస్త్రిగారిని 
గురించి, మానవల్లి రామకృష్ణకవి గారికి గురించీ 
కొన్ని వ్య క్రిగతాభి ప్రాయాలు (పకటించడం జరిగింది, 
ఆ అభి పాయాలు అప్పట్లో శాస్త్రిగారి దృష్టికి వచ్చినవో 
లేదో తేలీదు గానీ కవుల చరిత పీఠికలో పంతులు 
గారు తమ తోడ్పాటును గుర్తించిన తీరుకి, |పబంధ 
రత్నావశివిషయమై తమను “అకారణముగ చెనకిని 
వైఖరికి నొచ్చుకొని శాస్త్రిగారు వ్రాసిన జాబులకి 
జవాబుగా వచ్చిన పంతులు గారి లేఖల్లో పెన (ప్రకటిం 
చినది ఒకటి. అప్పటి సందర్భాలన్నిటిని శాస్త్రిగారు 
తమ స్వీయచర్శిత పజ్ఞా ,పభాకరముీలో ఈ 
విధంగా విశదీకరించారు, 

పావులూరి మలిన కేసు: 


“ఆనాళ్ళలో పావులూరి మల్లన కవిని గూర్చి 
నామూలమున చర్చ రేగెను శ్రీ వీరేశలింగము 
పంతులుగారు కవుల చరిత్రలో వాసిన తీరు నరిగా 
దని, పావులూరి మల్దన నన్నయనాటి మల్చన మనుమ 
డని. నేను లై [బరీలోని [వాత పు_సకముల( బరిశీలించి 
స్మత్తిక్షల ద్యారా నిరూపింప యత్నించితిని. అప్పటి 


29 


మద్రాసు తెలుగు పత్రిక శశిలేఖ. వీరేశలింగము 
పంతులుగారి తరఫున నిలిచి అనేకులు నాపై చెల 
రేగిరి. వీరావేశముతో చిలుకూరి వీరభ్మదరావుగారు 
లై (బరీ పుస్తకములను నేను పసికుంకను జేరి 
దుర్చుద్ధితో మార్చివేయుచుంటినని , నేను (వాసినట్లు 
(వాత ప్రతులలోలేదని, గవర్న మెంటువారు నన్నక్షడ 
నుంచరాదని బాహుటముగా వ్యాసములు వాయనాగిరి, 
ఇంకెందరెందరో అటు తిరిగి నన్ను కటువుగా మంద 
లింప సాగిరి. శ్రీ వీరేశలింగము పంతులుగారి పేరు 
(పతిష్టలట్టివి గనుక, వారి యాం సాహిత్య సేవ 
యంత మహనీయ మైనది గనుక వా రెల్టరు నట్లు 
(దిక్తులయిరి , స్‌ో కొన్ని పొరపాట్టుండిన నుండ 
వచ్చునుగాకని సరిదిద్ద న రొల్పక పోయిరి, వారందయు 
సత్యమేదియని పశీలింపక [వాసినవారే, ఒక వీర 
భ|దరావుగారే సత్యము స్పష్టముగా గుర్తింప దగి 
యున్నను, లై|బరీ పుస్తకములకు నేనేమి తార్మాణు 
చేయకున్నను స్పర్థాబుద్ధితో సత్యదూర ముగా [వాత 
సాగించిరి, 

ఆనాళ్ళలో (పాచ్యలిఖిత పు స్తకశాలలో మహావీరా 
చార్యుని గణిత సారసం[గహమును పౌఫెసరు రంగా 
చార్యులుగారు ము[దించు చుండిరి. మల్రన గణితము 
దానికిందెలు. గగుట నేను గుర్తించి రంగాచార్యులుగారి 


కెణి(గించితిని. అప్పుడు వీరభ్యదరావుగారి [వా(తలను 
గూడ వారికి దెలిపితిని, అప్పుడు మా వివాదమునెల్ల 
హైకోగ్టకేసు రికార్డులను పరికీలించునట్టుపరిశీలం చుచు 


శ్రీ వేపా కామేశమగోటి నా వాదము 'సత్యమైనదని, 
(పతివాదము [శుతిమించి యసంబద్ధ ముగా సత్యదూర 
ముగా నున్నదని గుర్తించి నా నౌకరికి కీడుదేజూచు 
చున్నవారి దురు దేకమునకురోసి శ్రీ బయ్యా నరసిం 
హేశ్వరశర్మ గారితో నొకనాడు ముచ్చటించిరి. రంగా 
చార్యులుగారు నా కభయము చెప్పిరి, (టాన్సైటరు 
ఆఫీసువారు నామీ(డి నిందను దొరతనము వారికి 
తెలుపు నంతటిస్థితికి వచ్చెను. ఇంత జరిగిన తర్వాత. 
డొక్కచెదరి యందా(క నాకు [పతీకూలముగా నున్న 


80 


వారొకరు లై బరీ | వాత (ప్రతుల పాఠములనెల్ల శశి 
లేఖ షృతికలో (పకటించిరి. ఆవి నా (ప్రకటించిన 
తీరునే నీరూపించెను. మటియు కాకినాడలో కార్చెర 
శ్రీ నివాసరావుగా రనువారు పొవులూరి గణితపు 
తాటాకు (ప్రతుల సంపాదించి యందలి పాఠములను 
(శ్రీ పోలవరం జమీందారుగారు, దురి సేటి శేషగిరిరావు 
గారు వగైరాల సంతకములతో (పకటించిరి. అవి 
యెల్ట నేజెప్పినట్లే యుండెను, అంతతో నా వివాద 
మడ(గారెను, "(జ్ఞా (పభాకరము వు 5'7-58.) 


అప్పుడు “శకిలేఖ'లో జరిగిన వివాదం యొక్క. 
భోగట్టా ఇది. “19-8-1910 తేదీన థ్రీ చెన్నపురి 
యాంగ్లేయ కళాశాలలో మ॥రా॥క్రీ జయంతి రామయ్య 
కతు యాజమాన్యములో జరిగిన నన్నయ 
భట్టారకవర్థంతీ మహోత్సవ సభలో [బహ్మథ్రీ శతా 
వధాని దిహకర్ణ తిరుపతిళా న్ర్రీగారు నన్నయభట్టా 
దారం ధకవియని యుపగ్యసించిరి* ఆగొప్ప తప్పిదము 
నక్రై శశిలేఖలో నొక యనామకుండు శ్రీశాస్రీగారిని, 
వారి జతకవియగు వెంకటళాన్తిగారిని గూడ దూష్నిం 
చుచు వ్యాసము (వాసెను. దాని మీద చెన్నపట్టణ 
[పాచ్యలిఖిత పుస్తక భాండాగారమునందెలుగు పండితు 
లగు [ప్రభాకర శాస్త్రిగారు హెచ్చరిక యను వ్యాసము 
[వాసి శశిలేఖలోనే [ప్రచురించిరి. పిదప (శ్రీయుత చిలు 
కూరి వీరభ్మదరావుగారు దూషణమున ననామకునే 
యనుసరించుచు నొక కొంత కసి దింపి యొక వాద 
మును బయలుదేరదీసిరి. తరువాత [పభాకరశాన్త్రగారు 
పావులూరి మల్లన నన్నయకు సమకాలికుడు కాడనియు 
రావుబహద్దరుగారి కవుల చరిత9లో తబ్బిబ్బులు కల 
వనియు [వాయుచు పుస్తకభాండాగార ములోని నాలుగు 
(పతులలోని పీఠిక యని పావులూరి గణితపు పీఠిక 
నృదహారించిరి... . నేనీ వ్యాసములన్నియు జూచి యీ 
పుల, నెక్కడేనె యీ కాగితపు [పతి కలదేమోయని 


(0 


ఎఇహ్మశ్రీ రాళ్ళు, 


మణీమంజరి - ఫి_బవరి 81 


పల్లి రామన్న సిద్ధాంతి గారి యింట నున్నదని విని 
ఆ పసు వని (పార్టించి యా [గంథమును గైకొం 
టిని. పిదప నా [గంథములోని పీఠిక చూడగా శ్రీ 
[పభాకరశాన్రీగారు [పచురించిన ప్టేయందున్న ది. adm 
(కాకినాడ 25-11-1910 సం. కార్చర్ణ శ్రీనివాసరావు 
శ్రీ పోలవరం జమీందారుగారు మరి పద్ధెనిమిది మంది 
సంతకాలతో మల్హన [గ్రంథ పీఠికలోని పద్యాలు 
[పకటింపబడినవి.) 


ఇదంతా 1910కి పూర్వపు ముచ్చట. ఆ తరువాతి 
సందర్భాలన్నీ (ప్రజ్ఞా [పభాకరంలో ఇలా విశదమవు 
తున్నాయి, 


ఒక సమావేశం: 


99 


శ్రీ లత్మణరావుగారు వీరేశలింగం 
పంతులు గారినొకనాడు (ప్రాచ్య లిఖిత పుస్తక 
శాలకు గొని వచ్చి = వారప్పుడు కవుల చరితను 
సంస్కరించి |పకటింప(బూని యున్నారు గాన- వారి 
కస్మదాదుల సహాయము లభింప(జేయట శై జతనము 
సాగించుటలో నన్నెజుక పజచిరి, పావులూరి మల్లన్న 
చరిత విషయములు వీరేశలింగము గారి దగర, నా 
దగ్గర చర్చించి తత్త్వము నిర్ణయింప నభిలషించిరి. 
అన్ని (వాత్యపతులను జూపి నా వాదమెణింగించితిని. 
వీరేశలింగము గారికి వేరు విధముగా పూర్వము తాము 
[వాసిన తీరుగా సమర్థింపనయితిగాదయ్యెను. లక్ష్మణ 
రావుగారు జాగత్తగా నెల్చవిషయము మరల ననువ 
దించి వివరించి “మీరికనిట్లుమార్చుకోవలసినదే, మీరు 
తొలుత [వాసినదియు, మిమ్ము సమగర్ధింపబూని యిత 
రులు (వాసినదియు సరికాదని స్పష్ట పడినది” అనిరి. 
పంతులుగారు నా దగ్గర |వాత పతి యేదో ఉండుట 
బట్టియే యట్టు [వాయుటయ్యెను. రాజమ హేం[దము 
వెళ్ళి నా దగ్గరి [గ్రంథములను బట్టి మరల పర్యాలో 
చించి నిర్ణయింతును' అనిరి. లక్ష్మణరావుగార్లు “ఇన్ని 
(ప్రతులలో నున్న దానికి విరుద్ధముగా మ్మీవ్రాంత పత్తి. 


ఆనందమూ ర్తి ః ఒక లేఖ 


యుండదు. ఉండినచో ససిగా సమర్థ ముగా మీ వాదము 
విర్వహించుకో వలసి యుండును” అనిరి 
పట్టుదలను పరిభావించుచు వీరేశలింగము గారికి మన 
మందఅము సహాయము చేయుదము. వారిచేతనే కవుల 
చరిత్ర సంస్కరణము జరపింతము అని లక్ష్మణ 
రావుగారు చెప్పిరి *నా చేతనయినంత తోడ్పాటు 
జరపుదునంటిని. వారిర్వురు నింటికి వెళ్ళిరి. (ప్రజ్ఞా 
(ప్రభాకరము. పు 60-61 ద్వి ము 1976.) 
1917 వ్మపెల్‌ 21, శనివారం:- 

ఈవిధంగొ (పజ్ఞా [పభాకరంలో అలనాటి పండిత 
(పకాండుల సమావేశం స్మరింపబడింది. పంతులుగారు 
వంగూరి వారికి (వాసిన లేఖల్లోని అంశాల్నీ, కవుల 
చరిత్ర పీఠికలోని వివరాల్నీ పైన ఉట్టంకించిన విశేషా 
లతో సమన్వయించి చూడగా అప్పటి ఆ మేధావుల 
అపూర్వ సమావేశం 1917 వ్మపెల్‌ నెల 21వ తేదీన 
శనివారమునాడు అప్పటి |పాచ్యలిఖిత పుస్తక శాలలో 
జరిగినట్టు విశదమవుతోంది.3 'వే సవిలో చల్లదనానికి 
బెంగుళూరు వెడుతూ మదాసు |పాచ్యలిఖిత పుస్తక 
శాలలో గల తాళపు (పతుల్ని స్వయంగా చూచు 
కొని, అనేక విషయాలు సం|పదించుకోడానికే పంతులు 
గారు అప్పుడు మదాసు వచ్చారు. ఆ సందర్భంలోనే 
వారు మ్మదాసులో ఆనుకోకుండా మానవల్లి వారిని 
కూడా కలుసుకోవడం తటస్థించింది. (చూ. కుచ 
పీఠిక పుట vi-1917). కొమ్మజ్ఞాజువారు, పంతులు 
గారు, శాస్త్రిగారు, మానవల్లివారు ఆ సమావేశంలో 
[పధానంగా కలుసుకున్నారు. పంతులుగారు ఆనాటికి 
పిఠాపురం నుంచి వంగూరి సుబ్బారావుగారిని కూడా 
అక్కడకి రమ్మని కోరిరి. కాని వారికి వీలు పడినదో 
లేవో! 

ఆ సమావేశం తరువాత ముచ్చట ఇది. 

“అటనుండి వీరేశలింగము పంతులుగారు బెంగు 
శూరు కొలది దినములకే వెళ్ళిరి, కవుల చరిత | పథమ 
శ్రాగమున మాత్రము చేయవలసిన సంస్కరణములు 


పంతులుగారి 


శీ! 


నే నెజింగినంత బెంగుళూరికి |వాసి పంపితిని, అది 
యొక పెద్ద కట్ట, పంతులుగారు వాని నుపయోగించు 
కొనిరి. కాని వాని నాయా పట్టుడలందు పేర్కొననే 
లేదు సరికదా! [గంధ పీరికలో “శాన్ర్రిగారును.. తమ 
[గంథాలయములో నున్న పుస్తక భాగ ములను పద్య 
ములను నేను కోరిన వానిని (వాసి నాకెంతో తోడు, 
పడిరి? అని [వాసిరి. వారి కే యేవిషయములుకావలసి 
యుండునో వానిని నేనే తెలిపి, లిస్టు (వాసి, సంస్క. 
రింపవలసిన చేర్చవలసిన విధానములు, పద్యములు 
[వాసి పంప(గా ఆ విషయము నిట్టా స్మరించుట? ఈ! 
సంస్మరణమున ఫలాని ఫలాని పద్యములను (గంథము 
లను (వాసి పంపవలసినదిగా వారు కోరగా నస్మదా 
దులము [వాసి పంపినట్టులర్థమగును. నే నన్న వాస్త 
వార్థమును దేవచ్చును. ఇంతేకాక తమకు చిర మ్మితు 
లయిన (శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారిని కూడ. 
జెనకిరి. |పబంధ రత్నావళిని గూర్చి యకారణముగా 
వారి కవుల చరిత పీఠికలోనే మరల నన్నును జెనకిరి. 
వానినెల్ల వివరించుట రోత. నేను జాబులు [వాయగా 
జాలి జాలిగా వానికి బదుళ్టు వాసిరి. ఆ జాబులనిటీ 
వల నేను చింపివేయబోగా తాము జ్మాగత్తగా నుంచు 
కొందుమని నా మిత్రులు గయికొనిరి,* 


ఇంత యెందుకు |వాసితినన(గా నాకు వాజ్మయ 
రంగమున |క్రీడా వినోదమనుభవింపవలెనని కొండంత 
కోరిక చెలరేగుచున్నను, ఆదినుండి కూడ దానికభ్యం 
తరములు [పతి షేధములు తజచుగా నడ్డు తగులుచు 
నిరుత్సాహము గొల్పుచున్నవని తెల్పుటకు.... [బదుకు 
సాగించుకొనుటకు వాజ్మయ సేవ సాధనముగా నా 
కేర్పడినది గాన, అందులో అరకుడుపు సాగునట్టు పని 
చేయటకే నాయంతర్యామి నన్ను మెసలనిచ్చినది గాని 
యంత కెక్కువగ పనిచేయుటకుగాని, యంత కెక్కు 
వగ సాధించుటకుగాని నాకు చోటియ్యకే తున 
((పజ్ఞా (పభాకరము. పు. 61.62. ద్యి.ము 1976). 


క్టిల్తి మణిమంజరి. ఫ్మిబచరి 81 


కొమజ్టాజు వారు కోరిన మేరకు కాన్రిగారు లేక పోయినారు. వారి తోడ్చాటున్నచో నా|గంథ 
పంతులుగారికిచ్చిన వాగ్దానమును నెరవేర్చారు. “లిస్టు మింకను (పామాణికముగ నుండెడిది. అని (వాసి 
[వాసి పెద్దకట్టను, దెంపుహఏకే పంపిరి. ఆ పనివారు యండవలసినది.” అనినారట!* కవి గారప్పుడు 
న ఉండవలెను, దానిని పంతులు సాయము చేయలేక పోయినా తరువాత కవుల చర్షితని 
గారుపయోగించుకొన్న వైనము (పళ్ళు [పభాకరంలో సంస్కరించే కార్ళభార మును నిర్వహించిన ప్రే తెలు 
ఉంది. కాని అప్పటి యీశనివారం సమావేశం గురించి _ స్తోంది. “శ్రీమానవల్టి రామకృష్ణ కవిగారు శ్రీ వీరేళ 
గానీ, శాస్రిగారు పంపిన సమాచారాన్ని గురించి గానీ లింగము గారి కవుల చరిత శేషమును రచించు 
సంతులుగారు వంగూరివారికి (వాసిన లేఖల్లో, చున్నారు. పదునేడవ శతాబ్ది నడిమి కాలపు కవుల చరి 
[పకటింపబడిన వాటిల్లో, ఎక్కడా పేర్కొనట్లు కన _ (తము దాక రచించుటయినటి. దానినీ తిరుపతి దేవ 
పడదు. మానవల్లి వారు మాతం అప్పట్లో వీలుపడక స్థానపు (పాచ్య పరిశోధన శాఖవారు [పకటింపను 
జూన్‌ తర్వాతగానీ తామే విధంగానూ సాయము చేయ న్నారు, ”(చూ.ఉపలబ్ధి అము దిత (ప్రాచీనాంయ్యధ (గ్రంథ 
జాలకున్నామన్నారుట(చూ.క.చ. పీఠిక. పు?11 1917). ములు. ప్రభాకరళా స్రిగా రివ్యాసమ. -భారతి వ్యయ. వైశా 
ఆ రోజుల్లో మానవల్లి వారు, వేటూరివారు పాచీన ఖము) అంతటి వార్థక్యంలోను పంతులుగారు చూసిన 
తాళపత్ర ,గంథ సేకరణార్థం [పభుత్వాదేశం పట్టుదల వెనక వారికి గల సాహిత్య రచననాభిలాషని, 
చొప్పున నిరంతరం దేశాటనంలో నిమగ్నులై ఉండి చేసిన అభియోగాల వెనక సమకాలిక విద్వాంసుల 
నట్టు తెలుస్తున్నది. 1916 ఆరంభంలో కృష్ణా జిల్లా యెడవారికి గల పిత్యయాన్ని మనం సంభావించుకో 
పర్యటన * ఆ సంవత్సరం _మధ్యలోతిరిగీ తంజా వచ్చును. 
వూరులో లెబరీ పని 1917లో మొదటే మూడు వివరణ ; 
'నోలుగు నెలలు మధాసులో.* తరువాత, సంవత్సరం లేఖలోని 1.8 పేరాలు: పంతులుగారు వంగూరి 
మధ్యలో విశాఖ మండలంలో పర్యటన.? ఈ పర్యటన వారికి, ఇతరులకి |వాసిన లేఖల్లో కూడా ఇలాటి 
లన్నీ కవిగారూ శాన్రీగారూ కలిసే చేస్తూ వచ్చారు. అభ్యర్థనమే ఉంది. “నా కవుల చర్మితములోని 
తంజావూరులో పరిశీలించిన [గంథాల విషయమై [ప్రమాదములను మీరు పుస్తకములో (వాసికొన్నట్టు 
కొరవ పని చేయడానికి మృదాసు వచ్చియన్న రమణారావు పంతులుగారు చెప్పినారు. కాబట్టి సంళ 
సందర్భంలోనే పంతులుగారితో ఆ నమావేశం జరి యింపక నాకాపుస్తకమును తప్పక పంపుడు" 
గింది. ఆలాంటి పనుల ఒత్తిడిలో తాముండగా, దానికి (ఏపిల్‌ 1-1917)., “వఏయేకవులు[ పథమ భాగములో 
తోడు (కచ) మొదటి భాగములో చేయ(బడిన అ జేరవలసియున్నారో వారిని గూర్చి (వాయుటకే మేమి 
పాశనిర్ధేశమునేకములు మార్భ(బడవలసి” యుండ యాధారములున్నవో మీకు తెలిసినంత వరకు 
గాను, “నూలుగురు నవకవులు మొదటి భాగములో (వాయుడు. (శ్రమకు మన్నింపుడు”(మే 17, 1917) 
జేర్ప(బడవలసిని వారుండగాను, కోరిందే తడవుగా “మీరు దోషములను గురుతు పెట్టిన నాకవుల చరిత 
సమాచార మందించలేదని పంతులుగారు క.చ. పీతి మును నాకియ్యవలసినదనియ మిమ్ము పలుమారు 
కలో చేసిన విమర్శకు కవిగారు కూడా కాస్త నొచ్చు వేడితిని. మీరట్టు చేయ నన్నుగహింపరైె తిరి” (డిశం 
కున్నట్టు కనపిస్తుంది నిడుదవోలు సుందరం పంతులు దరు 24-1917) 
గారితో పస్తావిస్తూ బాధపడి 'వీరేశలింగముగారు కవి “కవి చరి|తమును నంస్క-రించుటలో మీడ నాకు 
"గ్రా శాల్యాంతర వ్య గులై నాకు సహాయము చేయ  మనన్ఫూర్తిగా తోడ్సడదలచుకొన్నట్ళు నోకిప్సడ్‌ 


ఆనందమూ ర్తి : ఒక లేఖ 
సిశ్నయమైనడది.... నాకు తోడ్పడుట మీకిష్టములేదేమో 
యనిసందేహించితిని. నెనుపడిన |భమకు క్షమింపుడు' 


(పి పిల్‌. 12 -1917). కాబట్టి అప్పట్లో పలువురు పలు 
విధాల తోడుపడినట్టున్నారు. పంతులుగారు ఆ సహా 
యాన్ని తమ దృకృథమునకు అనుకూలమైన విధ 
మున ఉపయోగించుకున్నారు. 

పేరా 2; ఈ అంశం గురించి (పబంధరత్నా వళి 
పీఠిక పుట 15 నుంచి ఉద్ధరించిన విషయములో తెలు 
స్తున్నది. 

పేరా ఉ;- “కుమారసంభవ్యపతుల యొక్కయు. 
బాఠముల యొక్కయు రహస్యములింక ను బయల్చ్పడ 
వలసియే యున్నవి. కాని తంజాపురపు సరస్వతీ 
పుస్తకభాండాగారమున(. దాటియాకులపై (వాయ 
బడిన కుమారసంభవపురబతి యున్నది. అక్కడ 
దక్కనింతవరకు( న మెక్కడను మనకు 
గనరాదు. వినరాదు. ఆ పు సకములోం బై పద్యమిట్టు 
న్నది 


క. “మునుమార్ల కవితలోకం 
బున వెలయ(గ దేశికవిత( బుట్టించి తెనుం 
గునునిలిపి రం|ఛవిషయం 


బునంజన( జాళుక్యరాజు మొదలుగ( బలువుర్‌.” 
కవిగారికి “చన సత్యాశయునిందొట్టి చాళుక్యనృపుల్‌ ” 
అన్న పాఠమెక్క_డ నుండి వచ్చినదో! వారింకెక్క_డ 
(పతి సంపాదించినారో! [పథమ భాగమును ముదించు 
సప్పటికి వారీ తంజావూరు[బతి నెబుగనే యెలు( 
గరుగావలయు. ఎటింగి యుందురేని యనర్హమగునీ 
పాఠమును జూపకుండుట  శకేమికారణము? తంజా 
వూరు పుస్తకళాలలో నన్నిచోడని కుమారసంభవ 
మున్న దని యెల్టరు నెజింగిన తర్వాత కీ. 1914లో 
పీరు |పచురించిన కుమార సంభవపు రెండవభాగమున 
చాళుక్యరాజు మొదలుగ(బలువర్‌ ' ఆను పాఠాంతర 
మున్నట్టుతెలిపిరి. కాని యిప్పుడయినను దంజాపురపు( 


బు సకమును వీరు చూచినల. |దాయలేదు. కావున 
వావ ఠా ఘు 
జు 

సీ పాఠము మరి యొక |పతిలోం జూచినారేమోి 


అతూూహ లెందుకు: తంజావూరు పుస్తకి పె 
మాత్రమే మనకిప్పుడు గాహ్యము. శ్రీ కవిగారి 
పాఠముగల మాతృక బయల్పడువరకును. అటి 
(పత్యంతరము బయల్పడెనా యని సాఠాంతరముగా 
గూర్చుకొందము. ఇంక బాఫక్యరాజు మొవలుగ 
నన్న ప్పుడు రాజరాజనరేందుడే యేల కారాదు? 
చోడ(డు నన్నయ్య కంచెం |బాచీనుదనుట కాధార 
ములు తగినవి లేవు, శ్రీ వీరేశలింగము పంతులుగారు 
నన్నిచోడని భాషా[పయోగములను గూర్చి చేసిన 
యాశేపములు నిలువ జాలనివి.” (ప్రబంధ 
రత్నావళి పీఠిక, పు. 19-20.(191ర)ద్వి.ము 1976) 
ఈ విషయమై శాశ్రీగారానాడు[వాసిన దింత మాతమే. 
తంజావూరులోని కుమారసంభవ తాళపత |గంథాన్ని 
యధామాతృకంగా శ్రీ తిరుమల రామచందగారిచేత 
కాన్త్రీగారు [వాయించుకొన్న [వాత పతి మా దగ్గర 
ఉంది. పాఠాంతరాల విషయం (పస్తావిస్తూ వాటి 
“రహస్యము లింకను బయలుడవలసి మే యున్నవి 
అన్నారు శాన్ర్రీగారు. కాని ఇటీవల కుమారసంభవ 
కావ్యక ర్ల ఇత్యము విషయమై కొత్త సిద్ధాంత మొకటి 
వినవసోంది. “కుమార సంభవము నన్నెచోడుడు 
రచింపలేదనియు, మానవల్లి రామకృష్ణ కవిగారే రచించి 
[ప్రాచీనతను సంపాదించుటకై నన్నెచోడుని పేరు 
పె వైననియు, కావ్యాంత చ|కబంధ పద్యమునందు 
రామకృష్ణకవి పేరుండుటయే అందుకు |పబలనిదర్శన 
మనియు (డా॥ కొర్లపాటి శ్రీరామమూ రిగారు) 
పేర్కొనిరి”9 కాని వాస్తవము పై ఆభిపాయానికి 
భిన్నంగా ఉందని పంతులుగారి యీ లేఖాంశాన్ని బట్టి 
తెలుస్తున్న ది. హేతువు లివి (1) కవిగారు కుఃసం॥ 
(పకటించడానికం టె చాలాకాలానికి పూర్వమే కోం॥వీ॥ 
గారు తంజావూరులో ఆ కావ్యాన్ని చూశారు. (2) 
తంజావూరులోని అప్పటి పుస్తకాల పట్టికలో కూడా 
ఆ కొవ్యంపే రున్నది. (8) ఆ పుస్తకాల పట్టిక, 


ప్‌ో 


అందులో పేర్కొనబడిన ఆకావ్యము 1870 లో 
పంతులుగారు చూడడానికి పూర్వమే తంజావూరులో 
ఉండినవి 

పేరా 5:- [ప్రబంధ రత్నావళిని [పభాకర ళాస్త్రి 
గారు [పకటిస్తున్న విషయాన్నిగూర్చి పంతులు 
గారు క-చ- పీఠికలో (పస్తావించారు. ఆంధ సాహిత్య 
పరిషద్భాండాగారంలోని ఉదాహరణ పద్యాల్నీ తంజా 
వూరు పు స్తకళాలలోని జగ్గక వి (పబంధర త్నాకరాన్నీ 
గుది [గుచ్చి 'భాషాకవి చర్మితాద్య పేక్షకులకు' తోడు 
పడే విధంగా దీనిని శాస్త్రిగారు సంధానించారు. “అవి 
రత (పయాణములతో” దేశాటనము సల్పుతూ ఉఊక్కి-రి 
బిక్కిరిగా ఉన్నా 1917-18 సంవత్సరాల మధ్యనే 
శాన్రీగా రీసంకలనాన్ని వెలువరచారు. తుదకిది 
1918 జనవరి నాటికి పూర్తి అయింది. ఈ విషయమై 
తమనుపంతులుగా 'రకారణముగా చెనకి'ర నినొచ్చుకున్న 
శాన్ర్రిగారు ఈ ము దణం ముగిసిన తర్వాత పంతులు 
గారి కొక [పతిని పంపి వారి ఉత్కంఠను తీర్చారు. 
(1976లో దీని ద్వితీయ ముదణం వెలువడింది 
ఉపసంహారం: 

భాషా చార్మితిక దృష్టితో (పముఖుల లేఖల్ని ఈ 
విధంగా గుర్తించి |పకటించడమూ అప్పటి సన్ని 
వేశాల్సి స్మరించడమూ అన్నవి పెద్దల భాషాసేవసి 
కీర్తించడానికీ వాజ్మయ విమర్శలో యువతరాని 
కు_త్తేజం కల్గించడానికీ ఎంతో అవకాశ మివ్యగ వని 
నావిశ్వాసం. 





1. “ఖై రవుని (గక్రీరంగమవాత్స్వము ముదించు నపుడు 
(వమాదవళమున గౌెంన యుదావారించిన కవి 
గజాంకుళ శోకము (శునీదుడ్గ మివశ్యాజ్యం) శళ్చు 
[తుండగు భైరవుని కవిరాజ గజూంకుళములోని 
పద్యమని (భమించి, ైరవుండు గౌరవ పుతు 
డగునో కాదో యను నంశయమున నీ యుదా 
వొరణము బాధక మగునని పీఠికలో వాసియుంటిమి. 


మణిమంజరి - ఫి|అపరి 61 


కందుకూరి వీ కేళలింగం వంతులుకూడా దానినే 
(గహించి తన కవుల చరి_తలో. చాను నంపాదించిన 


స్థలము చెన్చకయే దోవము నెక్కి ంచుకొనియె. 
ఇప్పుడు గారన యుదావారించిన కవిగజూంకుళ 
శోక మొక సంస్కృత (గంథమున 6 గానవచ్చు 
చున్నది.” మానవల్లి కవి రచనలు-కవికంఠపాళ ము 

వుట 274 (1972) 


* చూ. డా. అక్కిరాజు రమూానతిరావుగారి సిద్ధాంత 


వ్యా నము “లీరేళలింగముసంతులు . నవిమర్శ వరి 


శీలనము“ 
వంతులుగారు వంగూరి నుబ్భారావుగారికి 

(వాసిన లేఖల్లో కవుల చరిత (1917) వునర్యు [ద 

ణకి సంబంధించిన వివరాలివి. 

18_2.1917? “నా కవుల చరితము యొక్క మణి 
యొక కూర్చును నేను చూడనేమో 
యని నందేవాము కలిగియున్నది.” 

౨8-2-17 *నా కవుల చరి(తమును సరిచేసి వున 
ర్భుదణము చేయింప నిశళ్సయించు 
కొన్నాను.* 

2.8.17 నా కపుల చరి(త్రములోని [గంథము 
లను లేనివి వేనినిశేర్నవలయునో చేయ 
వలసిన మార్పులను గులుతు పెట్ట 
గలరా 

1.4.17 కవుల చరిత్ర [పథమ భాగమును 
చేను ముడింవ నారంఖిం చితిని. 

16.417 :తంజావూరునుండి కొ త్తపు స్తకములు 
వచ్చునని విని నంతోషించుచున్నాను. 
శనివారమునాడు (21) మీరు (ప్రాచ్య 
లిఖతపున్నక్‌ భాండాగారమునకు 
రాగలరా? ... 21న తేదీన నన్ను 
కలుసుకొనుటకు _పయత్నింవుడు.” 

17.56.17 “ఏయే కవులు (వథమభాగములో చేర 
వలని యున్నారో వారిని గూర్చి 
వ్రాయుట శేమేమి యాఛారము 
లున్నవో మీకు ెలిసినంతవలకు 
(వాయుడు.' 


“ఆనందమూ ర్తి: ఒక లేఖ 


శేఎర్‌ఎ1 


12.5.17 


80.65.17 


58.17 


“చన్నపురినుండి వచ్చిన తర్వాత సాకీ 
క్కడ కొంచెము జబ్బుచేసినది. ఆందు 
చేత మీకు వెంటనే ఉత్తరము (వాయ 
లేక పోతిని. [(వభాకరశా(స్త్రిగారును. 
మానవల్లి 'రామక్ళన్షయ్య గారును 
నాకింకను సాయమేమియు చేయలేదు. 
చేయుదురో లేదో తలియదు. ఎవరు 
చేయక పోయినను నాచేత నైనంత 
వలకు పుస్తకమును సవరించి ము(దిం 
పించెదను.. .రామక్ళమప్లకవిగారు మొద 
లైనవా రాయాకవులకు కర్షృత్వము 
నారోపించి (వకటించుచున్న వద్య 
ములు గలవుస్త కములు నిజముగానున్న 
వాయని నాకు సందేవాము కలుగు 
చున్నది. పుస్తకములను కన్నులార 
చూచువరకును నా కేనివయమునను 
నమ్మకము కలుగకున్నది. " 

“రామ్‌ ఎవ్షక విగారు పంపెదమన్న 
విషయముల నింకను బంపలేదు 
ఎప్పుడు పంపుదురో తెలియదు.” 


“మానవల్లి రామక్ళష్టయ్యగారుగాని, 
(ప్రభాకరశాస్త్రిగారు గాని యేమియు 
సాయము చేయునట్లు కనపడదు. 
నారు నేనడిగిన యంశ ములను దెలుపక 
పోవుటయేగాక నా యుత, రములకు 
(బత్యుత్న రమిచ్చుట సైతము మాని 
సారు. తమకు తెలిసినది ఇతరుల 
మూలమున లోకమునకు తెలియుట 
వారికిష్టములేదు శాబోలు.,’ 


“నేను పదునేనవ శేదీనే యిక్కడ 
(జెంగుళూరు) నుండి బయలుదేటి 
చెన్న పటములో రెండుమూడు దినము 


8.10.17 


12.10.17 


19.10.17 


24.12.17 


లర్‌ 


లుండి యీ సెల యిరువదవ సేడి 
తోవల నే రాజమహేం[దవరము (వవే 
శించెదనుి 


“నాలుగైదు దినములలో అచ్చువని 


పూర్తి కావచ్చును 
“కవుల చరితము (పథమ భాగము 
కంపోజు పూర్తి ఆయినది ... పీఠిక 


నిన్నటి దినము (వాపి పంపితిని... 
శెండు మూడు వారములు విశంతి 
పొంది రెండన భాగము పని యాంం 
భించెదను.* 


“కవుల చరితము (వథమభాగమును 
నేడే మీకు పంపితిని పోయి వుచ్చు 
కొని పీకికతో గూడ దానిని జదివి 
నేను చేసిన [(పమాదములను దెలు 
పుడు." 


“చేరవలసిన కొత్త కవుల పేరుల 
నేబదింటిని (వాసితిమని మీరు నాతో 
"జెస్పితిరి. ఆ పేరులు పంపుడని నేను 
(వాసినను, వబది పేరులను పావు 
గంటలో (వాయుట సాధ్యమయినను 
మీరు నాకా సాయము చేయ నొల్ల 
నెతిరి. నా వు న్తకములోని దోమము 
లను మీరు వార్తాప్మతికలలో ఐ9కటిం 
చుటకు నా శేవిధమైన యా జే పమును 
లేదు....ము[దణము నిమిత్తమయి కాగి 
తమును గొనుటకయి శావలసినంత 
సొమ్మయాచితముగ సమకూరినను 
నా నిమీత్తమువ మీరు లోకోవశార 
మయిన యీ పుస్తక ము[దణమును 
మానుకొంటిరని |(ప్రకటింవబడుటను 
జాచినప్పుడు నాకెంతో చింతకల్గినది,” 


Bye 


శీ, 


“నూకు, మవామ్మదియులకి, మహిళలకి శుక 
వారాలు ముఖ్యం” అని శాస్త్రిగారు అప్పట్లో 
శుక వారాలు నెలవుదినాలు కావడాన్ని గూర్చి 
చమత్కాంంగా అంటూ ఉండేవాంని మా అన్న 
గారు చెప్పారు. (డా॥ వేటూరి నుందరమూంర్తి 
గారితో ముఖాముఖి 


. పంతులుగారి తక్కిన జాబుల్ని తీసుకొన్న మిత్ర 


లెవరో నాకు తెలియరాలేదు. వారెవరైనా వాటి 
ఫాటో కాపీలను మాకు వంవగలిగితే కృతజ్ఞులము . 
ఇది (వాసిన దరిమిలా మా పినతం(డి డా॥ వేటూరి 
శంకరా (స్రిగా రితో జరిపిన ముఖాముఖలో వెల్ల 
డైన విషయమిక్కడ పొందువరుస్తున్నాను. “చిన్న 
న్నయ్య చించివేయబోయినవుడు ఈ లేఖల్ని ఆాను 


* చూ. (వజ్జూ_పభాకరము పు 


“చూ. శిల్ప [పథావతి”, వు. 


మణిమంజరి.ఫీ(బవరి 51 


జా(గ్రత్స చేసుకొంటానని చెప్పి తీనుకున్న మి(తుడు 
గన్నవరపు నుబ్బ రామ య్యే. నాకు బాగా తెలును.ి 

(డా! వేటూరి శంకర శా(స్త్రీగారితో ముఖాముఖి) 
127. (1951) 
ద్వి. ము 1978, 


. చూ. (పజ్ఞ్యావఛాకరము వు 180.189 (1851) 


ద్వి.ము 1976. 


* చూ, మానవల్లి కవి రచవలు (1972) పీఠిక వు, 5, 


25 (1972) 


. చూ, మానవల్లి కవిరచనలు (1972) పీఠిక పు.26 


260 (వభావతీ 
(వద్యుమ్న కావ్యవిమర్శ (1980) . 
జా! రాచపా శం చంద్ర శేఖర రెడ్డి , 


లేఖ 


[మహాత్ముని మరణానంతరం దశాహస్సునాడు ఆకాశవాణి మద్రాసు కేంద్రం నుండి గురు 
దేవులు (పసంగించారు. ఆ (వసంగ వ్యాసాన్ని 12-2-48 నాటి ఆం|ధ| పభ పకటించింది. ఆ (ప్రసంగ 
వ్యాసాన్ని విన్నవారు, చదివినవారు ఒక అనిర్వచనీయమైన దివ్యానుభూతికిలో నై [వశంసా పూర్వకంగా 
లేఖలు[వాశారు. కవులు కవితలల్లారు. వాటిల్లో శ్రీ మోచర్హవారి ఈ లేఖ ఒకటి. “మహాత్ముడు అన్న 
వ్యాసాన్ని ఆంగ్రంలోనికి తర్జుమా చేయించాలన్న మోచర్ల వారి ఆనాటిఅభిలాషని నేటికి “మణిమంజరి' 
తీర్చగల్లు తున్నందుకు ఆనందముగా ఉన్నది. మహాత్ముని $8 వ వర్ధంతిని పురస్కరించుకొని 
స్మృత్యంజలి ఘటిస్తూ ఆ వ్యాసాన్ని=మూలపొఠాన్ని అనువాదాన్ని ఇందులో (పకటిస్తున్నాము-సం॥] 


మోచర్ణ రామకృష్ణయ్య ది. ఏ. బి. యల్‌ 


పీడరు 
2 


(క్రీ మత్ప్రిభాకర మహాశయుల పొదార విందముల 
సన్ని ధికి:= 

నమసాా_రపురస్సరముగా వా్రాయునది- గాంధి 
దేవుని గూర్చి తాము రేడియోద్వారా చేసిన వాజ్ముఖము 
వినని నేను నిన్నటి యాంధ (పభాముఖమున( [బత్యక్ష 
ముగా6 [బత్యక్షరము మూడు పర్యాయములు చదివి 
యనుభవించి స్నేహితులకు వినిపించితిని. ఎన్నో 
వ్యాసములు తెలుగున నింగిలీషున నమ్మహాత్ముని 
గురించి |పకటితములై నవి. ఆగుచున్నవి. కాని యా 
మహానుభావుని దైవసంపత్త్తి మీరావిష్క-రించినట్టు 
ఎవ్వరును కావించి యుండరు. ఒక సమర్థనిచే దానిని 


81, అ త్తితోట ఆ్మగహారం 
నెలూరు 

రా 
తేది. 19.29.1046 


మీరాంగ్లీక రింపించి !పకబటించిలిరేని లోకమున కపకార 
మొనర్చిన వారగుదురు ఈ సంగతిని గూర్చి 
“స్వత? [త' |ప్రతికా సంపాదకునికి కాసా సుబ్బారావు 
గారికి ఇపుడే ఉత్తరము [వాయుచున్నాను. 


(శ్రీ దుర్భా సు[బహ్మణ్బశర్మగారు మీ రచనమును 
మా యింట నేను చదువ విని యచ్చెరువంది “కవిత్వ 
మన-ఇది' అని సెలవిచ్చిరి. నిన్నటి యదయము 
నుండి ముప్పటివజకు నా హృదయమున మీ వ్యాస 
పఠనము కారణముగా ఒక 30611 ఏర్పడి నన్ను 
లోంగొన్నది. కావుననే తమకీ లేఖ [వాయట- 

నమస్సులు 
విధేయుడు 
(సం) మోచర్ల రామకృష్ణయ్య 


ముహో తు డు 


ఇప్పుడు నేను చేయబోవు |పసంగంలోని చాలా 
అంశాలు అనుదినము మేము (పార్ధనచేసుకొనే 
సమయాలలో నాలోనుండి ఉద్బోధ రూపముగా గోచ 
రించినవే. నాతోడి మి|తులకు ఆ గోచరించినవాటిని 
అప్పుడప్పుడే తెలుపు కొంటూనూ వచ్చాను. వాటిలో 
కొన్నింటిని అటు తర్వాత ఒకటి రెండు రోజులకు 
శ్రీ రాజేం[ద (పసాదుగారు మొదలగువారు (ప్రకటిస్తూ 
వచ్చారు. గాంధిగారి దివ్య [ప్రబోధ బైటి రేడియోలలో 
వినబడక పోయినా వారి హృదయమునంటి యుఐడే 
వారికి వివేకముతో అత్మ పటోధముల నాలకించేవారికి 
కొందరికయినా అంతరంగపు రేడియోలో అంతర్వా 
ణిగా ఏక కాలంలో వినవస్తున్నవి అన్న సత్యం 
వెల్ణడించడానికే ఇది నేను తెలిపింది. 


మహావీరుడయిన గాంధి మహాత్ముడు అహింసా 
సత్య జ్ఞాన [పేమ పికాశాత్మకుడై తనలో 
చఈశ్వరాంశమును [పజ్వలితపఅచుకొంటూ, హింసా 
సత్యా జా నద్వేషత మః కలుషితమైయున్న 
మానవ |పకృతిని అనేక రంగాలలో ఓడిసూ మాన 
వతలో ఈశ్యరత్యమును నెలకొల్పు తూ యాభై యేళ్ళు 
విజయపరంపరతో వెలుగొందుతూ వచ్చి వచ్చి, తీరా 
స్యదేశంలోనే, తాను స్వాతం త్యం తెచ్చి పెట్టిన 
స్వ పభుత్యంలోనే, [పభుత్వానికి గుండెపట్టయిన ఢిల్టీ 
పట్టణంలోనే (పతిదినమూ |పపంచానికంతా సత్యాహిం 
సాది సద్ధర్మములను రేడియోద్యారా |ప్రసారి స్తూ 
భగవత్సా9ర్ధన చేస్తూ ఉండే పవ్మిత స్థలంలోనే, తాను 
పుట్టిన హిందూ మతమ్సులోని హింసా స్యభావపు 


వేటూరి పిభాక రశా స్త్రి 


సారాంశ గుళికలయిన రివాల్వరు గుండ్డతో, | బాహ్మణా 
కారమయిన యకాల మృత్యువుచే హతమార్చబడినా 
డంటే, ఈ హతమార్చబడడం గాంధి మాతమే కాదు 
(ప్రపంచంలోని శాంతి సౌశీల్యాది సద్గుణ సముచ్చ 
యమే హతమార్చబడడం, కంటిని రెప్పవలె పుణ్యాత్ము 
లను కాపాడుతూ ఊంటాడనబడే భగవంతుడే హత 
మార్పబడడం. 


గజేం్యద్రమోక కథ కట్ట కథే కాబోలును. కాకపోతే 
గాంధి, రక్షణార్హుడు కాడా? ఆనాటిరాముడు, కృష్ణుడు, 
మహావీరుడు, బుద్ధుడు, కీస్తు, శంకరుడు మొదలయిన 
వారికంటె గాంధి తక్కువవాడా? వారిలో ఒకవేళ 
మచ్చలు కనిపెట్టవచ్చు నేమోకాన్కి గాంధీలో కని పెట్ట 
వీలులేదే? గాంధి సర్వావతారములలోని సదంశ సారో 
ద్ధారము కాదా? రామకృష్ణాద్యవతారముల నాటినుండి 
హిందూ మతములో చెలరేగుచున్న చెడుగును, హింసా 
(పవృత్తిని, నిర్మూల పఅచుచున్నందుకా గాంధిగారి 
నిట్టు కాల్చి చంపుట? బుద్ధుని కాలములో, |క్రీస్తుకాల 
ములో, నేడు గాంధి జరిపినంత అహింసా సిద్ధాంత 
వ్యాప్తి సాధ్యమయినదా? పాచీనాచారపరులు బుద్ధుని 
బాధించుట, [క్రీస్తును ధర్మసభలో విచారణ జరపి 
కొర్రను వేయట, గాంధి మారణమునకు వెనుకబడినవి 
కావా? 

[ప్రపంచములో ద్వేషమారణములు తృటిలో సాధ్య 
ములే కాని అహింసా నిత్యతలు అబ్బో ఎంత దుస్సా 
ధ్యములుగా ఉన్నవి. నూటయిర్వది నూటయిర్వదై దు, 
నూట ముషృదిమూడు ఇంకా నూట నలబై ఏళ 


(ప్రభాకర శాస్త్ర ‘ మహాత్ముడు 


అంటూ జీవితాళను పెంపొందించుకుంటూ [పపంచ 
మంతటా అహింసా సత్యములగు, ఈశ్వరభ కిని 
(ప్రతిష్టాపించవలెననుకుంటూ ఉన్నవానిని= 

మన సారధీ మన సచివుని 

మన వీయము మన యనుంగు మన బాంధవునిన్‌ 

మన విభుని గురుని దేవుని 

మనమే తెగటార్చుకొంటి మా హాహాహా, 

ఎవరెవరో కాదు హిందువే. | బాహ్మణుడే, ఆకస్మి 
కపు మనో[భంశంతో కాదు, పెద్ద [పయత్నంతో, 
చంపినాడంటే |బాహ్మణజాతి కిరాత జాతికందె అధః 
పతిత మైనట్టయినది. మనుకొనే 
జందెం నాకిప్పుడు నింద్యతాచిహ్నంగా ఆవమానం 
కలిగిస్తోంది. 


పూజ్యతాచిహ్న 


మొన్న జరిపిన ఉపవాస వతంలోనే ఆయన చని 
పోవునేమో యని త్షోభిస్తూఉండగా మా ప్రార్థన 
సమయంలో నా అంతేవాసి కొకనికి “అస్మిన్నేవలో కే 
(పతితిష్టతి' అని తై త్తిరీయ |బాహ్మణ [శుతివాక్యము 
వినబడింది. సంతోషించితిమి. నాటి బహిరంగసభలో 
ఒక మితుడు. 


“కల(డందురు దీనులయెడ” అనే పద్యం తుది 
చరణంలో*కలడు కలండనెడు వాడు'అంటూ ఉండగా 
మీద చదువనీయక “కలడీనాటన్‌' అని మార్చుచేసి 
నేను పద్యము ముగించితిని. ఇట్టా “గాంధి అమృత 
మయ శరీరుడు. అట్ట వానికి చావు ఉండదు.” అను 
కోవడం లోక (పవృ క్రికి తల్ప[కీందై న వెరి వికారము 
కాలేదా? “కాలేదు, కాలేదు,” అని ఇప్పటికీ నా అంత 
రాత్మ యెదురు తిరిగి నానోరు మూస్తున్నది. ఏమి 
గతి? ఇక్క గాంధి చచ్చిపోలేదం టే ఎవరు నమ్ముతారు? 
ఈశ్వరుడున్నాడంటే ఎవరు నమ్ముతారు? గాంధి చచ్చి 
పోయినా [పపంచం [పొణంతో ఉందే? హస్తినా 
పట్టణమైనా భూకంపంతో అణగారలేదే? ఇత్యాది 
విధముల దుఃఖ సముద్రపు ఉప్పెన రేగుతూ ఉండగా 


అఘోరిస్తూ ఉన్న నన్ను పలువురు మ్మితులు సాయం 
కాలం మీటింగుకు పిలువ వచ్చారు. నా |పజ ఎక 
డికో పోయింది. కనులు వం య. 
ఆంచలములందు 
జాజ్వల్యమానముగా గాంధిమూర్తి అడ్డపడి చేయెత్తి 
ఆగు. ఆ, ఆ, అనుచున్నట్టు గోచరించింది. ఏదో 
ఉన్నట్టుందే అని గుండె నిల్చుకొని ఈ సంగతి మి[తు 
లకు చెప్పాను. సాయంకాలం గాంధిగారి అగ్ని 
సంస్కార సమయంలో జరిగిన మీటింగులో మాట్లాడ 
బోతే నాకు నోరాడలేదు. నాలోనే చితి మండుతూంది. 
కూడి ఉన్న అనేకుల హృదయాలలోనూ మండు 
తూంది. ఇప్పుడే మామా ఆజ్ఞానాంశములన్నీ మంట 
గలసి పోవునుగాక అని మొత్తుకొన్నాను. ఈ శ్లోకం 
జ్ఞాపకం వచ్చింది. 

“అతర్ని రింధన సమింధన మేధమానే 

మోహాంధకార పరిపంథిని సంవిదగ్నా 

కస్మింశ్చిదద్భుత మరీచి వికాస భాసే 

విశ్వం జుహోమి వసుధాది శివావసానమ్‌” 


మంటుతూ ఉన్న ఆగ్ని జ్యాలల 


అయిపోయింది. ఇక గాంధి చైతన్యమూర్తి కాన 
రాదా? రేడియోలో ఇంక ఆయన దివ్యవాణి వినరాదా? 
ఉజ్జ్వల (ప్రతిభకు ఊటపట్టు వట్టిపోవడ మేనా? ఢలీ 
రేడియోద్వారా సత్యా హింసల ముడులతో అల్లికగొన్న 
వలపు వలను [ప్రపంచ మంతటా విసరుచూ [పపంచ 
మానవ మత్స్యములనన్నింటిని ఆవర్డించు కొంటున్న 
ఆ ధీవరుని వల్మత్రాడు తెగిపోవడమెనా? అందరూ 
ఆయన ముక్తుడై నా డంటున్నారు. ఉఊ(యహు( నేనొప్పు 
కోలేను, ఆయన ముక్తి అంటే బౌద్ధుల నిర్వాణమూ, 
శరీరపు పంచభూతాంశాలూ పంచభూతాలలో కలసి 
పోయి జీవాత్మ ఆనందమయకోశం అందుననో, 
దాని కావలనో లయమైపోయటట్టు చెప్పే వేదాంతుల 
కై వల్యమూ కానే కాదు. ఎవడైనా ముక్తుడు కాదగిన 
వాడంటూ ఉండే వాడు సర్వ _్రాణివర్గమునూ తనలో 
ఉంచుకొని సర్వ! పాణివర్గంలో తానూఊండి అందరనూ 


కడతేర్చిన తర్వాత తాను కడతేరగోరేవా డవుతాడు, 
సృష్టి పుట్టిన తరువాత అట్టి పురుషుడెవ్వడూ ఇంత 
వరకూ వెలయకదు. కనుక ఎవ్వడూ ముక్తి పొంద 
లేదు. జరామరణములు లేకుండా తనతోడి సర్వ పాణి 


వర్గమునకూ ఇహలోకంలో స్వాతం[త్యం సాధించిన 
వాడే ముక్తుదు. వాడే ఈశ్వరుడు. *“బహుఫ్యారి అని 

స, లక్షీ ఆరంభించినపర మాత్మ మళ్ళీ లయమై 
వడమేమిటి? గాంధిగారికి ముక్తి ఈ లోకంలోనే 
తననూ, తనతోడి లోకమునూ గ టైక్కించుకోవడంలో 
ఉంది కాని తాను వేరువాసి ఎక్కడకో పోవడంలో 
లేదు. ఈ భావమునే గాంధిగారి భార్య కస్తూరిబా చని 
పోయినప్పుడు '“మాతృథ్రీ' అనే వ్యాసంలో కూడా 
వెల్లడించినావ . ఈశ్వరుడ నేవాడు ఇప్పటికీ ఇంకా 
రూపు దాల్చలేదు. ఆయన సర్వసమర్గత అవ్య కంగా 
ఉన్నదేకాని తనకు ఎదురెత్తులెత్తుతూ సర్యవిధాలా 
(పతికూలురాలై వ్యక్తురాలై ఉండే (పకృతిలో ఇంకా 
రూప దాల్బరేదు. [పేమ మయుడై న ఆ పురుషనికి 
ఆ గయ్యాళి పెళ్ళాం ఇంకా కట్టుకు ఆందలేదు. గాంధి 
శరీరంలో ఈశ్వరత |పవ్య క్త మవుతున్నది. ఆల్బా 
చ్చాదనంగానే మాయ అడ్డం ఉన్నది. అది కూడా 
ఆయనకు లోబడే కాలం వస్తున్నట్టున్నది అని అను 
కుంటూండగానే హఠాత్తుగా అది ఆయన గుండెను 
నొక్కి_వేసింది. ఇది దాని కడపటి దౌర్జన్యం కారాదా? 
తన అర్ధాంగితో కలసి పరి 
పూర్ణమై ద్వాదళాహస్సుదాకా భూమ్యుపరిభాగముననే 
ఉండి అంత అన్థు లను మహానది [పవాహములలో 
కలిపిన పిదప పంచభూత సూక్షాంశములతో భూమి 
సెంటరును, [పదా శరీరంలోని సెంటరును పొంది 
తన దివ్యవాణిని తన దివ్య రూపమును రేడియేట్‌ 
చేస్తుంది అని నా నిశ్సయం* ఈ సందర్భంలో గాంధి 
గారు రేపు చనిపోతార నగా బన్నూ శరణాగతుడొకడు 
వచ్చి “మాకడగండ్లన్ని యూ నీ మూలముననే, మమ్ము 
మాగశతికి వదలి నీవహిమాలయ పర్వతములకు వెళ్ళు” 


గాంధిగారి బేవాత్మ 


నుణీమంజరి- ఫి బవరి ౨1 


అని కోపోక్తులాడగా గాంధిగారు *నా వ 
ములో ఉన్న భగవంతుని ఆజ్ఞ తప్ప మరెవ్వరి 
ఆజ్ఞనూ నేను పాటింపను కొండలలో శాంతిని నేననుభ 
విరపగోరను. నన్ను నల్గడల ఆవరించిన సం&ోభము 
నుండి యెంత శాంతి అక మగునో ఆంత శాంతిని 
అనుభవించెదను. మీ మధ్యనే యుండెదను. మీరు 
హిమాలయమునకు వెళ్ళినయెడ మీసేవకుడనుగా నేను 
గూడ అచ్చటికి వచ్చెదను" ఆని బదులు చెప్పిరి. ఇది 
నా నమ్మకమును సమర్థించుచున్నది. పెక్కాండ్ల 
[కిందట గాంధిగారన్న వాక్యమిది వేదాంత వాక్యంగా 


నేనెప్పుడూ మననం చేస్తూ ఉంటాను. “జనరల్‌ 
డయరు నన్ను చంపుటకు రివాల్వరు గురి చూచు 


కొంటూ దూకుడుతో అపమార్గ మున వస్తూ ఉంటే 
తోవలో పాము అతని కాలు చుట్టుకొని కాటు వేస్తూ 
ఉంటే, ఆతడు ధానిని చూడజాలక కోపో [దేకంతో 
నా మీదికే దూకుతూ ఉంటే నిర్భయముగా నేను చేర 
బోయి పామును తొలగించి కాటు విషమును నోటితో 
పీల్చి ఊమిసి వాని పాణమును కాపాడుదును. పామునూ 
చంపను.* ఇద్‌ నా అహింసా సిద్ధాంతపు పరమ 
లక్ష్యము. ఈ వాక్యమూ దీని నుండి ఇపుడు తీయ 
వలసిన సారాంశ మేమిటి అన్న (పళ్నా, సమాధా 
నమూ, నాలో గోచరించినవి. నాడు గాంధీగారు డయ 
రునే యెజిగిరి కాని, వాని తాతల తాత గాడ్సే 
వెలయనున్నాడని యెరుగరై రిగదా. గాంధిగారి సంక 
ల్పము ననుసరించే టట్టయితే గవర్నమెంటు గాడ్సేను 
తదనుయాయులను సంరక్షించి చక్కబజుపవలెను, 
మారణానికి రక్షణమూ, నిప్పుకు నీళ్ళూ, ద్వేషానికి 
[(పేమా (పత్మికియలు, మారణ ద్వేషములు అనిత్య 
తను గొలుపునవి. రక్షణ_పేమలు నిత్యతకు చేర్చునవి. 
లోకంలో మారణతం|తం గాంధిగారి మారణంతో 


నైనా మాసిపోవలెను. గాడ్సేకు _ ఉరిశిక్ష తప్పి 
నప్పుడు లోకంలో ఇక ఉరిశిక్షకు చొప్పడదగినవాడు 


ఎవ్వడూ ఉండడు, గాంధిగారి మాధణానికి జ్ఞాపకంగా 


(వభాఠర శాస్త్రి * మహో తుడు 


_ప్రపంచరాజ్యాలన్నింటినూ కూడా మరణ శిక్ష అనే 
అధర్మ కృత్యం ధర్మశాస్త్ర శికాస్మృతుల నుండి 
తొలగిపోవలెను. అయితే ఇక గాడ్వేవంటి వారిని ఏమి 
చేయవలెను? అంటే గాంధిగారు పెక్కేండ్లు కారా 
గారాల్లో వసించినారు. గాంధిగారి పేర కారాగారాలన్నీ 
సబర్మతీ ఆ[శమాబగానూ, వార్థా అశ మాలుగానూ 
మారిపోవలెను. మతపు వెరె త్తి పిచ్చి చేష్టలు చేస్తున్న 
గాడ్సే [పభృతులను ఆ ఆశ్రమాలలో ఉంచి గాంధి 
గారు అశమవాసులకు ఇచ్చిన శిక్షణ ఇవ్వవలను. 
శరీరభాధ ఎవ్వరికీ కలిగించరాదు. గాంధిగారు తమ 
ఆశ్రమానికి వచ్చిన కొత్తవారి అందరిచేతా కొన్ని 
వారాలపాటు ఆశ్రమానికి పాకీపని చేయించేవారట, 
పీఠందరిచేకా తొలత ఆ పని చేయింపవలను, సౌత్‌ 
ఆ(ఫికాలో జెయిలులో గాంధిగారూ పాకీపని చేసినారు 
తెల్ళవారుజామున లి!కు లేచి రాత్రి పడుకునేదాకా 
ఎంతెంత కార్యకలాపంతో గాంధీగారు ఉండేవారో 
ఎన్ని గంటలు పని చేసేవారో 

దగిన కార్యకలాపం ఆంతంతా అన్ని గంటలూపని 
చేయింపవలెను. సాయం పాతస్సమయ ప్రార్థనలు 
వారిచేత జరిపింపవలయును, వారిచేత గాంధి చరిత 
బోధలు చదివింపవలయును. తెలియ బోధింపవలెను. 
మతపిచ్చి కుదిరి గాంధీతత్వము వారిలో పతిష్టిత 


వారిచేత చేయింప 


మెనదని స్పష్టమయ్యేదాకా వారి నీశికలోనే ఉంచ 


వలయును. [ప్రపంచంలోని మానవులందరూ గాంధి 
గారి శరీరంలోని అణువులు [ప్రపంచంలో దేశాలన్నీ ' 
వారి శరీరంలోని అవయవములు. అందులో హిందూ 
దేశం వారి రొమ్ముపట్టు.హిందూ మహమ్మదీయ [ప్రజా 
సంఘం వారి ఊపిరితిత్తులు. వానిలో క్షయ, క్రిములు 
'పెరిగినవి. రక్ష వమనాలవుతున్నవి. మొన్నటి ఉప 
వాసం ద్వారా వారు తకు గుండెకాయను అంటే 
ఢిల్రీని. ఢిల్లీ పభుత్వ వర్గాన్ని చక్క. జేసికొని బల 
పరచుకొన్నారు. అక్కడనుంచి నిర్మల రక్తాన్ని రెండు 
ఊపిరితిత్తులకూ పారించుకొని అక్కడి క్ష్షయపు 


41 


ల్లికలను మాన్సుకొని క్రమంగా రక్షక్షయమె ఉన్న 
రీరాన్నంతనూ అంటే (పపంచాన్నంతనూ ఇంకా 
నలభై యాబై యేండ్లు జీవితం వృద్ధి పరచుకొంటూ 
సంర క్షించుకొన్సి ముక్తతను పడయగల్గుదుమను 
కొన్నారు. ఊపిరితిత్తులలోని క్షయ శ్మీఘక్షయ అంటే 
గాలపింగ్‌ టీ, బీ. కావడంచేత సాగలేదు, వారు గాడ్చే 
[పభృతులను వారి శరీరాణువులుగానే భావిస్తారు, 
గాంధిగారి మరణంలో ఈ శ్వర సంకల్పం గూఢంగా 
ఏదో ఉన్నట్టుంది స్థూల శరీరంతో ఉండి గాంధిగారు 
ఏండ్జిలో చేయదలచుకొన్న పనిని సూక్ష్మ శరీరంతో 
రోజులలో వారాలలో కాకపోతే నెలల్లో నిర్వహించ 
గలిగేటట్టున్నారు. అది చేసేదాకా వారు ముక్తులు కారు. 
సర్వలోకము వారి ముక్తి, “భగవంతుడు హిందూ 
మతమును రక్షించడానికి ఎవరి నెనా సృష్టించి ఉంటే 
ఆ సక్టింపబడ్డవాడను నేనే జొతాను' అన్నారు. ఇది 
మజవరాని మాట, రామాయణక్లోక మిది, “రామోరామో 
రామ ఇతి పజానామభవన్‌ కథాః రామభూతం జగ 
త్సర్వం రామే రాజ్యం్యపశాసతి'_ అది యెప్పటిమాటో 
ఎటువంటిదో కాని నేడు 'గాంధిర్గాంధి ర్లాంధి రితి 
[పజానా మభవన్‌ కథాః గాంధి భూతం జగత్సర్వం 
గాంధీ హృద్ద9ంథి భేదనే' అన్నట్లుంది. 


Pa 
యి 
నే 


సృష్టి పుట్టిన తరువాత ఉత్తర [ధువము నుంచి 
దక్షిణ [ధువముదాకా ఇండియా నుండి అమెరికా దాకా 
ఉండే భూ (ప్రపంచపు టంచుల నంటి ఉన్న మానవ 
తలో పసిబిడ్డల దగ్గరినుంచీ పామరుల దగ్గరనుంచీ 
ఏకకాలంలో ఏక కంఠంతో ఎవరి వియోగం గురించి 
యైనా అనుతాపంతో కన్నీటి ధారలు ఇన్ని కారి 
ఉంటవా? 

గాంధిగారి మహత్తును ఇది వెల్లడించుట లేదా? 

భారతదేశానికి బైట ఉండే [ప్రపంచంలోని సర్వ 
మతాచార్యులూ తమ సంక్షోభాన్ని వెల్లడిస్తున్నారు 
గాని హిందూమత మతాచార్యులలో ఎవరై నాగాని 
గాంధిగారి గురించి పల్లెత్తు పలుక నా పలికిన పుణ్యం 
కట్టుకో లేదు గదా. మన తల్లీ హిందూ మతశ క్రి కడు 
పున పుట్టిన బిడ్డలే జైన బౌద్ధమతములు. ఆమె వెయ్యి 


pee యా... విమల చ 


శీలి 


యేండ్డపాటు తన బిళ్ఞంయిన ఆ జైన బౌద్ధమత ము 
లను దయాదాక్నిణ్యములు వక్ర తెగటార్చి వేసుకొన్న ది. 
ఈ కడుపుకోత దుఃఖమును తానే యిటీవల వేయేండ్ర 
నుండి అనుభవిస్తూ ఉన్నది మహ ామ్మదీయమతముచేత 
పూర్వం కాళికామూర్తిని ధరించి రక్త పిపాసతో 
చెలరేగి బౌద్ధ జైనమతాలను సర్వనాశనం చేసింది 
వంగదేశంలో. నవకాళి వగైరా స్థలాల మొన్నటి 
అవస్థలు దాని (పతిఫలితా తా లే, గంధి పాదస్పర్శచే 
ఆ స్థలాలకు పవి|తత వచ్చి మళ్ళీ ఉసురు నిలిచింది. 
“దో త్తపరా” అనే ఊరు అక్కడ బుద్దుని దంతంతో 
సూపం కట్టన పట్టు కాళికాదేవి ర్తితో హిందూ 
మతం ఆ స్టూపాలనే కాక బౌద్ధుల నెందజినో అక్కడ 
నాశనం చేసింది. ఆ స్థలం "చూచి గంధి కన్నీరు 
కార్చినాడు. బౌద్ధ విహారములతో మహావీరుని మహా 
[(వతములతో పవ్మితమైనది బీహారు దేశం. మహా 
వీరుడు అఘోరోపవాస [వ్రతములు జరిపిన చంపా 
పట్టణమే నేటి చాంపరాన్‌. అక్కడనే గాంధి | పథమ 
సత్య్యాగహం జరపింది, అక్కడ జైన బౌద్ధ మత 
ములు సర్వనాశనమయినవి గదా. ఆ దేశమంతా 
భూకంపాలతోనూ మహాహింసలతోనూ ఈ మధ్య 
ఎంత పాడై ందిః గొంధొారము, పంజాబులలో పూర్వం 
బౌద్ధ మతం రూపు మాపబడ్డదిగదా* దాని ఫలితమే 
కదా అక్కడి నేటి దుర్గతి. హిందూమాత వీరశైవ 
వేషంతో హై|దాబాదు బళ్ళారి ప్రాంతాలలో జరిపిన 
(కూరకృత్యాల ఫలితాలుగావా _విద్యానగర వినాశాదిగొ 
అక్కడి హిందువులు నేడు అనుభవిస్తున్న కష్టాలు? 
కృష్ణాతీరంలో ని ఎన్ని బౌద్ధారామాలు నాశం చేయ 
బడ్డవి, వాటి ఫలితంగాదా ఇటీవల ఎన్నో దేవాలయాలు 
నాశనం కావడం. పూర్వం బుద్ధుని భస్మ శేషపు పంప 
కాలకోసం యుద్ధాలు జరిగినట్టు చర్మిత చెప్పుతున్నది. 
నేడు గాంధిగారి భస్మశేషాన్ని దేశానికి పంచిపెట్టి 
వలసిందని మన మితులు కొందరు కోరుతున్నారు. 
వారు అర్ద? హృదయంతోనే అడుగుతున్నారు గాని 
అది జరగ గూడనిపని, వాటికోసం కొన్ని దేవాల 


పుణిమంజరి - ఫ్మిబవరి 51 


యాలూ, పూజూపురస్కారాలూ, నై వేద్యాలూ, ఊరే 
గింపులూ, ఈ అన్నింటికై తగాయిదాలూ షా గాడ్నేవంటి 
వాడే ఎవడైనా ఆభస్మం చెడగొడితే పెద్ద అల్లకల్లో 
లాలూ అయ్యయ్యో ఇక జరుగరాదు. చేతనతోఉన్న 
గాంధిని చంపుకొన్న హిందూమతం మళ్ళీ ఆయన 
బూడిదను నిలుపుకోవడం ఏమిటి? పూర్వం రాణా 
[పతాపుడు రాజ్యంకోసం లక్షలకొలది స్వబలాన్ని, 
సెన్యాన్ని, చంపుకొని దేశ్యభహ్హడై పారిపోతూ ఇంత 
స్వదేశపు మట్టి నెత్తిమీద పెట్టుకు పోయాడట. 
లక్షలకొలద్మిపాణులను మంట గలపుకొని అమన్నెత్తు 
కొని పోయి ఏమి చెయ్యడం? రాణా |పతాపు, 
శీవాజీల శివాజల భావౌద్దత్యాలు ఈ కాలంలో పనికిరావు. 


య ENON కం గో 


గాంధిగారు ఇతరులెరుగని స్వచరితను లఘు 
వుగా యే కొంచెమో [వాసినారు. కాని సరిగా (వాస్తే 
వారి చరిత్ర శతకోటి [పని సరము. గాంధిగారు స్వయ 
ముగా (వాసినదానికి తర్వాతది, వారి దగ్గరివారు లిఖిత 
పరచి ఉంచినది వారిచరిత యెన్నోవాల్యుములు 
కాదగినది ఉంటుంది. పసితనము నాటినుండి గాంధి 
గారితో పరిచయము కలవారెందరో వారివారి దృష్టి 
ననుసరించి, వారివారి యెరుకకందిన గాంధి చర్మితము 
లెన్నో (వ్రాయగలరు, గాంధిగారికి వచ్చిన జాబులు, 
వానికి వారిచ్చిన బదుళ్ళు, యెంగ్‌ ఇండియా, హరి 
జన్‌ పత్రికలలో వారు[వాసిన వ్యాసాలు, అక్కక్క_డ 
ఇచ్చిన ఉపన్యాసాలు, (పార్థ న|పసంగాలు చేర్చి [పక 
టిస్తే, అందంతా ఒక మహత్తరమైన సారస్వత 
మవుతుంది. 


“చరితం రఘునాథస్య శతకోటి (పని స్ట సరమ్‌ 
ఏకైక మక్షరం [(పోక్తం మహాపాతకనాశ నమ్‌ 


అన్నది రాములవారి కుటుంబకథకు, ఇరవై 
యేండ్లలో జరిగిన దానికి, సంబంధించినది. ఇప్పుడు 
(ప్రపంచానికంతకూ సంబంధించినది యాభై యేండ్ల 
పొటు జదిగినదీ గనుక- 


(పథభాకరశానస్త్రి : మహాత్ముడు 


“చరితం గాంధిదేవస్య శతకోటి (పవి స్తరమ్‌ 
ఏకెక మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనమ్‌” 
అనదగదా? 


[ప్రపంచంలో యిప్పటికి [క్రీస్తు వేదంకం టె మహో 
వ్యా ప్రికల [గంథం సర్వభాషలలో పరివర్తితమయిన 
(గంథం వేరొకటి లేదంటారు. గాంధి చరిత 
దాన్నెన్నో రెట్ట మించి పోతుంది గవర్నమెంటు 
వారు ధనం సేకరించి సర్వభాషలలోనూ చక్కగా 
అచ్చువేసి కారుచౌకధరకూ, వీలయితే ఊరికే 
కూడా దానిని లోకమునకు పంచిపెట్టవలెను. 


మోతీలాలు న్మెహూ మొదలుగా ఎందరో మహనీ 
యులు చని పోయినప్పుడు ఇంకా వీవేవో సందర్భ 
ములలోను గాంధిగారు వారివారి కిచ్చిన టిల్డిగాము 
లన్నీ సేకరించి [పకటిస్తే ఒక మహా సారస్వతరత్న 
రాశి అవుతుంది. నేడు గాంధిగారు చనిపోయినందుకు 
[ప్రపంచ వాసులందరూ వెల్లడించిన హృదయ &ోభ 
ఒక మహా సారస్యతరత్నరాశి అవుతుంది. ఇక భవిష్య 
త్కాలంలో దివ్య సారస్వతం వెలయడానికి ఈ రచన 
లన్నీ ఊటపట్టవుతవి. శాశ్వత సారస్వత జనకుడు 
గాంధి అవుతాడు. పిదపకవిత్వా లిక చిదికిపోతవి, 


రెండు మూడు రోజులలో చనిపోతారనగా [పకా 
శంగారితో అన్నట్టు ఆంధ (దవిడ రాష్ట్ర విభాగం 
కొంత అటో యిటో వఏలాగయితేనేమిఊభయ రాష్ట్రంల 
వారూ మనం ఒకళ్లమె భాషామూలకపరిపాలనకోసం 
విభ కుల మవుతున్నామని గుర్తించుకొని హృదయంలో 
గాంధిగారి దివ్యానురాగం |పతిఫలింప జేనుకుని సామ 
రస్యంతో పరిష్కరించుకో గలరుగాక ఉభయుల 
సామరస్య పరిష్కార చిహ్నంగా నాగేశ్వరరావు గారి 
శ్రీ బాగ్‌ గాంధి విహారం కొవాలి. గాంధిగారి అనురా 
గాన్ని గుర్తిస్తే హై[దాబాదు రాజ్యం వివేకం గలిగి 
వర్తిస్తుంది. కాశ్మీర వ్యవహారం సమరసంగా పరిష్కా 


ధం అవుతుంది, పాకిస్థాన్‌ యూనియన్‌లు అప్హమి త 


45 


తతో సామరస్యంతో వర్తించగలుగుతారు. ఇవన్నీ 
గంధి దివ్యసంకల్పబ౭ంతో సాగితే గాంధి కే తమైన 
ఢిల్లీయే, గాంధిచికియే [ప్రపంచ రాజ్యాల తగాదాలను 
తీర్చే [పపంచ రాజ్య సామరస్య స్థాపక స్థానం అవు 
తుంది. ఇదంతా కోటానుకోట్టు గంధులు తయారు 
గావడంలో ఉంది. 


దక్షిణా|ఫీకాలో, ఇండియాలో, యూరపులో,ఇంకా 
ఎక్కడెక్కడ ఏయే నగరాలలో, (గ్రామాలలో, ఇం 
డ్డలో గాంధిగారు అడుగు పెట్టి ఒకరోజమినా ఉన్నారో, 
ఏయే సభలలో ఉపన్యసించినారో, ఏయే జైళ్ళలో 
వసించినారో, ఏయే స్థలాలలో సత్యాగహయా తలు 
జరపినారో అవన్నీ పుణ్య శే త్రములవ్రతవి, అక). 
డంతా గాంధి విహారములు వెలు స్థవి. ఆ విహారము 
లలో హిందువులు, మహమ్మదీయులు, (కిష్టియనులు, 
అన్ని మతాలవారు సాయం (పార్ధనలు జరపుకొంటూ 
ఉంటారు. ఆ అన్ని చోట్లా ఆ పుణ్యమూర్తి వ్మిగహ 
ములు వారికి జ్ఞాపకార్థమై వెలయవలయును. కాని 
వానికి నై వేద్యాలూ, ఆగమ పూజలూ ఉండరాదు, ' 
అన్నాద్యాహారములు అన్న మయకోళముతోగాని | 
ఈశ్వరాత్మతను బడసికవారికక్క_జలేదు. గాంధి విహార 
ములలో ఆయా దెశభాషలలో పరివర్దిశమైనగాంధి 
సారస్వతము వెలయవలెను. వాని పాఠ (ప్రవచనముల 
కాలక్షేపము అక్కడ జరుగుచుండవలెను. వేదములు, 
ఖురాను, బైబిలు మొదలగు మతముల [గంథములన్నీ 
ఆ విహారములలో వెలయవలెను, వాని పరిశీలన అకడ 
జరుగుచుండవలెను. వాని అన్నింటి సారము గాంధి 
మతమగుట గుర్తింపబడవలెను. ఆ విహారములు నలు 
దెసలను విద్యాశాల, వై ద్యశాల, పార్థనశాల, సత 
శాల, వాని (పయోజనములను సమర్థించునవిగా వెలయ 
వలెను. నేటి దేవాలయములు కూడా నీ విధానమునకు 
దొర్దివచ్చి మారిపోవచ్చును. నేడు గుళ్ళలో దేవునిపేర 
జరిగే (పతారణములిక జరగజాలవు, సర్వమతములు 
నిజనిర్మల స్వరూపములతో సామరస్యము పొంది 


శశీ 


గాంధి మతములో సమన్వితములు కాగలవు, అంటే 
హిందూ మతములోని మాలిన్యము హింసాస్వభావము 
అంతరించి విశ్వవ్యాపకము కాగలదన్న మాట. ఈ 
విధంగా గాంధి విహరించిన | పదేశాలన్ని గాంధీ విహార 
ములుగా వెలయడానికి ముందుగా, వడివడిగా, ఢిల్టీలో 
గొంధిగారు. పడగొట్టబడినమసీదుల పునరుద్ధరణము 
జరపించినట్టు హైదరాబాదు దేశంలో, ఇంకా అనేక 
స్థలాలలో పాడయి పోయిన సుందర శిల్ప రేఖలతో 
ఇంకా విరాజిల్జుతూ ఉన్న జీర్ణ దేవాలయాలను ఆయా 
చెడ్డ గొట్టినరాజ్యాలవారుపునరుద్ధార ముజర పి, వానిపూర్వ 
విగహములతో పాటు గాంధిమూ ర్రినికూడ ఉంచి 
వానిని గాంధి విహారములు కావింపవలెను, కృష్ణా తీర 
మున, ఇంకా ఇతర స్థలాలలో హిందువులచే నాశపరు 
బడిన బొద్భారామస్థూప విహారాదులు, జైన వసతులు, 
శక్యమయినంత వరకు జీరోద్ధారణ పడ యవలెను. 
వాటిలో ఆయా పూర్ణ మతాచార్యుల చిహ్నములతో 
పొటు గాంధిగారి [గంథ సంచయము, మూర్తి కలసి 
ఉండవలెను. కాని వానికి షోడశోపచారాలు, నై వేద్యాలు 


అగమపూజలు ఉండరాదు. గాంధిగారిసి గూర్చి 


మణిమంజరి.ఫీ(బవరి 81 


బహిరంగముగా చేసే యోచనలు (పతిష్టాపనలు, 
సభలు, ఉపన్యాసాలు మొదలయిన వాటికంటె (పతి 
మనిషి వారిని గూర్చి అంతరంగంలో యోచనలూ, 
(పతిష్టాపనలూ ముఖ్యంగా జరుపుకోవలెను. కడపటి 
ఉపవాస సమా_పి సమయంలో “నన్ను సత్యం ముం ' 
దుండి నడిపిస్తోంది అని గాంధిగారు చెప్పినారు. (పతి 
ధర్మ సందేహంలోనూ ఇలాటప్పుడు గాంధి ఏం 
చేస్తాడు? అని మనంయోచించి చూచుకోవాలి. తెలియక 
పోతే (పార్థనలలో (పార్టించి చూడాలి. ఈశ్వర (పార్థ! 
నలు లేకపోతే నా స్తికల మవుదుము. గాంధిగారిని అను ! 
సరింప దలచేవారు అతిముఖ్యంగా షాటించవలసింది " 


భగవత్సా౨గ్ధ నము. గాంధిగారి అనుయాయులు పలు 
వురు వారి వెలుగే మాకు దారి చూపుతుందంటున్నారు. 


గొంధిగారికి దారి చూపిన వెలుగు భగవత్పాంర్ధ నము. 


“సర్వకర్త యౌ సీశ్వ రేశ్వరుని దివ్వ 
తేజము వరేణ్యమును వినుతింతు మెపుడు 
ఇదిగదా లోననుండి మా కెపుడు మంచి 
మంచి యుద్చోధముల నొదవించు నంచు 


ధక దా 


“కవిత చింతపండు కాదు, మామిడి పండు 
కాదు,కాదువెండి, కాదు పైడి. 

ఆమృతధార, రేడియము, భగవంతుడున్‌ 
వలె, సుదుర్దభంపు వస్తు వదియు, 

అది అకృతిమమై, దివ్యమై. పవ్శిత 

మై, శివేతరక్షతి కరమై పరార్థ 

సాధకం టై రహించు- నాసత్పదార్థ 


నుబ్బినత డిష్టసంపద |ప్రబ్బినత(డు”' 


LM 


పావులూరి గణితం=| పభాకరశా స్త్రిగారు 


-ఆచార్య తిమ్మావజ్జి ల కోదండ రామయ్య 


తెలుగు సాహిత్యానికీ, చరి|త్రకూ గురుదేవులు శ్రీ 
వేటూరి [పభాకరి ళాన్రిగారు చేసినసేవ విస్మరింప 
రానిదీ, విలువ కట్ట లేనిదీ. ఇంచుమించుగా నాలుగు 
దశాబ్దాలపాటు వారు పయి రెండు రంగాల్లోనూ నిజంగా 
వీరవిహారమే చేశారు. ఏన్నో యెన్నో విషయాలను, 
కొత్త విషయాలను వారు తవ్వి తలకెత్తారు. సాహిత్య 
విషయకంగా వారు చేసిన పర్మిశమ బహుముఖీన 
"మయింది. వారు తెలుగు పలుకుబడికీ, నుడికారానికీ 
నెల వయిన కమ్మని కవితలు వెలయించారు. తాళప తా 
లలో చివికి జీర్ణిస్తూ ఉండిన (పాచీనాం[ధ [గంథాలను 
శసముద్ధరించి (ప్రకటించారు. శాసనాలను వెలికి తీసి 
వెలుగులోనికి తెచ్చారు. దేశం నలుమూలలా తిరిగి 
తాళష్మత (గంథాలను సేకరించారు. ఆనోటా, ఆ 
నోటా విన్న చాటువులను సేకరించి తెలుగు వారికి 
తొలిసారిగా చాటు వినోదపు విందు సంతరించారు. 
[పాచీన కవుల [గంథాలకు వివిధ విషయ సముల్లసి 
_తములయిన విపుల పీఠికలు వెలయించారు. అనేకానేక్ష 
తెలుగు కవులకూ, సంస్కృత కవులకూ సంబంధించి 
ఎన్నో నూతన విషయాలను తెలుగు వారి ఎరుకలోనికి 
తెచ్చారు. [గంథ పరిష్కరణ కళ వారికి వెన్నతో 
పెట్టిన విద్య. పండితవర్యుల చిన్న చూపునకు పాల్ప 
డిన జానపద సాహిత్యమును సమర్థించారు, సముద్ధ 
రించారు. వాటి లక్షణాలను [పాచీన [గంథాలనుండి 
ఎ.తి చూపి సమన్వయించారు. [గంథ [గంథుల నెన్ని 


టెనో ముడి విప్పి ముందు పెట్టి సదర్థపు దూ ల్లు 


లిచ్చారు. తెలుగు పలుకుబడులనూ, నుడికారములనూ 
జనుల వ్యహారంలోనుండి “గాలిక బుర్జు'గా హోర 
చేశారు. నోటి తెలుగే నేటి తెలుగని యెలు గె త్రి 
చాటారు. తాళ్ల పొక కవుల సంక్రీర్త నాది వాజ్మయాన్ని 
వారి జీవిత సన్ని వేళాదుల వివరణ సమన్వయాలతో 
తెలుగువారికి తొలిసారిగా పరిచయం కలిగించారు. 
లక్షణజగదుద్ధార మును సంకల్పించిన  భూవరాహ 
కల్పులు వారు! తెలుగు సాహిత్యంలోని వివిధ రంగా 
లలో వారి [ప్రమేయం లేని అంశం యేదీ కనబడదు. ఏ 
రంగం తీసుకున్నా దానిలో కి శే. [పభాకరళా న్రీగారి 
అమృతహ స్తం ఉండక తప్పదు. ఆయా విషయాలను 
గూర్చి వారు ఏనాడో చేసిన ఊహలూ, సిద్ధాంతాలూ 
నిజం కావడం, ఇటీవలి పరిశోధనలలో [పొమాణికతను 
సంతరించుకోవడం వారి సునిశిత సత్య దృష్టికీ సమ్యగ్‌ 
దృష్టికీ చక్కని తార్కాణం, వారు గతించిన ఇంచు 
మించుగా మూడు శాబ్దాలకు తరవాత ఒకసారి వెను 
తిరిగి చూస్తే వారి సాహిత్య మూర్తి మేరుపర్వత 
మంత మహోన్నతంగా దర్శన మిస్తుంది. 


గురుదేవులు |పభాకర కాశ్ర్రిగారు పరిష్కరించి 
[ప్రకటించిన [గంథాలలో “పావులూరి గణితం [ప్రముఖ 
మయింది అసలు, వారు మదరాసులోని [పాచ్యలిఖిత 
పుస్తక భాండాగారంలో “తెలుగు పండితులుగా ఉద్యో 
గంలో ఉన్నప్పుడే ఈ [గంభాశికి సంబంధించిన తాళ 
పత (ప్రతులను పరిశీలించవలసిన అగత్యం అంటూ 
ఒకటి యేర్చడింది. కందుకూరి వీరేశలింగం పంతులు 


గారు పావులూరి నల్ల న కొల నిర్ణయంలో పకిన- పొర 
పాటును ఏ త్తి చూపి మల్లన కాలనిర్ణయం చేయడానికి 
అవసరంకొద్దీ వారు ఆ [గంథాలయంలోని తాళపత్ర 
| పతులను పరిశీలించవలసి వచ్చింది. ఆసందర్భంలోనే 
నన్నయకు కొంత యిటీవలి వాడయిన మల్లన పావు 
లూరి గణితాన్ని ఏనాటికయినా సంపాదించి |పకటించా 
లనే సంకల్పం వారికి కలిగి ఉంటుందని తోస్తుంది. 
కానీ, ఆ సంకల్పం కార్యరూపం దాల్చడానికి చాలా 
కాలమే పట్టింది మరి. 

శ్రీ శాన్రిగారు తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర |పాచ్య 
విద్యా పరిశోధనాలయంలో |పధాన తెలుగు పరిశోధ 
కులుగా నియమితులయినప్పుడు తమ పరిశోధన 
కార్యంలో భాగంగా “పావులూరి గణితం” పరిష్కరణ 
కార్యాన్ని చేపట్టారు. దీనిని వారు చేపట్టడానికి అది 
ము! డితం జ [పాచీన [గంథం త ఒక్క చే 
కారణం కాదు. ఆప్పుడు [పాచ్య విదా పరిశోధనా 
లయానికి అధ్యక్షులుగా ఉండిన శ్రీ పరవస్తు రామా 
నుజస్వామిగారికి కూడా దానిమీద ఒక [పత్యేక 
మయిన |శద్ధా, ఆస క్రీ ఉండేవి. పావులూరి గణితా 
నికి సంబంధించిన (వాత |పతులలో నుండి ఉద్ధరించి 
వారే, [గంథారంభ భాగాన్ని ఒకఫారం మ్మాతమే 
మదించి యేకారణం చేతనో ము[దణం కొనసా 
గించ లేదు, 

[Even while the Late Mr. M. Ranga- 
charya was editing the Ganitasara san- 
graha of Mahaveeracharya in the first 
decade of this century, my brother S.P.L. 
Narasimhaswami of Visakhapatnam 
collected several Manuscripts of this 
Sarasangraha ganita by  Pavuluri 
Matlana, and later he began to publish it 
and printed about 16 pages, But the 
enterprise had to be given up for. 
want of funds’ 

Preface P1. of Sarasangraha gani- 


“tam byP. V. Ramanuja Swami. Director 
ఎ §V.Q.R. 1, Pyb 1952] 


మణీమంజరి..ఫీ(బవరి 81 


(పథాకరశాన్రీగారు దానిని పరిష్కరించి |వకటించా 
లనే తమ అభ్మిపాయం చెప్పగానే శ్రీ రామానుజ 
స్వామి గారు ఎగిరిగంతువేసి 
పరిష్కరించి ప పికటింప వలసిన [గంథం ఆంటూ 
es గ పతులనూ, ముది)తమైన ఫారాన్నీ 
శ్రీ [పభాకరళాన్త్రి గారి కిచ్చి ఆకార్యం చేపట్టి 
సాధించ వలసిందిగా అభ్యర్థించారు. శ్రీ పభాకర కానీ 
గారు వేంటనే కార్యోన్ముఖు లయ్యారు, 


“అది చాలా అవశ్యం 


అప్పుడు మదరాసులో పాచ్యలి ఖిత పుస్తకాలయం 
పిపంచ యుద్ధభయంవల్ద తిరుపతికి తరలింపబడి 
తిరుపతిలో పనిచేస్తున్నది. శ్రీ పథాకరశాన్రి 
గారికి పరిశోధన కార్యంలో తోడ్పడటానికి నామి 
(తుడు, ఇటీవలే కీర్తి శేషుడు, (శ్రీ తిరుమల పంచాంగం 
భాష్యకారాచార్యులు గారు సదరు పరిళశోధనాలయంలో 
తెలుగు పరిశోధక విద్యార్థిగా నియమితులయ్యారు. 
శ్రీ కాన్ర్రీగారి ఆదేశం మేరకు (శ్రీ) భాష్యకారాచార్యులు 
[పాచ్య లిఖిత పుస్తక భాండాగారానికి పోయి అం 
దులో పావులూరి గణితానికి సంబంధించిన (వాత 
[పతులను పరిశీలించడం ఆరంభించారు. అ౦దలి 
వివిధ గణిత భాగాలను కాపీచేసి. ఇతర వా9త(పతుల 
లోని భాగాలతో సరిచూచి చాలా |పామాణికంగా 
ప్యా్యంతరాలను గుర్తించి వాటిని ప్రత్యేకంగా పద్య 
సంఖ్యాది వివరాలతో గుర్తించి సిద్ధం చేసారు, ఈ 
లోగా, శ్రీ [పభాకరశాన్త్రిగారు తమ సంకల్పాన్ని 
తెలుపుతూ దేశంలో ఎవరి దగ్గరనై నా పావులూరిగణి 
తం తాలూకు తాళ పత ప్రతులు ఉంటే తెలియజేయ 
వలసిందిగా పృతికా [పకటన యిచ్చారు. ఆది అంత 
ఫలప్రద మయినట్టుగా కనబడదు. శ్రీ ప్రభాకరళాన్త్రి 
గారికి దానివిషయంగా కొన్నిఉత్సరాలు రావడం 
మాతం గుర్తుంది. ఈలోగా యుద్ధభయం తొలగడం 
మూలాన తిరుపతిలో తాత్కాలికంగా పని చేస్తూండిన 
పాచ్యలిఖిత పుస్తకభాండాగారం మరలా మదరాసుకు 
ఛరళలించబడింది. తిరుమల తిరుపతి దేవసానం. వారి 


కోదండ రామయ్య ్పావులూరి గణితం 
క క 

అనుమతి పొంది" థ్రీ త. నన్ను కొన్ని 
రోజులపాటు మదరాసులో ఉండి ([పాద్యలిఖిత వు స్తక 
భాండాగారంలోని ఇతరగణితభాగాలను కాపీచేసుకొని 
రమ్మన్నారు. అలా అక్కడ ఉన్నప్పుడు నేను శ్రీ 
వేదం లక్ష్మీనారాయణ శాస్త్రిగారిని కలుసుకున్నాను. 
వారు అప్పటికే వావిళ్ల వారికొర క్రై లీలావతీగణితం 
పరిష్కరించి ఉన్నారు. వారిదగ్గర కొన్ని సందేహాలు 
తీర్చుకొని వచ్చాను. భారతిలో చాలాకాలం [క్రితం శ్రీ 
వేమూరి విశ్వనాథ శర్మగారు 'పావులూరిగణితం' 
గురించి ఒక వ్యాసంవాస్తూ అందులో పరికర్మ 
గణిత భాగాన్ని బెంజమిన్‌ హైవ్‌ అనే ఆతడు ఇంగ్లీషు 
లోనికి అనవదించినట్టు తెలిపారు. దాని విషయమై 
శ్రీ లక్షీణరాయణ శాన్ర్రీగ రిని అడిగాను, తాముకూడా 
ఆ [గంథం చూచామన్నారు కానీ ఎక్కడ చూచారో 
చెప్పలేక పోయారు. ఇప్పటికీ నాకు ఆ [గంథం 
లభించలేదు. ఇలా మదరాసులో “పావులూరి గణితం” 
గురించి కోంత 'పని చేసుకొని వచ్చాను శ్రీ శాన్ర్రిగారి 
ఆదేశంమీద. ఇలా ‘పావులూరి గణితం పరిష్క 
రించడానికి లీ [ప్రభాకర శాస్త్ర్రగారు రంగం సిద్ధం 
చేసుకున్నారు. 

అప్పుడు నేను తిరపతిలోని శ్రీ అ 
(ప్రాచ్య విద్యాలయంలో: వారి విద్యార్థిని, అప్పటిత్లో 
ఇంగ్లీషు చదువుకొని, ఆ తరువాత అందా, కయంలో 
చేరిన విద్యార్థులు కొందరిలో 'నేను ఒకణ్ణి. నాకు ' గణిత 
శాస్త్రంలో కొంత అభిమానం ఉండేది. 'లెక్ష్యలలో 
మంచి మార్కులు రావడం దానికి కారణం. శ్రీ 
(ప్రభాకర కాన్త్రిగారు పాన్సలూరిగణితం పరిష్కరించ 
డానికి ఆరంభించారు. వారి ఇంట అంతేవాసిగా "నేను 
సతతమూ వారి వెంట ఉండేవాణ్ణి, మహా వీరాచార్యుల 
గణితసార సంగ్రహం= శ్రీ రంగాచార్యులుగారు 
ఇంగ్లీషులో అనువాదంచేసి |ప్రకటించినది...వారు నాకు 
ఇచ్చారు. పొవులూరి గణితాన్నీ దానితో సరిచూచి అను 


శ్వ 


వాద విషయముగా కానవచ్చిన విశేషాలను [వాసి 
ఉంచడం, అందులోని లెక్కులువేసి ఆయా పద్యాల 
కింద యిచ్చిన వర్కింగు వివరాలు సరి ఆయితే రూఢి 
చెయడం, తప్పయితే సరి చేయడం నాపనిగా నిర్ణయింప 
బడింది.నేను నడుం కట్టి ఆకారం చేయడం [పారం 
భించాను. వర్షువు, వర్షుమూ ల౦ లెక్కకట్టడానీకి 
మామూలు పద్ధతులనే అనుసరించి నేను తంటాలు 
పడుతూ ఉంటే శ్రీ ప్రభాకరశాన్రిగారి జ్యేష్ట పు[తులు 
శ్రీ వేటూరి సుందరమూ ర్తిగారు Mathematical 
Table చూచి లెక్కలు సరి చూచే సులభ పద్ధతి 
నేర్పారు, అప్పటికి కాలేజీచదువు లేకపోవడం మూలాన 
అలాంటి సదుపాయం ఒకటి ఉన్న దన్నజ్ఞానం కూడా 
నాకులేదు, (శ్రీ సుందరమూ ర్తిగారు కూడా నాతోపాటు 
అప్పుడప్పుడూ కొన్ని లెక్కలు చేశారు. ఇలా తం 
టాలుపడి పావులూరి గణితంలోని పరికర్మ భిన్న 
గణితాలకు చిత్తుపతిని తయారు చేశాను, ఆ చిత్తు 
(పతిలో చాలా (పళ్నార్ధక చిహ్నాలు ఉండేవి. పద్యం 
అన్వయం కాని స్థలాలు, వ్యాక రణ చోషాలు ఉన్న 
పట్టు, ఛందస్సు తప్పినచోట్టు ఇన్ని సరిగా ఉన్నా 
పద్యానికి కింద యిచ్చిన లెక్క_కూ పొంతన కుదరని 
స్థలాలూ, భేదం ఉన్న 
స్థలాలూ గుర్తించిన (పళ్నార్థకాలవి, ఆదిత్తు (పతిని 
తీసుకుని, నేను ఆయా (పశ్చార్థకాలకు కారణాలనూ, 
నా సందేహాలనూ వారిముందు ఉంచే వాణ్ణి, నేను 
ఎంతో సేష పు తలబద్దలు కొట్టుకొని, ఎంతకూ కుదరక 
(పళ్నార్థకం గు ర్రించడంలో నా బాధ్యత వదిలిందని 
అనుకున్న సందర్భాలను వారు అలవోకగా పరిష్క. 
రించడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది, నేను నా 
సందేహాన్ని, అక్కడి చిక్కునూ వివరించగానే వారు ' 
కలం తీసుకుని దానిని మార్చి లేక సరిదిద్ది నా వైపు 
తలయె త్రి చూచి నవ్వేవారు. వారు చేసిన సవరణ 
నిర్ద్వంద్వంగా అతికినట్టు సరిపోయేది, చెయ్యి తిరిగిన 


మూలానికీ అశువాదానికి 


46 


చిత్రకారుడు భావగర్భితంగా గీచిన ఒక గీతలాగా 
ఉండేది వారు చేసిన సవరణ. దానిని పరిష్కరించ 
లేక తంటాలుపడిన వాణ్ణి కనుక వారు అలవోకగా 
జేసిన సవరణ చూడగానే నాకు సంతోషం కలిగేది. 
చాలా బాగా సరిపోయిందంటూ నేను నాతృప్తినీ, 
సంతోషాన్నీ వెల్లడించే వాణ్ణి 'సరిపోయిందంటావా*' 
అని మళ్ళీ అడిగి నేను నా అంగీకారం తెలిపిన తరు 
వాత కానీ ముందుకు సాగిపోయేవారు కాచు. లేకపోతే 
అక్కడే నిలిచి పోయేవారు. వారు అంత ఆలవోకగా 
దాన్ని ఎలా పరిష్కరించగలిగారా ఆని విస్తుపోవడమే 
నా వంతయ్యేది చాలాసందర్భాలలో. వారు చేసిన సవ 
రణ ఎంతలా సరిపోయిందో, చిక్కు. ఎలా పరిష్కార 
మయిందో వెంటనే అవగాహన చేసుకో గలడన్న నమ్మ 
కం వారికి నా మీద ఉండేది. సన్నె చోడని కుమార 
సంభవాన్ని వారు పరిష్కరించే సందర్భంలో కూడా 
నాకు ఇలాంటి అనుభవం చాలా సార్ద కలిగింది. 


పావులూరి గణితంలో ఒకచోట “(దాత్షారామ భీమే 
పని లోకనాథు' అని వస్తుంది. అన్ని [వాత్యపతుల 
లోనూ ఆపాదం అలానేఊంది.ఛందోభంగం స్పష్టంగా 
కనిపిస్తూ ఉంది, నేను ఆస్థలంలో (పళ్నార్థకం ఉంచి 
ఉన్నాను. ఆపాదంలోని ఛందోభంగ దోషాన్ని పరి 
హరించడం కుదరక, నేను వారి పక్కనే నిలబడి 
ఉన్నాను. ఆచోటు వచ్చినప్పుడు నేనుఅక్కడిచిక్కుని 
వివరించాను. వారు వెంటనే - ఒకలి ప్పకాలం ఆ 
లోచించి ఉంటారేమో! అపొదంమీద ఒకగీటు గీసి 
కొట్టివేసి దానిమీద 'డాకరేమి భఖీమేశు లోకనాథు 
అని (వాశారు. ఇక్కడ మాతం వారు చేసిన సవరణ 
యేమిటో నాకు అర్థంకాలేదు, ప్రాసయతి కుదిరే 
టట్టుగా పాదం ఎలాగోసరి పెట్టా రనిపించింది. 
ఆమాచే అన్నాను. “పద్యలక్షణం సరిపోయింది గాని, 
ఆర్థం మాటో” ఆన్నాను. “అర్థమూ సరిపోతుంది” ఆని 
నాది వైపుచూచి నవ్వారు. క అన్నాను. శాసనాలలో 
దాశ్షారామానికి డాకరేమి అని పర్యాయంగా వాడతా 

il 


మీణీమంజరి - ఫిిబపరి 8 


రంటూ కొన్నిశాసనాలలో ఎతి చూపారు, చాలా అశ్చ 
ర్యం వేసింది. అపద్యపాదం ఆర్థవంతంగా పరిషత 
మయినందుకు నాకు ఏనుగు నెక్కినంత సంబరం 
కలిగింది. శాసన పరిజ్ఞానాన్ని సమయ స్ఫూర్తితో 
[గంథపరిష్కరణంలో చూపగలిగిన వారినేర్చునాకు 
అచ్చెరువు గొలిపింది. ఇలాసాగేది కౌశలంతో కూడిన 
వారి పరిష్కరణ కర్మ. 
పావులూరి గణితంలో పదిభాగాలు ఉన్నాయి. అవి 
అన్నీ పరిష్క_రించబడాలం టే చాలాకాలం పట్టుతుంది, 
అందుచేత ఇతర భాగాలను పరిష్కరించే దాకా ఆగ 
నవసరం లేకుండా సిద్ధపరిచిన పరికర్మ భిన్న గణిత 
భాగాలను మ్మాతం ఒక సంపుటంగామ్ముదింపజేయాలని 
శ్రీ శాగ్రీగారు భావించారు. (శ్రీ పరవస్తు రామానుజ, 
స్వామి గారు కూడా అందుకు తమ ఆమోదం తెలిపారు, 
శుద్ధ (ప్రతి తయారు చేసిన తరువాత ఆ రెండుభాగాలనూ 
అచ్చుకిచ్చారు. 
(“15 really unfortunate that the hand of 
providence should have snatched him 
away from our midst before he could 


carry the work completely through 
the press. The first two books of the 


treatise were printed and the work had 
tobe suspended for want of an editor. 
It is decided to publish the portion 
printed so far without waiting 
indefinitely till the completion of the whole 
work. ltis underthese circumustances 
that Iam issuing a part of the book 
to the public. Preface. P 1. of Sarasan- 
graha ganita by గ. V. Ramanujaswami 
1952.1] 

వారు దానికి పీఠిక (వాసి ఉంటే ఎన్ని విషయాలు 
(వాసేవారో! కానీ, అది వారు దివంగతులయిన తర 
వాతనే |పకటింపబడిన కొరణాన వారి పీఠిక దానిని 


ఆలంకరించే మహద్భాగ్యం మనకు లేక ఫోయింది. 


కోదండరామయ్య : పొవృలూరి గణితం 


వారి అనంతరం వారుచేపట్టినకార్యాన్ని కొనసాగిం 
చాలనే పూనికతో. పావులూరిగణితంలోని తరువాతి 
రెండు భాగాలనూ త్రై9రాశిక గణితము పికీర్ణక 
గణితము అనే వాటిని నేను మూలంతో సరిచూచి, 
లెక్కలు గుణించి, వారు చూపిన మార్గంలోనే, వారి 
దగ్గర పొండిన తరిఫీదుతోనే పరిష్కురించాను, అవి 
“భారతి” ప[తికలో వరుసగా రెండు సంచికలలో [పక 
టింపబడినవి. నేనుచేసిన పనులలో 'పావులూరిగణితం, 
పరిష్కరించి [పకటిచడం చాలా గొప్పదిగా నేను 
అప్పటికీ యిప్పటికీ భావిస్తూ ఉంటాను. దానికి నన్ను 
“తగువానిని' గా చేసినది వారి దగ్గర నేను పొందిన 
తరిఫీదే. 

పావులూరి గణితం విషయంగా శ్రీ పభాకర శాశ్ర్రి 
గారి మూలంగా యేర్పడిన ఆసక్తే ఆ తరువాత 'పరి 
శోధన” పత్రికలో కోడూరి వాసుదేవకవి అనువదించిన, 
లీలావతీ గణితాన్ని సంపాదించి, పరిష్కరించి, [పక 
టించడానికి నాకు స్ఫూర్తి నిచ్చింది. 


49 


ఇటీవల చితూరు వాస్తవ్యులు, పార్లమెంటుసభ్యులు 
(శ్రీ వి. రాజగోపాల నాయుడుగారు తిరుపతి శ్రీ వేంక 
'టేశ్వర విశ్వ విద్యాలయంలో గణిత కాస్తాిచార్యులుగా 
ఉన్న ఆచార్య విశ్వనాథ ఆరుణాచలం గారి తోడ్చా 
టుతో “పావులూరి గణితం” గంథానికి దేశంలో 
లభించే తాళపత్ర |పతుల నన్నింటినీ సేకరించి పరి 
ష్కరింపచేసి [పకటింపజే యాలనిసంకల్సి ంచినట్లు తెలు 
స్తున్నది. వారు ఉభయులూ దానికి కావలసిన శక్తి 
యుక్తులు చాలగా కలవారు, పావులూరి గణితం-పరి 
ష్మరణంలో అంతో యింతో ఉడతా భక్తిగా పని చేసి 
ఉన్ననాకు ఇంతకంటే ఆనంద దాయక మయిన 
విషయం వేరేదీ ఉండదు దానికై కలలు గని, ఆం 
దులో కొంత మాత్రమే తమజీవిత కాలంలో సాధించ 
గలిగిన శ్రీ | పభాకరశాన్రి గారి యెడల యింక యేది 
చేసీ కృతజ్ఞత చూపలేము, వారి సంకల్పం 
మవుతుందనే నాన మిక, 





CEP Gq so లీల C&A ల 


అం 


1. సోమవారం.15 మార్చి, 1926 
నేడు సంవత్సరాది పండుగ యగుటచే CVVహూజ 


2. మంగళవారం. 258 మార్చి, 1926. 
ఎపుడు చూతునొ దివ్యతేజము 
నెపుడు చూతునొ ధూమకేతువు 
నెపుడు నా సందేహజలనిధు 
లింకిపోగలవో! 
సీవివీ కరుణావిశేషము 
చేత నెన్నడు తొలగిపోవునొ 
చిరయుగంబులనాటిమాయా 
వరణ మదియెల్లన్‌ 
తోచ దేపని చిత్త మెల్లను 
దోచుకొంటిరి సద్దురూ త్తమ 
వేచియుంటిమి దర్శనముకై. 
వేగ రాగదరే! 
తీ. మంగశవారం- 20 ఏ పెలు, 1926, 


నేటి రాతి ఎవరో కొందలు బుద్ధపూజచేయుట కాన 
వచ్చెను. నే నక్క_డికి వెళ్ళితిని. 
4. శుక్రవారం-శిలి ఏ|పెలు, 1926. 

నేటిర్మాతి శరీరమున ఏవో వింత్మపాక్టిసులు జరిగి 
నవి ముఖమందు గొప్ప వెల్తురు గోచరించినది, “చూచి 
తివిరా జ్యోతిస్వరూపమును! ఇప్పటి కింతవజకే చూడ 
గలవుఆని ఎవరోఅన్నమాట వినపడినది. తరువాత 
కనులు తెజపి అయ్యెను. ఇది స్వప్న మువంటి స్థితిలోనే. 
5. మంగళవారం-27వ్మపెలు, 1926. 


నేడు నాయనగారి మాసికము. 10వది. క శ్లేపల్లిలో 
నేనాక్క._డనే 'పెట్టినాను. నేటిర్యాతి మిక్కిలి భయంకర 
మైన పీడకల వచ్చినది. ఆకల స్వరూపము నిక్కడ 
వివరించి [(వాయను. C.V.V. కృపవలన సర్వమును 
కే మమునకు పరిణమింపగలదు. 
6. ఆదివారం=ది మే, 1 926 


ఈనాటినుండి C.V.V లోకమున వ్యక్తమగుట 
కారంభమని తెలుపబడినది. 


వేటూరి వారు 


వేమూరి సీతారామశాస్త్రి 


[ఈ వ్యాసాన్ని శ్రీ వేమూరి సీతారామశాస్త్రి గారు 1959 (ప్రాంతాలలో హైదరాబాదు విచ్చేసి 


నపుడు మేము కోరగా (వాసియిచ్చినది- సం] 


(బ్రహ్మథ్రీ వేటూరి [పభాకరశాస్తు్రంలవారు కృష్ణా 
జిల్లా దివితాలూకా పెదకళ్ళేపల్లి (గామ వాస్తవ్యులు, 
తండి సుందరళాన్త్రిగారు తల్లి శేషమ్మ గారు, సోదరులు 
నలుగురు. వీరు రెండవవారు. వీరి మాతామహస్థానము 
పెదక శ్ళేపల్టికి ఏడెనిమిది మైళ్ళలోగల ఘంటసాల, 
పెదకళ్ళేపల్లి దక్షిణకాశియని |పసిద్ధిగాంచిన ఫ్రీ 
నాగేశ్వర క్షేత్రము. ఇట కృష్ణానది ఉత్తరవాహిని. ఈ 
[గామము శ్రీ చల్చపల్టిస ంస్థాసాధీల పరిపాలనలోనిది 
ఇందు పలుమంది సు[పసిద్ధ విద్యాంసులు నివసించు 
వారు, వారెల్టరు వేద వేదాంగములందును, తర్క 
వ్యాకరణాది కాస్త్రములందును పరి నిష్టాతులగుటయే 
గాక ధర్మకాస్త్ర్రమునందు పెద్దగా విశిష్టత గడించిన 
వారు. కాశీపండితులకు(గల ధర్మశాస్త్ర సంశయము 
లను గూడా దీర్చ జాలిన సర్వతోముఖ |పజ్జకలవా 
రని |పతీతి, 

శ్రీ శాస్త్రిగారి పిత్సృపాదులు వైద్యము అభిమాన 
విద్యగా వృత్తిగా( గలవారై నను సంస్కృతాం[ధము 
లందు మంచి ,పవేశము కలవారు. చక్కని వాక్చ 
మత్కృతి వక్షృత్వము గలవారు. భారత భాగవత 
రామాయణాది [గ్రంథములను బాగుగా చదివిన వారు, 
శ్రీవారి మేనమామలు వైదిక వృ _త్రీగలవారయ్యు 
ఆం[ధమున బాగుగా కృషిచేసిన వారు. సాయం సమ 
యముభల్లో పదిమందిని చేర్చి భారత భాగవత 


రామయణాది స్మద్దంథములను నిరంతరము చదివి 
వినిపించు చుండెడివారు. అందుచే (శ్రీవారి మాతృ శ్రీ 
కూడా ఉత్తమ సంస్కారముగల సాధ్వీరత్నము. 
అట్టి ఉత్తమ సంస్కారవంతులగు పుణ్యదంపతుల 
గర్భవాసమున జనించుటచే ఈ సోదరుల కందజకు 
ఆబాల్యముగా విద్యాభిరుచియు, చక్కని సుకిక్షణయమూ 
నలవడినవి. 


పూర్వముగల విద్యద్భృందము కొంతకు(గొంత 
తరిగి పోయినను శ్రీ కాస్రిగారి బాల్యములో(గూడ 
మద్దూరి రామావధాన్గుగారు, తంగిరాల వెంకటావధాన్హు 
గారు (వీరు అనంతశయనము మహారాజా వారిచే సువర్ణ 
కంకణ బహుమానము పొందిన మహో మేధావులు), 
శిష్టాచయనులుగారు, ఎడవల్లి అప్పావధాన్లుగారు, [ప్రభల 
ఆదినారాయణావధాన్దుగారూ, సుసర్ల దక్షిణామూర్తి 
కాస్తులుగారు (సు|పసిద్ధ సంగీత విద్వత్కులపతులు) 
బుద్దు భూషయ్యశా న్రీగారు, తెంజర్హ సాంబ్యయశాన్రి 
గారు మున్నుగా పలుమంది విద్యాంసులుండెడి వారు, 
(శీ మైసూరి భీమాచార్యులవారి శిమ్యలును, తర్కవేదాం 
తాది శాస్త్ర పారంగతులు మహా తపస్వులునైన 
ఫ్రీ శ్రీ అద్దేపల్లి సోమనాథ శాస్త్రుల వారు కూడ 
కారణాంతరములచే వచ్చి కొంతకాల మక్క_డ కడపుట 
తటస్థపడినది. (శ్రీవారికడ పలుమంది ఉద్గంంథముల 
చదువృకొను విద్యార్థు లుండెడి వారు. తరుచుగా శాస్ట్రార్భ 


క్ర్‌ల్తి 


ములు, సాహిత్య గోష్టులు, ధర్మశాస్త్ర చర్చలు జరుగు 
చుండెడివి. అప్పట్లో "పశ్చిమ గోదావరి మండల వాస్త 
వులు ఆపరగౌతములు సని న నుపసిద్ధ 
తర్క_విద్వాంసులు థ్రీ పాద లక్ష్మీనరసింహ శాస్తు9ల 
వారు కొందరువిద్యార్థులతో పెదక శృేపల్రి వచ్చి 
రెండు మూడుకోజు లుండి రనియు “ని త్య మేక 
మనేకానుగతం సామాన్యమ్‌” అను సామాన్య లక్షణము 
గూర్చి (శ్రీ ఆద్దేపల్టి సోమనాథశళాస్తు)ల వారితో నాలు 
గ్రెదు గంటల సేపు (ప్రసంగము జరపిరనియు, తత్స 
సంగానంతకము శ్రీ సోమనాథళాస్తులుగారిని బుద్ధిమద 
[గేసరులని (ప్రశ ంసించిరనియు తద్‌ జ్జులవల్ల వినికి, 
శ్రీ (పభాకరశాస్తు?లవారు బాల్యమున విజ్ఞులై న తల్లి 
దండుల భారత భాగవతాది కథనములు, విద్యాపసం 
గములు, సాహిత్య గోష్టులు మున్నగు చక్కని వాతా 
వరణములో పెరిగినవారు. వీరి అగఏజులు (శ్రీ వెంకట 
శివశాన్త్రీగారు తొలుత (శ్రీ మద్దూరి రామావధానులగారి 
వద్ద కావ్యములను, పిదప చల్చపరి సంస్థానా స్థాన 
విద్వాంసులుగా (ప్రవేశించిన (క్రీ ఆ॥ సోమనాథళా_స్తుల 
వారియొద్ద సాహిత్య |గంథములను, తర్క ప్రకరణము 
లను, జదివి పీద్రిక్షి మార్గ దర్శకులై రి. శ్రీ (పభాకర 
శ్రాస్తు9ల వారును అపే రామావధానులు వారియొద్ద 
కావ్య త్రయమును ముగించి చల్లపల్లి వెళ్ళి శ్రీ సోమనాథ 
శాస్త్రుల వారి యొద్ద సాహిత్య[గంథములను, వ్యాకరణ 
మున లఘుకొనుదిని, సభాష్యముగ పతంజలి యోగ 
సూత్రములను అభ్యసించిరి. అక్కడ వీరికి సుప 
ప అవ్వారి _సుుబహ్మణ్యశాస్తులుగారును, 
సుపాటి వెంకటరామశాన్రీగారును సహాధ్యాయులై రి, 
pes నియమముల( బాటించుచు వారక్కడ 
నెజపిన విద్యాభ్యాసము ఆదర్శ పాయమెనది. 


తర్వాత వీరు మువ్వురు జగ్మత్పసిద్ధులు, శతావ 
ధానులు నైన శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్తుిలుగారి 
యొద్దకు విద్యాభ్యాసమునకై పోయిరి. “సిద్ధాంత 
శ్రోమది”' (ప్రధాన పాళ్యముగ జదువుచు ఉభయ | భాష 


మణీమంజరి- ఫిబవరి 81 


లలో కవితా వ్యాసంగము అష్ట శతావధాన విధానము 
నభ్యసించుచు బందరులో రెండు మూడేండ్లు కడపిరి, 
అక్కడ (పసిద్ధ న్యాయవాదులు, ఆం భాషాభి 
మానులు, సరసులు, ఉదారులునై న శ్రీ వల్లూరి సూర్య 
నారాయణరావు పంతులుగారి య్మాశయము లభించి 
నది. వారి యింటనే భోజనాదికము జరుపుకొనుచు, “ 
నిరంతరము విద్యావ్యాసంగములో మునిగి తేలుచుండు 
వారు. తరచు శ్రీ గురుపాదులు గావించు కవితా గోష్ట 
లలో, ఆవధానములలో పాల్గొనుచుండు వారు జ స 
రోజులలోనే ఒకమారు శ్రీ గురుపాదులను పెద కళ్తే 
పల్లి తీసికొనివ చ్చీ వారి సమక్షములో * అష్టాధానము 
చేసిరని వినికి ఢ్రీ పిఠాపుకము దుహాదాజో వారి 
యాస్థానములోని రామకృష్ణ కవీశ్వరుల జంటల్లో 
నొకరగు శ్రీ ఓలేటి వెంకట రామశాన్త్రిగారితో కూడ 
వీరికి శ్రీ వెంకట శాస్త్రిగారి యొద్ద సహాధ్యాయత్యము 
లభించినది. 


తరువాత శ్రీ (ప్రభాకర కాస్తురిలవారు . మ|ధాసు 
చేరిరి. (శ్రీవారి భావుకులు, సరసులు నైన" శ్రీ కాజ 
వెంకట శేషయ్య 'యనువారు అప్పట్లో. హైకోర్టు 
న్యాయవాదులగు శ్రీ శ్రీ వేపా రామేశం కనా. 
వద్ద గుమాస్తాగో నుండువారు వారి | పేరణతో నక్క 
డకు బోయి యచిరకాలములోనే యచటి [ప్రముఖులు 
పెక్కం[డ పరిచయము. సంపాదించుకొనిరి. .[టివ్టి కేను 


హైస్కూలులో పధానాం ధోపా ధ్యాయు లుగా 
కుదుర్కొనిరి. అందందు జరుగు సభలకు, సమా 


వేశములకు నాహ్వానముల మీద హాజరగుచు సార 
వంతములై న [పసంగములచే, కవితా రచనలచే 'ప పలు 
వురు పిన్న పెద్దల మన్నన లందుచుండిరి. వీరి 
(వతిభా విశేషములు, విమర్శనా శక్తులు, కవిత్వ రచ 


“నలు (గహించి (పభుత్వ [ప్రాచ్య పుస్తక భాండా 


గారము పైయధికారులు వీరి నందలి తెలుగు శాఖలో 
నుద్యోగిగా తీసికొనిరి. ఆ శాఖకు డీ మానవల్లి. రామ 
కృష్ణ కవిగారు ఉన్నతోద్యోగిగా నుండిరి, శ్రీ కవి 


సీతారామశాస్త్రి: వేటూరి వారు 


గారి సలహాలమీద( దమయుద్యోగములోని విహిత 
కార్యములను చుబుకు చుజుకుగా సక్రమముగా నిర్వ 
హించుచు కొలది కాలములోనే పైయధికారుల | పేమా 
చరములకు పాతులై రి. అట గల సంస్కృత శాఖకు 
(పధానోద్యోగియైన శ్రీశ్రీ కుప్పుస్వామి కాస్త్రిగారి 
పరిచయము కూత లభించెను, శ్రీ కాస్రిగారు (కుప్పు 
స్వామి శాస్త్ర) ['పెసిడెన్సీ కాలేజీలో సంస్కృతా 


ధ్యాప్రకులుగా నుండువారు. వారు శెలవు పెట్టి నపుడు - 


మన శాన్రిగారు అక్కడకు సంస్కృత అధ్యాపకులుగా 
కూఢ ఒండు రెండు మార్చు వెళ్ళియుండిరి. దేశోద్ధారక 
శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు, శ్రీ రెం 
టాల వెంకట సుబ్బారావుపంతులగారు, (శ్రీ తం॥ తేవ 
ప్పెరుమాళ్ళుగారు మున్నగు పుర |పముఖులతో శ్రీ 
కా న్రీగారికి బాగుగ సన్నిపాతత్వ మేర్పడెను. వారి 
వారి కోరికలపై శ్రీ కొస్ర్రిగారు టికలు, పీఠికలు 
వ్రాయుట, కవిత్వము చెప్పుట మున్నగు బహు కార్య 
ములు నిర్వహించి వారి గౌరవాభిమానముల నొందు 
చ్రుండువారు. ఒకప్పుడు సరసులు స్వయంగా కవులు 
కూడనైన (క్రీ రెం. నెం. సుబ్బారావు పంతులుగారి 
కోరికపై (శ్రీ శాస్త్రిగా ర్మీకింది పద్యము (వాసిరట.! 
సీ) కొనగోట( గురుల చిక్కులుదీర్చి ముడిసుట్టి 
'నలుకెభంకుల( జూపు లొలయః. జేసి. 
ఆదటు గుబ్బల జైక వదలించి దుసికిళ్ళు 
వొాభయః భయ్యంట చేగలయ(బొదివి 
గుము రెత్తు పృులకల నిమిరి పొక్కిలిబంటి 
నీట లేయెండ మై నాట డిగ్గి 
గుమ్మడిమూటగా కూర్చుండి చిగురాకు 
దొప్ప దోయికుల నీ రవ్పశించి 


తే॥ గీ॥ కరంగి పోసిన పొంగు బంగారువోని 
యొరపు మైకొంతి తరగల( బొరలియాడ. 
గొలన( గనుగొమ్మ చెలికాడ! జలకమాడు 
చెజగుమాసిన చిన్నారి చిగురుంబ్లో,డి॥ 


ర్‌లీ 


ఇది యొక్క మచ్చు తునక, ఇప్టెన్నో పద్యములు 
[వాసి యుందురు, ఉద్యోగ ధర్మముపై [పాచ్యపు స్తక 
ములకు వివరములతో గూడిన పట్టికలను తయారు 
చేయుటలో, శుద్ధాఒకుద్ధ పాఠములను నిర్ణయించుటలో, 
ఆము|దిత (గంథములనుసంస్క.రించి మ్ముదించుటలో, 
కొన్నిటికి పీఠికలను [వాయటలో శ్రీ శాస్త్రిగారు 
లై|బరీలో లభించు తాళష్యత [గ్రంథముల [ప్రతుల 
నెల్హ( బరిశీలింపవలసిన వారగుటచే (పాచీనాంధ 
సముద్ర మునంతయు తఅచి యుందురు. దానిఫలితములే 
మీగడతరగలు, తెలుంగు మెజు6గులు, శృంగార 
శ్రీనాధము మొదలై నవి. అక్కడ నుండుటలో వారి 
వారి సహవాసముచే సంస్కృతాం ధములతోపాటు 
(దావిడ కర్ణాట భాషలలోంగూడ లోతైన [ప్రవేశము 
కలిగినది. కొలందిగా ఇంగ్లీషు భాషా |ప్రవేశముగలగు. 
ఇది యెల్డి శ్రీవారి సర్వతోముఖ పాండిత్యమునక్త 
తోడై నది. కాసనలిపి చదువుట, పరిశోధించుట వానిని 
బట్టి దేశకాల చర్మితాదుల నిద మిత్హమని నిర్ణయించుట 
మున్నగు అపూర్వ శక్రు లలవడినవి. బహుముఖమైన 
(ప్రతిభా విశేషములనుబట్టి [పభుత్వమువారు శ్రీ థాని 
గారిని పాచ్యపు స్తక ములను సేకరించు నువ్యోగిగా 
తెలుగు జిల్లాలకు పంపిరి అట్టు నియుక్తులై పర్యటిం 
చుటలో పలుముంది పిన్న పెద్దలను గలిసి కొని 
యుందురుగాన శ్రీవారి పాండిత్యము, అనుభవము, 
పరేంగితజ్ఞత మున్నగునవి యపారములై పరిపక్వ 
స్థితికి వచ్చినవిం అందువలనే గురుపాదులగు శ్రీ 


వేంకటకాస్తు9లుగారుకూడా పూర్వ కవి|పయోగములు, - 


శబ్దసాధుత్వాఒ సాధుత్వములు, చార్మితక విషయములు 
మున్నుగా ఫెక్కింటిని గూర్చి వీరికి (వాసి విశేషము 
లను, సలహాలను పొందుచుండువాగు. అదియే 
కాదు వీరి “సతీర్ణ్య సం్యప్రార్థనము” మొదలగు పద్యము 
లను జదివి యెక్కువగా నానందపడు చుండువారు. 
స్వతః (ఫతిభయు సుశిక్షణము, వాతావరణము, 
గుర్వున్ముగహము, వృత్తియు, నిరంతర కృషియు? 
గలసి శ్రీవారి నిట్టియన్నతోన్నత స్థితికిం దెచ్చినవి, 


అ 


గ్‌క్మీ 
శ్రీ కాశ్రీగా రాయాసందర్భములలో చెప్పిన కొన్ని 
బాటు పద్యములు, 


కుటుంబము నింటవడలి పుస్తకముల సేకరించు 
పనిమీద గుంటూరు జిల్హాలో తిరుగునప్పు డీ కింది 


వద్యము చెప్పిరి. 
ఉ,॥ దూరము నుండి యెండ(బడి దూపిలి యింటికి 
నేగుదెంచు చొ 
ప్పారసి కూర్మి పేర్మి వినయంబు భయంబు( 
దొలంకు చూడినిం 
పారెడి మోముతోడ నెదురయ్యెడి తొయ్యలి 
డించి దేశసం 
చారముసేంత రోంత పరిచారకులా? ధనమా? 
వృధా వృధా. 


నెల్లూరి జిల్లాలో గురువర్యులగు శ్రీ వెంకటళాస్తుల 
వారిని జులకనగా మాటాడిన ఒకానొక (పతి పక్షికి 
సవాలుగా చెప్పి పద్యము, 
ఉ॥ కొంకులు వోని సత్కవన గుంభన మంతకు. 
మించి వింకపుం 
బొంకము కల్లంగా6 జవులు పొంపిరివోవ బరించు 
నేర్పుమా 
వేంకట శాస్త్రి పండిత కవి పభు చక్కటి: దక్క 
దక్కువి 
ద్యాంకుల యందు నెందు(గలదా! సకలాంధ మహా 
మహీస్థలిన్‌॥ 
వీరు [వాసిన సతీర్థ్య సం|పార్థనము చూచి శ్రీరామ 
కృష్ణ కవులు మిన్న కుండగా తత్పక్షపాతు లెవరో 
[ప్రచురించిన పద్యములకు జవాబుగా చెప్పినది. 
ఉ॥ రిత్తకురిత్త సద్గురువ రేణ్యుల దూరిన వారి. 
గూర్చియే 
నుత్తల పాటునొంది హితమో యహితంబొ వచించి 
నంళ వా 


మణిమంజరి...ఫి(బ్రనరి 91 


యె తరు వారు, నీవెవ(డ వేటికి నోటికి వచ్చినట్టులు 
ద్టృశ్తిని వల్వరించెద, వెజింగితివే గురు? ష్య 
పద్ధతుల్‌ గ్య 
చల్ల పల్లి కోటలోని పోకల దొడ్డియందలి సంపంగి 
పువ్వును గూర్చి చెప్పినది. 
శ్రా॥ ఇంపుం బెంపున 'నీదు సౌరభముమమ్మీనాడు 
ముమ్మాయురా 
నిన్వీక్షింప్‌ 
రాదయ్యెమ 
న్నింపం జెల్లదె గంధగౌరవమున న్నిండారునీ 
తీరహో! 
చాంపేయంబ! గుణాతిరేక మెస(గన్‌- క్ఞాఘ్యంబకొ 
గర్వమున్‌॥ 
గురుపొదులకు( గుళల [ప్రశ్న చేయుచు [వాసినది, 
సి; కుశలమే మీకు, మీ కులవర్భనులకు. వి 
ద్యావృక్ష మున [గొత్త యంట్టుగలవె! 
తిరుపతి సత్కవీశ్వరు చర్మితము రచిం 
చెదరటే! యది ముగించితిరికాదే? 
గాటంపు(దమి(దోట నాటుకొన్నారు 'నిం 
డార( బండునె! జహంగీరుమావి? 
అవధానములు సూడ నభ్య ర్లితులు వేడ 
నేగు చుందురె యిప్పు డెచటికేని? 
తే కుల్కు6గుజ్జల నునుతొక్కు 'పల్కులందు 
(పొఢి మీటినసుకవితా ఫణితులందు 
పరువు దేణిన మామిడిపండులర్హమ( 
జక్క. గుజుతించుచుందురే చవుల వాసి 
అన్నగారి కుమారు. డొక్కడు జాతిపోయినప్పుడు 
చెప్పిన వానిలో గొన్ని= 
చం॥ కట కట; నాయనా! విధివికారము [తిప్ప దరం 
బుగాక య 
చ్చటలును ముచ్చటల్‌ _ గొలిపి సంబరపెట్టెడు 
ముద్దు మన్మనిన్‌ 


వింపం బేరడి యాసపొల్పడియ 


సీతారామళాస్త్రే : చేటూరివారు 


చిటి పొటి మేని కుళ్ది నరచేతులలో. గొని 
పెంచి నేటిక 

క్క_టికము పొల్చవో (గ అకుగడ్డల పాలొనరించి 
నా(డనే! 

చ॥ కొమరు- నొసంగు మంచు నిను(గోరిన దెవ్వరు? 
లేనిపోనిము 

ద్దుమురిపముల్‌ వెలార్వుమని తొంద పెట్టిన 
దెవ్వ! రయ్యయో! 


యమృతము తీపు సూపి' విషమావల(బెట్టినయట్టు 
గుమిలి కృశింప నీకడుపు/గోతకు. దార్చితివేమొ 
దెవమా! 


నుడికారము సొంపు, ఉదాత్తమైనశయ్య, భావ 
ha వ్యర్థ పదరాహిత్యము మున్నగు లక్షణ 
ములంబట్టి శ్రీ శా స్రీ గారికి( బద్యరచనలో కవిసౌర్య 
భౌముడగుభ్రీనాథుం డాదర్శమనితో చున్లు. 

నిరంతరమగు విద్యాకృృషివల్టను, దెశాటనము వల్లను 
1015[పాంతములో శ్రీ శాస్రిగారి శ రీరస్వా స్థ్యము 
దెబ్బతిన్నడి. సహజ మృదుల స్వభావులు,స్వకష్టమును 
పరకష్టమును గూడ సహింప నోపనివారునగు శ్రీ 
శాస్త్రులు గారు కొంత కాలము సెలవు పెట్టి స్యగామ 
మగు పెద కళ్ళేపల్లి, ఘంటసాల, బందరు మున్నగు 
చోట్ల విశ్రాంతి తీసికొనిరి. ఏమాత్రము మన |శ్మమము 
చేయలేకుండిరి. భయము, అశాంతి ఏర్పడెను. ఏమం 
దులు మాకులు పనిచేయవయ్యెను. తిరిగి యుద్యోగ 
ములో చేరవలసి వచ్చెను. అప్పుడు శ్రీ పోతరాజు 
నరసింహముగారు మున్నగు కొందరతో [కొత్తగా 
చెలిమి యేర్పడెను, వారి [పోత్సాహముపై కుంభ 
కోణము వెళ్ళి యోగ నిష్టా గరిష్టులగు సి.వి.వి. అను 
సాంకేతిక నామధేయముగల మహనీయుల ఆశయ 
మహా భాగధేయము పొందిరి. దానితో శ్రీవారి శారీరక 


ర్‌ర్‌ 


మానసిక దొర్బ్చుల్యము లన్నీయు పటా పంచలై 
పోయెను. జీవితములోనే పెద్ద మార్పు వచ్చెను. 
ఉద్యోగ ధర్మముచే విద్యా వాజ్మయ కవిత్వ కృష్మాదు 
లనివార్యమైనను వారి దృమ్షి పూర్తిగా ఆధ్యాత్మికము 
వంకకు మజలెను. తతృలితముగా “దివ్యదర్శనము' 
మొదలగు రచనలు సాగెను. అదియు? బరమార్థము 
కాదని రోసి ఉద్యోగ విహితకృత్యముల నెపైటో 
పూర్తి రిచేసి తదితర కాలమంతయు ఆధ్యాత్మికము గనే 
గడప జొచ్చిరి. దానివలన వారు స్వయముగ పెద్ద 
(శేయస్సును పొందిరి. పలు విధములైన యాధ్యా 
త్మిక శక్తు లలవడెను. వానిచే పలుమందికి పలురకము 
లైన శే9యస్సులను సమకూర్చం జాలిరి. [కమ 
ముగ శిష్యుకోటి వృద్ధి పొందెను. (ప్రతిదినము (పాత 
స్సాయంకాలములలో శిష్యకోటితో కలిసి [పార్థన 
సలుపటయు అవుడు గోచరములై న ఆధ్యాత్మిక రహ 
స్యముల నెన్నిటినో శిష్యకోటికి వెల్లడించుటయు పరి 
పాటి యయ్యెను. పెద్ద పెద్ద వైద్యులు కూడ తమ 
వల్ల నయము గాదని వదలి వేసిన ప9బల వ్యాధులను 
శ్రీ శాస్తులుగారు యోగ చికిత్స చేసి యనతి కాలము 
లోనే వింతగా నిర్మూలించుచుండువారు, శారీరకముగ, 
మానసికముగ దుర్భరబాధ లనుభవించువారు సలు 
వురు వీరి యోగ మహిమచే సర్వ బాధా విముక్తులై, 
మంచి యారోగ్యము, సుఖము, |పశాంతి ననుభపం 
చుచు శ్రీవారి దివ్యనామమును నేటికి నిరంతరము 
క్రీ రించుకొనుచున్నారు. “స్వయం త్రీ ర్లఃపరాం 
సారయే” త్తను నార్యో_క్తికి పరమ లక్ష్యముగ శ్రీవారు 
తమ జీవితము నంతయు గడపి ధన్యజీవులై రి. 


పాదసూచిక: 1 





“అప్పట్లో చిన్నన్నయ్య, రెంటాల సుబ్బారావుగారు 
మైలాపూరులో కపాలేశ్ణర స్వామి వారి పుష్కరిణి 
కెదురుగా వుండే మేడమీద వుండేవాళ్ళు. ఒకసారి 

పుష్కరిణిలో స్నామాడిన యువతిని చూపించి 
పర. సుబ్బారావుగారు ఆ యువతి స్నాన సొభా 
గ్యాన్ని వర్ణిస్తూ ఆశువుగా ఒక పద్యం చెప్పమన్నారట 


or 
ళల 


చిన్నన్నయ్యని. అప్పుడు చెప్పిందే “కొనగో టం 
గురులు చిక్కులు దీర్చి" అన్న పద్యం. దానికి 
ఆయన పరమానందం పొంది భారతం సెట్టు పూర్తిగా 
కొని చిన్నన్నయ్యకి బహూకరించాడు” (డా॥ వేటూరి 
శంకర కాస్త్రగారితో ఆనందమూ ర్తి జరిపిన ముఖా 
ముఖీ చర్చలోని అంశమిది.) 

| అనాడు రెంటాల సుబ్బారావుగారు బహూకరించిన 
భారతం సుపుటాలు కాన్ర్రీగారి లై|బరీలో ఉన్నవి, 
ఒక్‌ సంపుటం ఇన్నర్‌ టైటిల్‌ మీవ సుబ్బారావుగారి 
సంతకం [కింద శొస్త్రీగారిట్టా [వాసుకొన్నారు సం. ] 

బ॥ (శ్రీ॥ వేటూరి [పభాకరళాన్త్ర గారికి 

సరస్వతీ |పదానము 


మణీమంజరి-ఫిప్రవరి 81 
(సం) రెంటాల వెంకట సుబ్బారావు 
పరీధావి కార్తిక 
బ॥ లి శుక్రవారము. 
| [ప్రభాకరళాన్త్రిగారి దస్తూరిలో] 
“కారా! పేరిమి పెంపు నా వలన నే యా ధి క్య 
మూహించెనో! 
సారస్యజ్ఞుడు భవ్యనవ్య కవితాసంధాత రెం 
టాలసు 
బ్బారాయాఖ్య మహాశయుండు నను సంభావించి 
దివ్యాం[ధ్ర వా 
[కీరమ్యంబిది పారితోషిక మొసంగెన్‌ భారతా 
మ్నాయమున్‌” 


“అన్య ముఖమున దుఠ్వారమైన మాట 
అదియె [సియముఖమునం బరిహాన మగును 
అన్య కాష్టంబునను ధూమ మనంబడునది 
యగురు కట్టెను ధూవమై యాదృతమగు” 


[గోవర్థన సప్త శతిలోని శ్లోకమునకు 
వేటూరి (ప్రభాకర కాస్త్రిగారి తెలుగు సెత-సం] 


భజగోవిందం 


_వేటూరి [పథాకర శాస్త్రి 


[((భీమచ్చంకర భగవత్పాదుల భజగోవింద శ్లోకాలకు (వభాకరశాస్త్రిగారి అం ధీకరణము., 
రచనా కాలం 1929. శతకరత్నా వళి నుండి సీకరించినవారు-డా॥ వేటూరి శంకరశాస్త్రిగా రు-సం | 


భజగో వినమ్‌:_ గడన యుడిగి ముదుసలి తనమున బడ 
భజగోవిందం భజగోవిందం గడకురారు పిల్చిన నొకడున్‌-. భజ! ల్‌ 
పరమ మంతమిది మూఢమతీ! హరి యావత్సవనో;- 
భజనమొండె అవసానమందు గా 
పాడగలది యో మందమతీ!. ॥భజ॥ 1 ఉసురు నిలిచి యున్నంత కాలమును 
మూఢజహీహి:- అరయుచుందు రందరు గుశలమునా 


ఉసురు పోయి దేహము చల్జారగ 
నులుకును దారయు దరినిల్వన్‌- ॥1భజ॥ 6 


అర్థ మనర్థం భావయ:. 


విత్త సమార్ణన విధములు వెదకకు 
వెడగా! నిర్మల చిత్తిమునన్‌ కుల 
వృత్తివలన లభియించు దానితో' 


దృష్తి గనుచు సుఖియింపవలెన్‌. ॥భజ॥ అర్థమనర్థము లేశము సుఖదా 
నారీ స్తనభర:- యకము గాదు నిజ మరయంగన్‌ భువి 
పువ్వుబోండ్హ స్తనపుష్టిం గని కని నర్థవంతులకు ననుంగ పుతుల 
యువ్విజారకు మోహముతోన్‌ అవి యందును భీతి గదా యచటన్‌. భజ 7 
[కొవ్వు కండలని గు జ్పెరింగి మది బాలసావక్‌ ;. 
గోర్కె_నడంచు మసహ్యము తోన్‌. 1భజ॥ శీ ఆటలపై నాస క్రి బాల్యమున క 
నళినీదళగత:- బోటులపై దమి యవ్వనమం దా 
సరోజినీ దళగతజలబిందువు రాటపుజింతలు వృద్ధత్వమున బ 
చపలము సుమి జీవితము కడున్‌ బహు ర|బహ్మనిరతి యపు డమరున్‌- ॥భజ॥ 8 
దురవస్థా పీడితము [పపంచము కొతేకానా:_ 
దుఃఖమయము పరికింపంగన్‌- ॥భజ॥ 4 సతి యెవ్వతె నీ సుతుడెవ్వడు సం 
యావద్విత్రోపార్థనసన క్తః:. సార బంధనము వింతసుమా నీ 
గడన గల్గినపు డింట నందరును పితకీ వెవ్వడ వెక్క.డివాడవు 


మడుగు లొతుదురు అడుగులకున్‌ తన విచారించి తత్త్వము గనుమా ౬ ॥థజ॥ 9 


58 


సత్సంగత్వే:- 
సత్సంగత్వము లభియింపగ బరి 
జన గోష్టి యసవ్యాము దోచున్‌ మో 
హోత్సాహము విడి తత్త్వము దెలియును 
ఒప్పును మోక్షం బజిచేతన్‌- ॥భజ॥ 
వయసిగతే కః;- 


[పాయ ముడిగి మదనాగ్ని యెక్క.డిది 
తోయము లింకి తటాకమ్మున్‌ ఆ 
దాయముడిగి పరిజన మెక్కడ ద 
తమ్ము దెలిసి సంసొరమ్మున్‌'= ॥భజ॥ 
మాకురు ధనజన;- 


భోగ భాగ్యములు యౌవనమును గని 
బోర్లబడకుమా! అవిస్థిరమా వై 
రాగివగుచు సర్వము విడిచి పర 
(బహ్మము నారసి కను గొనుమా-॥భజః! 


దినయామిన్యా;:- 
రేయి పవలు మరి రేపులు మాపులు 
బుతువు లిట్టు కాలము దిరుగున్‌ భువి 
నాయువు బజచు నదేమి పాపమో 
ఆశాభూతము విడదు నరున్‌_-॥భ జ! 


కాతేకాన్హా ధనగతచింతా:= 


వారక ధన చింతనుబడి తప్పా 
ప్పరయక |పవర్తింపకుమా సం 
సారసాగరము దాటగ సజ్జన 
సహవాసంబే నావసుమా! _ ॥భజ॥ 


జటీలో ముట్‌ వం 


ధర నెంచరొ జోగులు జడదారులు 
తలబోడులు కాషాయధరుల్‌ పరి 

పరి వేసమ్ములు [గాసమ్మునకే 
(బహ్మము గనగ లరే మూఢుల్‌.-1భజ॥ 


10 


11 


12 


18 


14 


15 


మణీమంజరి = ఫీ(ఐవరి 61 


అజ్జంగళితమ్‌:- 
వీడును దేహమ్మున బిగి దంతము 
లూడును వాడును గేశమ్ముల్‌ మరి 
మూడుకాళ్ళు ముదుసలియు నగున్‌ విడి 
పోవునె యాశా పాశమ్ముల్‌ -॥భజ। 


అ|గేవహ్నిః:- 
ఆతపశీతమ్ముల కోర్చి తపం 
బహర్నిశలు తరుమూలమునన్‌ సం 


(ప్రీతిని నెరపియు భిక్షము వేడియు 
వీడితు డాశా పాశమునన్‌- ॥భజ॥ 


తీర్థ య్యాతలు |వతమ్ములు సల్పిన 
తెగువను ధర్మమ్ములు చేసిన పర 
మార్థజ్ఞానము గలుగక మోక్షం 
బబ్బదుపో శతజన్మములన్‌- ॥భజ॥ 


సురమందిరతరు:. 


నేలపాన్పు తరుమూలమ్ములు దే 
వాలయములు వాసస్థలముల్‌ మరి 
తోలు చేలము విరాగులు భోగవి 
దూరులహా! నిత్యానందుల్‌ = ॥భజ॥ 


యోగరతోవా:;= 
జ్ఞానయోగి యజ్ఞానభోగి పరి 
జనరక్తుండు విరక్తుండును నె 
వ్వానిచి త్తమది (బహ్మలయం బౌ 
నానరు డానందము గాంచున్‌- ॥భజ॥ 
భగవద్ధితాకించిదధీతా:- 


ఇంచుకేని గీతా పరనముగా 

వించు [దావు గంగా జలమున్‌ ఆ 
ర్చించు మురారి నొకపుడే నెవ్వడు 

చేర డతడు యము చర్చలలోన్‌= ॥భజ॥ 


16 


17 


18 


13 


20 


21 


(పభాఠకరశానస్తి : భజగోవిందం 


పునరపి జననమ్‌:. 


మరి మరి పుట్టుట మరి గిట్టుట మరి 

మాతృ గర్భమున బొరలుటయున్‌ ఈ 

తెరగుగదా సంసారగమన మిది 

తీర్చగ వేడుము గోవిందున్‌= ॥భజ॥ 22 
రథ్యాచర్చట:- 

పీలికలను జేలముగా గూర్చును 

విడుచును బుణ్యా పుణ్యములన్‌ మరి 

బాలుని గతి నున్మత్తుని భంగివి 

బరమయోగి యానందించున్‌- ॥భజ॥ బివి 


క స్వ్వంకోహమ్‌:- 
నీవు నేను మరి తల్లి తండి యే 
నెలవువార లెవ్వరు వీరల్‌ ఈ 
భావమరసి స్వప్న భ్రాంతులు విడి 
వంచింపుము భవబంధమ్ముల్‌- ॥భజ॥ 24 


త్య్వయిమయి వ్‌ 


ఒకటే సుమి [బహ్మము సర్వత మ 
జొకడని నేనని తలపకుమా భువి 

సకల భావముల సమబుద్ధి నరసి 
సదయుడవై మోక్షము గనుమా- ॥భజ॥ 


కానుం[కోధం:- 


కామము [కోధము లోభము మోహము 
గడతేర్చి గనుము పరమాత్మున్‌ విను 
పామరులగు తత్వాంధులకును బెను 
బాధలు తప్పవు నరకమునన్‌. ॥భజ॥ 


గేయం గీతానామసహ।సమ్‌ 


వర పూరుష సహవాసము ధర్మము 
భగవద్గీతా పఠళనమ్మున్‌ శ్రీ 

మురారి నామ సురూపధ్యానము 
ముక్తికి సోపానమ్ము లగున్‌ _ 1భజ॥ 


“రసికు లెందు(గాని కసిగొందురే నది 
యల్బమగు నడంగు నంతలోనె 
వరుస చూడరాదె వడ్రగల్లు చిన్నది 
యగు నడంగు మజథీయు నంతలోనె” 
[గోవర్థన స ప్తళతీలోని క్లోకమునకు 
వేటూరి [పభాకరకాస్త్రగారి తెలుగు సేత-సం] 





ర్‌లి 


£5 


26 


27 


యోగము-విశ్వ వైతన్యము 


వేటూరి 


(గురుదేవుల (ప్రార్ధన సమయాల్లో వారున్నచోట |ప్రతినిత్యమూ రెండు పూటలా పలువురు 
యోగమ్మితులు సమావేశమయ్యేవారు. పార్థనానంతరం వారు తమ తమ దివ్యానుభూతుల్ని ముచ్చ 
టిందుకొనేవారు. గురుదేవుల |పార్థనానంతర (పసంగాలు ఉఊ తేజకరంగా ఉండేవి. అట్టివాటిని కొన్ని టిని 
శీష్యులు కొందరు గుర్తుచేసుకొని తరవాత (వాసిపెట్టేవారు. వాటిల్లో కొన్ని “పఖాకర ఓవివచనాలుిగా 


పూర్వం ప్రకటింప బడ్డాయి. అఆవరికటితముల్రై న అట్టి వనంగాలు మరికొన్ని టిని 


మణిమంజ రిలో 


కమంగా వ్ర)కటించగలము- ఈ వ్రన్లుగము 18-12-1948 నాటిది. శ్రీవారి రెంథవ కుమారులు 
శ్రీ గురుపసాదముగారు గుర్తు చేనుకొని డై రీలో వ్రాసి యుంచినది. సం 


నాకు ఒక కథ తలచుకొంటే ఒళ్ళు పులకరిస్తుంది. 
హృదయం సీరయి పోతుంది. ఇది నేను జెన్న పట్ట 
ణంలో ఉండగ విచారీస్తూ ఉండిడి వాడిని, కుంభకోణ 
మున మికులు కూడియుండ ఈ కథ చెప్పితిని. 
వారందరూ హృదయ విదారకమగు ఈ కథవిని 
చింతించిరి. 


ఆంధ దేశమున వ్యాప్తి చెందిన పిటక కథలు 
తొలుత కాంచీ పురము నుండి వ్యాపించినవి. కావుననే 
మనము కథలు పూర్తి చేసిన పిదప “కథ కంచికి 
మనమింటికి” అంటూ ఉంటాము. ఒకా నొక నీక్లువ 
భిక్షుకి యొక్క. కలువరేకులవంటి కన్నుల జూచి మలచి 
_పేమించెను, ఆమె అతని కోర్కె తెలిసికొని బౌద్ద 
ధర్మమునకు వ్యతిరేకము కదా నాయనా! గృహస్థుగ 
నుండి పాపముల పెంచదలచితివా! నీ కోర్కె_కు ఈ 
నే తములే కదా కారణము” అని తుమ్మ ముళ్ల తో తన 
కన్నులు పొడుచుకొనినది, 


భిక్షువు తన [పవర్తనకు విచారించినాడు, బౌద్ధ 
ఛభ్యమున సర్గం “దుఃఖం దుఃఖం" “సర గం 


శూన్యం శూన్యం”. కావున జీవుడు నిర్యాణము పొంది 
జీవన్మరణ చకము నుండి విముక్తుడు కావలయును, 


జీవిచియుండు నప్పుడు పాపము చేయరాదు. 
హింసింపరాదు. ధర్మము నిర్య_ర్తింపవలెను. గృహ 
స్గుగ నుండిన ఈ పాప [ప్రపంచమున ఇంకొక జీవుడు 
పుట్టుటకు కారణమగుచున్నాము. ఆసలు పుట్టుటే 
పాపము. కావున సన్యాసులు కండి. ఇదీ బౌద్ధ ధర్మ 
సౌరము. ఈ ధర్మము ననుసరించియేకదా! ఆమె 
కన్నులు తుమ్మ ముళ్ళతో పొడుచుకొనినది! దీని 
క్రూలమఘున జమెకు బాధ, అతనికి పశ్చాత్తాపము 
కలిగినవి! బౌద్ధ ధర్మ పకారమడి న్యాయమే 
కావచ్చును. 


నీటిపై బుడగ చూచితిమికదా! ఆది సగమే 
ఉన్నది. మిగతాసగము కనబడుటలేదు. నీరడ్డము వచ్చు 
చున్నది. భూమిపై ఆకాశము Semi Circle గా 
క్లనబడుచున్నది. మిగిలిన సగము కనబడుటలేదు. 
ల్లుర్లే పూర్ణముగ నుండవలసీన పురుషుడు, [పకృతి 
పురుషుడుగా, చీలిరి. స్త్రీ పురుషులుగా కనబడు 


(ప్రభాకర కానీ * యోగము విశ్వవై తన్వము 


చున్నారు. వీరిరువురు ఏకమై పూర్ణ వృత్తమైన గాని 
కేంద మేర్చడుటకు వీలులేదు. 

అట్టు ఏకమైన పురుషుసిలోనే form less గ 
నుండిన 1918 16176 Centreగనుండిన కేంద్రము 
సృష్టికంతకు కారణమైన పురుఘడు Descend ఐ 
అతనే తానై పోవును, ఇట్లు ఈ సత్యమును గుర్తించి, 
దీనికై సాధనచేసినవారు లేరు. సృష్టి ప్రారంభ మైన 
పిదప ఈ సత్యమును గు రించుటగాని, సాధించుట 
గాం జరుగలేదు. 


య 


స 

లనే బోధించినాడు. మన యోగ దృష్టిని జూచిన బౌద్ధ 
మిళ్తై కనబడుచున్న దికదా! 

మన మవలంభించుచున్న యోగము సక్రమమైన 
ఇదివరకు టోధించినమతములన్ని యు తప్పునుకదా! 
ఈ నూతన యోగ దృష్టిని చూడ బుద్ధుడుగాని అతడు 
బోధించిన మతముగాసి దానినవలంభించినబౌద్ధులుగాని 
సక్రమమైన మార్గమున నడచిరని చెప్ప వీలులేదు. పై 
పెచ్చు వారవలంభించినది తప్పుమార్గము. 


[ప్రజలకు తాను గుర్తించిన అసంపూర్ణ సత్యమును 
బోధించి [ప్రపంచమున ఎంతోమందిని తప్పు మార్గ 
మున బెట్టిన బుద్ధుడు ఈ నూతన యోగద్భృష్టిని జా. 
నపుడు పరితపించవలసినాడు కాడా? తన అవి 
వేకమునకు చింతించవలసినవాడు కాడా! 

బుద్ధునికి సత్యమును తెలిసికొనవలెననీ, దానిని 
సాధించవలెననీ కోర్కె త్మీవముగ నుండుటచే పరి 
పూర్ణ సత్యమును తెలిసికొను వరకును జన్మ లెత్తుచునే 
యున్నాడు. ఇప్పుడిప్పుడు మన మవలంభించుచున్న 


వదలివేసి తాను మాతము పరిపూర్ణ సత్యమును తెలి 


సికొని ఊఊరకుండు తో Selfish feflow కొడు. 
తాను పరిపూర్ణుడె యోగమును re న 


బౌద్ధులు ఆతిన నెట్టు గు తంతును? ఈ ౫ చెప్పిన 
వారు విందురా? వినరు. కావున వారస సరియగు 
మార్గమున బెట్టుటకు ఈ ౫ బుద్ధుశుగా వారికి కనబడ 
వలెను. కనబడి ఈ నూతశ పరిపూర్ణ సత్యమును 
బోధించనలెను. 
వారిని తాను సరి దిద్దకపోడు. ౫గా నుండు ఆ 
వ్యక్తి వారి కోర్కె తీరునట్లు బుద్ధుడుగా కనబడక 
పోడు, 


కన్నుల తోడుకొనిన ఆ భిక్షుకిని సక్రమమైన 
మార్గ మును బెట్టు బాధ్యత ఆ కర్మకు కారకుడగు 
వ్యక్తిపై లెదా? బుద్ధుడట్టు ౯ నోధించుట చేతనే కదా 
ఆమె అట్టు చేసినది. ane ఆమెను సక క మైన మార్గ 
మున బెట్టువర కును ఓ గా నుండు ఆవ్య క్రి పరితపిం 
చుచునే యుండును. ఇట్టే అందరినీ సరిదిద్దువరకు ౫ 
గా నుండు అవ్య్మక్రి విశ్రాంతి గొనడు. వారి కర్మలకు 
కారకుడీతడు కావున వారికష్టములన్నియును ఈతనివే! 
వారి కష్టములన్నిటిని పరిపూర్ణముగ బాపు బాధ్యత 
ఆతనిపై నున్నది కదా! 


అప్పుడ గాని వారు వినరు. అట్టు 


8 


ళ్‌ 


ఈ నూతన యోగము సృష్టి [పారంభించినది 
మొదలు ఇంతవరకు ఉండిన వివిధ మతములందలి 
సత్యముల జీర్ణించుకొని దానిపై ఆభివృద్ధిచెంది నదే. ఈ 
నూతన యోగము వాటి Further Develop. 
ment అని మాస్టరుగారు చెప్పినారు, దీని తత్వమును 
గుర్తింప కలిగిన కాలము వచ్చినప్పుడు [పపంచమం 
తయు మారిపోవును. ఆప్పుడు [ప్రపంచమున ఒకే 
ఒక మతము వెలయగలదు. అది అన్ని మతముల 
సత్యమును [గ్రహించి అభివృద్ధి చెందునదిగా ఉండును. 
ఆప్పుడు వివిధమతములుండవలసి అవసర మేఊండదు. 


మాస్టరన ఒకానొక వ్యక్తిగా ఆయన గురించి వివ 
రించి చెప్పుట లేదు, ఎందుకన ఆయనను నేను వరి 
పూర్ణముగా తెలిసికొనిన పిదప ఆయనను గురించి 
చెప్పవలసిన అవసరమే ఉండదు. నేను పూర్తిగా 
తెలిసికొనక చెప్పినచో నేను పూర్తిగా ఆయనను 
గురించి చెప్పలేక పోవుదునేమో. కావుననే ఆయనను 
గురించి చెప్పుటగాని వాయటగాని చేయటలేదు. 

సృష్టికి మూలము పురుషుడు. అతనిలో (పకృతి 
లీనమైయున్నది. [పకృతీ, పురుషుడూ, ఏకమై 
యున్నారు. ఈ సత్యమును గుర్తించి ఆ Levcl 
నందుండి మాస్టరు చూచి ఈ నూతన యోగమునకు 
మూలము [గహించిరి, Life అంతయు ఒక్కటే, 
అణువుకు అనువుకు మధ్య Ether అడ్డముగా 
నున్నది, వ్యక్తి కిని వ్యక్తిని మధ్య Ether అడ్డ 
మున్నది. Life అంతయు ఒకటేనని గుర్తించిన 
Ether అడ్డముండుటకు బదులు Good Con- 
ductor గా మారి Lif౭ నంతయును ఏకము చేయ 
గలదు, Ether ఆడ్డముండుటచేతనే మృత్యువు వచ్చు 
చున్నది. దీనిని ఆధిగమించి [16 ఆంత యు ఒకటే 


అనేక 


మణీమంజరి..ఫి[బవరి 81 


ననిగుర్తించి ఏవ్యక్తి యైనను చూడగలిగినచో 
అప్పుడు [ప్రపంచమంత యు మారిపోవును, అట్టు 
గుర్తించిన వ్యక్రియందు Fంr[m 168కగా నుండిన 
మూల పురుషుడు Descend అగుచున్నాడు. ఆ 
న్య క్రియే తానై పోవుచున్నాడు, ఆ Level నుండి 
చూచినచో 1188 అంతయు ఒకటే భౌతికముగ కన 
బడు విభేదము లన్నియుకు నిజముగావ అని 
తెలియును. 


Life అంతయు ఒకటే అయినప్పుడు, పురుషునకు 
పురుషునకు మధ్యగాని, స్రీకిని స్రీకిని మధ్యగాని, 
పురుషునకు _ స్త్రీకి మధ్యగాని, న్రీకి పురుషునకు 
మధ్యగాని భేదము కనబడదు. ఆ 16౪01 నుండి 
మాస్టరు చూచి ప్రపంచమంతయు తానే అని గుర్తించి 
తాను గుర్తించిన సత్యమును ఇతరుల కిచ్చినారు. 


అదియే 1016101029. ఈ సత్యమును తెలిసికొను 
టకు జన్మల తరబడి కొట్టుకొనుచుండు వ్యక్తులకు 
మాస్టరు Initiation చేసినారు. Initiation 
పొందినవారు తాము పూర్వము బోధించిన తప్పుడు 
సిద్ధాంత ముల నవలంభించుచుండు సంఘమును దిద్ద 


(పయత్నిండురు. 


మన మందరము ఉదయము, సాయంతము, 
ఇచ్చుట సమకూడుచుండుటకు కారణము వెనుకకు 
చూచుకొన గలిగినపుడు తెలియును, దాని కారణము 
ఒక్క సారిగా తెలిసినచో మనము కంగారు పడ 
వచ్చును, కావున, సమయము వచ్చినప్పుడు ఆది [కమ 
[క్రమముగా బయలుపడుచుండును,. అది బయలుపడు 
సమయమునకు మన పూర్వ జన్మపాపములన్నియు 
చక్కబడగలవు, ఆ కాలము సమీపముననే ఉన్నది, 


గాంధి రౌమాయణము 
సంక్‌ లన గంథము 


(మహాత్ముని నిర్యాణానంతరం _పజా హృదయాల్లో ఉప్పొంగిన శోకం నుండి భావి కవిత 
జీవం పోసుకోగలదనే భావస్పందనతో 1950 జనవరి నెల తొలివారాంతంలో గురు దేవులు తెలుగు 
దేశపు వశ్రికల్లో ఈ (పకటన నిచ్చారు. ఫలితంగా “గాంధి రామాయణం” అనే బృహత్సంకలనానికి 
అనుకూలంగా ఎన్నెన్నో రచనలు ఎందరెందరినుండో వచ్చినవి. అభినందిస్తూ లేఖలందినవి. వాటిల్లో 


కొన్నిటిని 'గాంధి రామాయణంి శీర్షికన వరనగా ఇందులో (వకటింవ తలపు గొన్నాము. 
ఇటి రచనలింకా పంపగోరే వారు మణిమంజరి చిరునామాకి వంపవచ్చును. 


నేదైనా 
వై [(పకటనలో సంతకం. 


చేసిన పెద్ద లెవ్వరూ నేడు మన మధ్య లేరు మణిమంజరి తలపెట్టిన ఈ గాంధి రానూయణ (పకటన 
కార్య[కమము వారికి పరితృప్రె గాల్పగలదని మావిశ్వాసము.సం 


పకటన : 

కౌజుపిట్టలజంట కలసి మెలసి యుండగా మగ కౌజు 
నొక బోయ ఉండేలు గుండుతో కొట్టి చంపుట, ఆడు 
కౌజు కువకువమని గోలుపెట్టట తపస్వి, వాల్మీకి దాని 
నాకలించి శోకించుట, పండబాణి రసపరిప్పుతమై 
యున్న యామహార్షి హృదయవలము చివుకు్యూరు 
మనిచిట్టగానందుండి యాళోక మెళ్లోక మైరామాయణ మమ 
కరుణకావ్య మధుర రసధారలజాల్యార్చుట, జరగినది. 
ఇది వేల యెండ్లనాటి గాథ! ఇప్పటికినీ లోక మంతకినీ 
గొప్పకావ్యమే యా రామాయణము! 

మన కనులెదుర వసుధపై వర్తిల్లి (పజ్జాబాలకు 
లైన [ప్రపంచవాసుల నందజను సత్యజ్ఞానానందా మృత 
ధారల నాస్వాదింప చేయుచు నుజ్జీవింప జేయుచున్న 
గంగిగోవును, అపకార మెజుగని యర్భకా కారుని, 
మారట నారాయిణుని (నరుల మొత్తమునారము. నార 
ములో నెలవు కొన్నవాడు, నారాయణుడు) గాంధిని 
ఆనాడు పిట్టను గొట్టినవాడే (యవతరించి నాడేమో) 
గుండె దెబ్బతో కూల్చి చంపగా రామరామ యనుచు 
రామస్మరణముతోనే యా పుణ్యమూర్తి యుసురు 
విడిచినవార్త కొన్ని నిముసములలోనే [పపంచమెల్ల 
పరివ్యాప్తముకాగా నాశోకపు తాకిడి కెందలు లోక 
(పజలు వాల్మీకు లయిరో? వారి యంతరంగపు టల్ల 


కల్లోలము లెన్ని రామాయణముల పెట్టుగా సెల్టుబికినవో 
నాడు [ప్రజల మహాభావపవాహముు వ్య క్రముగా 
పార్యారి యారకుండ నేమిమార్పులు కొల్పినవో, 
కొల్పుచున్నావో, ఇంక నవ్య క్తముగా నేమి మార్పులు 
కొల్సినవో, కొల్పుచున్నావో అంతరాత్మ తత్గవివేకు 
లెవ్వరే నెజుగ గలరేకాని యితరుల లేమి యెజుక? 

ఆనాడు, నటు తర్వాతను, పకా హృదయపు 
టడుగు తట్టున నుండి స్పందింప దొడగిన (పజ్ఞోద్చోధ 
ములే యిక మీద వెలయవలసిన యుత్తమ రచనల 
కూట పట్టులు కొగలవనీ, గాంధి వాక్కులు వేదవాక్కు 
లుగా వెలయగలవనీ, గాంధి పేర శకమేర్చడి యందు 
సర్వ నిర్యాహములు శాంత్యహింసాసత్య ధర్మ 
పరాయణములుగా సాగ గలవనీ, గాంధి హృదయము 
విశ్వమానవతను తనలో నిముడ్చుకొని దాని | శేయ 
ముక్షై తపించుచు కడతేరినది గాన పై యర్థములథ్ధే 
జరగ గలవనీ మా విశ్వాసము. ఆయన తర్వాత నేటి 
దాక సాగిన సంఘటన లిందు తార్కాణలు, 


రెండేండ్డు నిండుచున్న వి. మన యాం ధులమాటే 


మాటాడు చున్నాను, ఆనాడు గాంధి మృతి వార్త విను 
నప్పటి కెవరెవరేమి యేమి చేయచుండిరో, ఏమి యేమ 


యిరో, ఏమే మనుకొనిరో, ఏమేమి చేసిరో, ఏమని 


64 


యేడ్చిరో ఇంకేమయినదో తమ చుట్టు పట్టు లెట్టయ్యెనో 
'తెలియబబతురు గాకని వేశుళున్నాము, స్త్రీలు- బాలురు 
పామరులు. హరిజక లు,- తురుష్ము_లు_ ఉదోోగులుఎ 
పండితులు ! పథువులు=వారు వీరననేల దేశము నలు 
మూలల వారు, నలుడెజగుల వారు తమతమ యను 
భూతి విశేషముల తెలుప గోరుచున్నాము, ప్రీబొలాదుల 
నడిగి వారి యనుభూతులు (పాజ్ఞులు సేకరించి పంప 
గలరు గాక! ఇట్టు సేకరమై వచ్చిన వానిని [పత్యేక 
[గంధ రూపమున [ప్రకటింప దలంపు గొంటిమి. 
వానిని పరికించి పరిష్కరించి (పకటించుట క్రొక్త 
సమితి సమకూడును, అనుభవ విశేషము లెవ్యరెవరు 
తెల్పదురో వానిసి వారి వారి పేర్లతోనే రసప్పుతముగా 
సత్మసుందరముగా నొకొ_క్క. పుటకు మించకుండ 
సర్మగహింప గలందులకు వేడుచున్నాము. కల్పితార్థము 
లకు, కవితా విలాసములకు, ఛందో బంధములకు 
స్వ స్తీ! అవి మా కక్కటలేదు. బాల పామరాదుల 
భాషితములు ఆమాయకములుగా వారి తొక్కుబలుకుల 
తోనే యుండుట చక్కన. సర్వమానవ సహజభాన 
జ్యాలలిందు వెలుగొంద వరెననీ మా వేడుకోలు, 

ఈ విషయమున విశేషము లరయగోరువారు [క్రింది 
అడనుకు జాబులు (వాయ వచ్చును, ప్ర తద్గ)ంథ 
సంకలనమొక్క_రి సొమ్ముగాదు. ఫలా పేళారహితమగు 
నొక కహ యిది. తిరుపతిలో 1. శ్రీ మాడ 
భూషి చేంకటాచార్యులవారు వి,యె. వకీలు, 2, 
కొచ్చి వెంక పేశ్యరరావుగారు, ఏ, ప. వెంకటరమణ 
రావుగారు బి- యె బియల్‌, ఈ మువ్వురును కార్య 
నిర్వాహకులు, ఇట్టనేకస్థలములనేర్చ “డుదురు, ఇక్క డికి. 
కొచ్చివెంక టేశ్యర రావుగారు ఆఅనుఅ[డసకు జాబులు 
[వాయవచ్చును. 


[(్రకటన జర 

1. గాంధి రామాయణము 
*జ్రరితం. గాంధి దేవస్య శతకోటి | పవి స్తరమ్‌! 
ఏీశైక. మక్షకోం (ప్రోక్తం మహా పాతకనాశనమ్‌" 


న్న 


మణీమంజరి=ఫి_బవరి 81 


“గాంధి ర్లాంధి ర్లాంధి రితి [ప్రజానామభవన్‌ కథా: 
గాంధి భూతం జగత్సర్వం గాంధా ధర్మ [పవ ర్తకే” 
గాంధి రామాయణమును గూర్చి మేము [ప్రకటిం 
చిన విషయముల యెడ అత్యంతాదరము చూపుచు 
పలువురు మాకు జాబులు |వాసిరి. మాకు తోడ్పడ 
నంగీకరించిరి. గాంధిగారు నిర్యాణము చెందిన వార్త 
విన్నంతటనే అనేకుల హృదయములు తార్మారయినవి. 
కొందరు మరణించిరి. కొందథికి వెజ్జి యెత్రినది, 
కొందరు సర్వస్వ త్యాగులయిరి. కొందయి పుణ్య 
వర్తనులయిరి. అనేకు లనేకవిధముల సంచలనము 
చెందిరి. ఈ రెండేండ్రలో నెందజలోనో యెన్నెన్నో 
పరిణామముల నానాటి గాంధి మరణ వార్త కల్పించి 
నది. కల్పించుచున్నది. వానిలో కొన్నింటినై న మేము 
సేకరింప గోరుచున్నాము. ఆ వార్త యంతరంగమున 
[పవేశించినపు డంతదాక వారిని నిందించుచున్న వారిలో 
కూడ గగ్గోలు మహాఖీతి కల్పించినది. అది వారిలో 
చెడుగును నెమ్మదిగా నెత్తి పోయుటలో గాంధిగారిపై, 
వారిపై భక్తి నెబపు వారికై నది గొప్ప యె తిపోతగా 
పార్వారినది. ఆ పొర్టంతా పొంగిపోగా నట్టడుగున 
గాంధి హృదయమునువా రెన్నటికై నాచూడగలరు, గాంధి 
గారిసంకల్పములు సత్మాహింసాత్మకములు.సత్యాహిం 
సలదివ్యశ క్తి దేశకాలములచేగాని, యజ్ఞానముచే గాని 
వారిత ముగానేరదు.అదివిజృంభింపవలసి నదేకానిసమసి 
పోవునది కాదు, అది నిర్వాహము చెందుచున్నదని 
నిరూపించుటకే మా యీ యుద్భమము. ఈ నెల 26 
లేడి నాటి (పజాస్వా మ్యోత్సవమున భారతదేశమంతటా 
గాంధి మహత్త్యము తాండవించినది. భారతదేశము" 
(క్రీ రామోత్సవములను మించి, భారత దేశముననే కాక 
విశ్వమంతటా కూడా గాంధ్యుతృవములు సాగవలెను, 
ఆంధ దేశమంతటా ఈనెల $0 తేదినాడు మర్నాడు 
జరుగు గాంధి నిర్యాణదిన సభలలో జరిగిన యుప 
న్యాస విశేషములను మాకు పంపగోరుచున్నాను, 


(పథాకరశాస్త్రి : గాంధిరామాయణము 


మాకు తోడ్పడ నంగీకరించిన మి తులును, ఈ 
విషయముల నభిమానించు సహృదయులును ఈ ఏ౦తేది 
నుండి [ప్రజా భావముల సేకరించి మాకు పంపగోరు 
చున్నాము. “గాంధిగారి మరణవార్త విన్ననాటి మా 
తలపులు, చేష్టలు-ఈనాటి దాక వాని పరిణామములు” 


65 
ములు (వాసి పంపగోరు చున్నాము. ఉపాధ్యాయులే 
కాక ఆంధలోక [(పజలందజుకూడ [వాసి పంపగలరు 
గాకనియే మేము కోరుచున్నాము. ఇందుకై ఆయా 
చోట్ల (పాజ్జులు కమిటీల నేర్పుజచుకొని సేకరము 


అని వ్యాసములు విద్యార్థులచే [వాయించి అందు చేయగోరు చున్నాము. 
మేలయిన వానిని గుర్తించి నూకు పంపగలందులకు 
కాలేజీల, మైస్కూళ్ళ, ఇతర పాఠశాలల యుపాధ్యా = తిరుపతి (సం) వే. ప్రభాకర శాస్త్రి 
యుల వేడుచున్నాము. ఉపాధ్యాయులు గూడ వ్యాస 2౯-1-50 (సం) కొచ్చి వెంక టేశ్వరరావు 
శస న 1 
నాటీ లేఖల్లో ఒకటి : 


పురిపండా అప్పులస్వామి 


విశాఖపట్టణం. 


121-50 


అయ్యా! గాంధీ రామాయణం గురించి శ్రీ |పభాకర శాస్త్రిగారు ఆం|ధ పతికలో |వాసిన లేఖ 
చూశాను, ఈ విషయంలో మీకు తోడ్పడి ఏ మ్మాతమైన సేవ చేయ గలిగితే సంతోషిసాను. దలుచేసి వివరాలు 


[వాయించ గోరాను, [శమకు మన్నింపుడు. 


ఉస ఖమ 


గాంధి రామాయణము 
(సంకలన గీంథము) 
ఆ రోజు పరీక్షా ఫలితాలెట్టా వుంటాయో తెలుసు 
కోవాలని ఆ్మతముగా వున్నాను. ఆనాడు శుక్రవారం, 
సాయంతం 6 గంటలు కావస్తున్నది. నాన్న గారు 
పార్కుకు వెళ్లారు. నేను, మా మంజక్కయ్య, 
తమ్ముడు అన్న ముతింటూన్నాము,మా అమ్మ అన్నంలోకి 
నిమ్మకాయ బద్ద వేసింది. చాలా రుచిగా వుండటం వల్ద 
కబుర్డు చెప్పుకుంటున్నాము, అప్పుడే అనుకున్నాను 
గాంధీజీ చీటికి మాటికి వుపవాసం చెస్తారు, ఇటువంటి 
నిమ్మకాయబద్ద రుచి చూస్తే ఆయన ఎన్నతైనా వుప 
వాసం చేస్తాడా అని. 
రేడియో నిఐచి నాన్నగారు సరాసరి మేము అన్నాలు 
తినే చోటికి వచ్చి “ఊ!!! ఊ!!! ఎంత పనిజరిగింది” 


చి తగింపుడు 


(సం) పురిపండా అప్పులస్వామి. 


అంటూ కళ్ళనుంచి నీరు కార్చటం మొదలుపెట్టారు, 
మేమంతా ఖంగారుపడి అడిగితే 'గాందీజీ (పార్థన 
చేసుకోటానికి వెడుతూవుంటే ఎవరో తుపాకితో కాల్చి 
చంపేశారటి అని చెప్పిరి, ఆ మాట వినకముందే 
నేనెంతో హితవుగా తింటున్న నిమ్మకాయ చేదయి 
సోయింది. 


గాంధీ మహాత్ముని హృదయంలో ఆ పాపిష్టి 
తుపాకి గుడ్డు ఎలాచొచ్చుకుపోయాయో ఆ విధంగా 
ఆయన చనిపోయాడన్న మాట వినగానే అ మాటలు 
నా హృదయంలోకి చొచ్చుకు పోయినవి, అనేక 
వూహలు కలిగినవి. 


అనేక పటములలో గాంధీమహాత్సుని హృదయము 
మీద నాలుగు ఎముకలు బైటికి తేలివుండటము 


86 


చూచాను. ఈ ఎముకలు తుపాకి గుండ్డను ఎదుర్కొన 
లేకపోయినవాఅనుకొనుచు మరల ఆ విశాల హృద 
యుడు ఎటువంటిదుష్టుల నెన పేమతోచూచి మంచినేర్పు 
నని తలచుకొని ఆ పాపిష్టి తుపాకి గుండ్డు లోనికి 
పోవుటకు దారి యిచ్చిన వనుకొంటిని. 

ఆనేక మహత్కార్యములను సాధించిన అ మహో 
వ్యకి 125 ఏండ్లు దతులేక పోయెగదా! అవి నా 
విచారం. 

రేడియోవాళ్లకి ఎవరో అబద్ధము చెప్పారేమో! ఆ 
చక్కని బోసినోటి కాంతుల చిమ్ము ఆయనను చంపు 


మణీమంజరి-ఫి|బవరి 81 


టకు చేతులెవరికి వస్తవి? అని నాయూహ రేపు 
(పొద్దున మళ్ళీ |బతుకుతాడేమో అనుకున్నాను. బుషి, 
సాధుపుంగవుడు, అమృత కల్పుడ్కు మహాత్ముడు 
ఆగు గాంధీమహాత్ముడు తన భౌతిక శరీరముతో 125 
ఏండ్లు మనుటకన్న యశఃకాయముతో ఎల్లకాలము 
మనుచు |ధునతారయెయుండి మనల నాశీర్వదించు 
చుండునని నా ఆశాభావం, 
వేటూరి సుందరరామ మూర్తి 
(విద్యార్థి వయసు 14.) 


తానా 


సత్క్బృపాకంధి మోహన చంద) గొంధి 


సీ వినయ కుటీరంబునన నిల్పితివిగదా 
గర్వ పర్వుతముపై( |గాలువారి 
పొర తొలగించి కన్దెర పించితివి గదా 
యెశ్యర్య భోగాంధులయినవారి 
తినిపించితివి గదా తన యింట తియంగూర 
పొరుగింట పుల్చ(గూ రరయువారి 
స్వాతం[త్య వీఢిలో( జనంజేసితివి గదా 
పారతం్యత్యపు గొంది బడలువారి 


గీ॥ _అరసితివిగా జగం బెల్బ నాత్మగృహము 
మాడ్కి- నీవంటి యు త్తమ మ ర్ఫు(డేడి? 
జయము సీ కెందు సీ కార్య చయమునందు 
సత్కృపాకంధి మోహన చంద గాంధి! 
[మున్నొక తూరి మహాక్ముడు మదాసు వచ్చినపుడు. 
(7-5-1926) [పభాకరశాన్రీగారు చెప్పిన పద్యము-సం-} 


“వంళో ద్రారకుడు 


మా అన్నదమ్ములలో నేను కడపటివాడను గనుక, 
నా అన్న గార్హు అందరి దగ్గరను చదువు సంధ్యలు 
చెప్పుకొని, యేదో కొంత నేర్చినవాడను గనుక మా 
చిన్నన్నగారు శ్రీ !పభాకరశా స్రిగారినిగూర్చె యేడై నా 
కొంత చెప్పుటకు నాకు ఆర్హత కలదనియే చెప్ప 
వచ్చును, 


పూజ్యులు |ప్రాతఃస్యరణీయులు మా పెద్దన్నగారు 
శ్రీ వేంకటశివళాన్తిగారు నా చిన్నతనములో దగ్గర 
నుంచుకొని విద్యాబుద్ధులు నేర్చినారు. వారు నాకు 
నేర్పిన సంస్కృతము ఇంగ్రీషు ఇప్పుడు నన్నుద్ధరించి 
నా జీవనోపాధికి ఆధారములయినవి. 
|శుతులు. 


వారు బహు 


ఇక మా రెండవ అన్నగారు నాకు యుక్తవయస్సు 
వచ్చిన తర్వాత నన్నొక వ్య క్తినిగా తీర్చిదిద్దిన మనీషి 
ఆయన. ఆ వివరములన్నీ చెప్పవలెనం టే ఒక్కసారిగ 
అన్ని జ్ఞాపక పరచుకొని చెప్పే పరిస్థితిగా లేదు 
ఇప్పటి నౌ జ్ఞాపకశ ర్తి, (పసంగవశాత్తు అప్పుడప్పుడు 
చెప్పవలసినవే. మా చిన్నన్నగారి జీవిత విశేషాలు 
మూడు విధాలుగా విభజించి చెప్పవచ్చును. 


మా సమష్టి కుటుంబ సభ్యుడుగా ఆయన ఉనికి, 
ఆయన నిర్వహించిన ప్మాత ఒక విధాన, కవిగా, 
పండితుడుగా, విమర్శకుడుగా, పరిశోధకుడుగా, 
ఆయన సల్పిన సరస్వతీ పూజ రెండవ విధాన, 
మోగిపుంగవుడుగా ఆయన ఆతురుల యెడ చూపిన 
కరుణ, వారికి సల్పిన సేవ మూడవ విధాన- ఇట్లా 


డా. వేటూరి శంకరశాస్త్రి 


విభజించి ఆయా అంశాలమీద ఎనో ఇ విషయాలు 
చెప్పవచ్చును, 


(ప్రస్తుతము మొదటి విషయమునుగూర్చి మ్మాతమే 
నేను కొంత చెప్పదలచినాను. మిగిలిన రెండు విషయ 
ములు అందుకు సమర్థులయిన వారికి వదలుతున్నాను. 
ఇంతకూ వారినిగూర్చి చెప్పుటకుముందు మా జన్మ 
కారకులయిన మా జననీజనకులను గూర్చి కొంచె 
మయినా ఇక్కడ చెప్పటం అవసరమని నేను భావిస్తు 
న్నాను, 


మా తల్లిదండుల (పజ్ఞాపా భవాలు మాలో ఎంత 
పతిఫలించినవీ, మమ్ముల నెంత | ప్రభావితము చేసినవీ 
వివరించటం అవసరము. 


మా తండ్రిగారు సుందరశాన్ర్రీగారు బహుముఖ 
(పజ్జాశాలి. |క్రౌతస్మా ర్రములందు ప్రవీణుడు. కవి, 
సంస్కృతాం|ధ ములందు మంచి [పవేశము కలవాడు, 
కళాభిజ్ఞుడు. ప్మతికా సంపాడకుడును. జ్యోతిష మున 
ముహూర్త భాగము, జాతక భాగము నెరిగినపాడు. 
వైద్యము సరే. "సరః స్వయముగా నేర్చిన విద్య. 
కా స్త్రమున అనుభవమున ఆమృతహ స్తుడు. గణితమున 
(పజ్ఞాళాలి. పావులూరి గణిత పద్యములన్నీ నోటికి 
వచ్చియుండేవి. ఆధ్యాత్మిక దృక్పుథమున అద్వైత 
భావనగల వేదాంతి. చూడటానికి ఒడ్డుపొడుగుగల 
విగ్రహము. స్ఫుర|దూపము, జబ్బపున్టితో ఎట్టి కష్ట 
మైన పనినైనా సునాయానముగా నెర వేర్చుసామర్గ రము 
గల బలశాలి. కండెలతో నున్న మొక్కజొన్న పచ్చి 


83 


చ్‌ 
డెలు విరిచి తంపటచేసి పిల్చలకు పెప్రేవాడు. చొప్పను 
_లుగా నరికి ఇంటిలోని పకువులకు మేపేవాడు. 
గంధాక్షతలు నుదుట పెట్టుకొని మారేడు దళముల 
పోలికనున్న ర్ముదాక్షచూలను మెడలో ధరించి ఎంత 
మందిలోనై నా సరే ఒక మం|త్ర|దష్టవలె తన (పత్యే 
కతను నిరూపిసూ ఉండేవాడు. 


స్వభావమున కొంచెము నిక్క_చ్చిత నమేకానవచ్చేది. 
ఇచ్చిపుచ్చుకోడంలో కరాఖండితనమే గాని మెతక 
తనంలేదు. ఇతరులు ఈయనగారి యెడల భయభక్తు 
లతో మెలగేవారు. వ్యవహారాల్లో మొగమాట మి లేకుండా 
మాట్టాడుతాడనే మాట ఆయన మీద ఉండేది. ఒక్క 
నిమిషం వృధాగాపోనిచ్చే వాడు కాదు. కష్టజీవి. జం 
ధ్యాలు వడకటం దగ్గర నుంచి పశువులకు పలుపులు 
పేనడం దాకా అన్ని పనులూ స్వయంగా చేసుకొనే 
వాడు. అయితేనేమి సుకుమారుడు. ఉదయం పదింటి 
కల్లా భోజనం చేయాల్సిందే. కాసేపు ఏ|శాంతీ, తరు 
వాత రోగులకి మందులివ్వడం- ర్మాత్రి యధా (ప్రకారం 
జపం-భోజనం-స్తోతపఠనం అంతా లెక్క [పకారం 
జరిగేవి. మళ్ళీ పొద్దున్నే లేచేవాడు. 


ఆయనకి స్తోతాలు అవీ చాలా వచ్చేవి నోటికి. 
మా అక్కయ్యకి, అమ్మకి లలితాసహ్మసనామాలన్నీ 
చెప్పుతూ ఉండేవాడు. వినివిని వాళ్ల కే కాక మాకూ 
చాలా నోటికి వచ్చేసినవి, నా అనుభవంలో ఉన్న 
విషయం చెప్పుతాను, ఎప్పుడయినా జబ్బుచేస్తే రాత్రి 
చగ్గర కూర్చుని శీవకవచం, దని సో[తం, నారాయ 
ణోపనిషత్తు వల్టిస్తూ చేతితో నిమురుతూ ఉంటే 
ఒళ్లంతా చెమటపోసి జ్వరం జారిపోయేది. జ్వరం 
తగ్గిన తర్వాతనే ఆయన వెళ్ళి పడుకొనేవాడు. 
(పీమాభిమానాలకి ఆ స్తిక్యబుద్ధికి మా యింట్లో ఆయన 
వేసిన పునాదే. . 


మణిమంజరి - ఫిబవరి 81 
అప్పుడప్పుడు ఎవరైనా అడిగితే ఇంటివద్ద 
జ్యోతిషం పాఠాలు చెప్పేవాడు. దేశాటనం కూడా 
చేశాడు. ఆ రోజులలో రై శ్ర లేవు. పడవలమిదను 
కాలినడకను |పయాణం చేయవలసి వచ్చేదట. నా 
పుట్టుకలకి పూర్వం అట్లా ఆయన హైదరాబాదుకి 
వచ్చి జాగీరుదార్దకి జ్యోతిషాలు చెబుతూను వైద్యం 
చేస్తూను సంవత్సరంపాటు ఉన్నాడుట. అట్టాగే చెన్న 
పట్టణమూ ఇంకా చాలా ఊహ తిరిగాడు, ఇట్టా తిరిగి 
ఆర్జించిన డబ్బుతోనే తర్వాత కళ్ళపల్లిలో ఆయన 
ఇల్టుకట్టు కున్నాడు. ఇప్పడున1 పెంకుటిల్లు ఆయన 
కబించినదే. అంతకు పూర్వం ఒక పాక ఉండేదిట, 

ఒకసారి నా చిన్నతనంలో ఆయనను అడిగాను. 
“వైద్యం చేస్తావు. జ్యోతిషం చెబుకావు, అన్ని 
విద్యలూ తెలుసంటావు. ఆన్నీ నేర్చానంటావు. ఎవరు 
చెప్పారు నీ కివన్నీను? ఎక్కడ నేర్చుకున్నావు?” 
అని! | ప్రేమతోనే మందలిస్తున్నట్టుగా కోపపడి *బుది 
మంతుడైతే సరి లోకాన్ని చూచే అన్నీ నేర్చుకో 
వచ్చు' నంటూ ఈ ముక్కన్నాడు. “ఆచార్య సిర 
చేష్టాసు లోక ఏవహిధీమతః' అట్టాబిదిఆయన, ప్రతిభ. 
స్యయంగా ఆయన చాలా చదువుతూ ఉండేవాడు. 
మా యింటి యందే వారు సంపాదించిఉంచిన, చదివిన 
తాటాకు పుస్తకములు ఇంచు మించుగా రండు వందల 
వరకు ఉండేవి, ఎవరేవిషయము కావలసి వచ్చినా 
తెలిసికొనుటకు మా యింటికి రావలసినదే. వారు 
స్వహ_స్రముతో [వాసిన తాటాకు పుస్తకములు, కొండ 
వల్లి కాగితాల పుస్తకములు వారి జీవితాంతము మా 
యింటివద్దనే ఉండేవి. ఆయన దస్తూరీ కాగితాల మీద 
కన్నా తాటాకుల మీదనే చక్కగా ఉండేది. మా తాటి 


తోపులో ఒక చెట్టు ఆకు పెద్దది. వాటిని కోసి-దానికో 
[పాసెస్‌ ఉంది. ఆ ప్రకారం వాటిని వాతకు సిద్ధంచేసి, 
కంసాలి పర్వతాలు దగ్గరికి వెళ్ళి వాటికి రం|ధాలు 
వేయించి జ్యాగత్త చేసుకొనే వాడు. ఆయన రాసిన 


శంక రశా స్త్ర క వంశోద్ధారకుడు 


పాటలు, పద్యాలు, దరువులు, ఏలలు, సంవాదాలు, 


తత్త్వాలు, కందార్థాలూ, కొవ్యాలు చాలా ఉన్నాయి. . 
క దశీపురమహాత్మ్యం అనే కావ్యం రాశారాయన, | 


ఆ దరువులూ సంవాదాలు నేర్చుకుని మాళ్యామల క్రయ్య 


శారదక్కయ్య వాటిని తరుచు పాడుతూ ఉండేవాళ్ళు [' 
అవి అన్నీ ఒక సంకలనంగా అచ్చులోకి వస్తే 


బాగుండు ననిపిస్తుంది. 

ఇక మాతల్రిగారిని గూర్చి ఏమి చెప్పినను అది 
కొంచెము చెప్పటమే అవుతుంది. ఆమె చాలా నాజూ 
కెన శరీరముకలది. పచ్చని పసిమిగల సౌందర్యవతి, 
గట్టిగా తాకితే శరీరము కందిపోయేది. పల్చనిపాద 
ములు.“పసుపు నిగ్గులు దేరు పండువంటి ముఖమ్ము 
కుదురైన నుదురు కుంకుమపు బొట్టు” అనే సీస 
పద్యము 'కృతార్థుడు' అనే శీర్షికతో ఒకప్పుడు మా 
చిన్నన్నగారు ఆమెనుద్దేశించి రచించి భారతిలో (ప్రక 
టించినారు. ఆమె దేవీభక్తురాలు. బాల్మతిపురసుందరి 
ఆమె యిష్ట దైవము. మా తల్రిగారు మాయమర్మము 
లెరుగని అమాయక  _పవృత్తిగల పుణ్యవతి. ఆమె 
తన పిల్ణల మీదనే కాదు, మా నాయనగారి వద్దకు వచ్చే 
రోగులందరి యందును కారుణ్యము వహించెది, మా 
నాయనగారు వీధి గుమ్మము వద్దనుండి మందు లిచ్చి 
పంపితే వారి గోడువింటూ, దొడ్డి గుమ్మము నుంచి 
వారి పథ్య పానాదులకు అవసరమైన పచ్చళ్ళు పాలు 
ఇచ్చి పంపుతూ ఉండేది. అది కారుణ్యమనండి, పేమ 
అనండి, దయఅనండి అన్నీ ఒక్కటే అమెకు, అంతా 
తనవారే ఆమె దృష్టిలో. “వాత్సల్యనిర్భతయా జననీ 
కుమారమ్‌ స్తశ్యేనవర్ణయతి వష్టపయోధరాపి" అనే 
సూక్రికి ఆమె తార్కాణ అయినది. ఏ మాత్రము 
పరులబాధను కష్టమును సహించలేక పోయేది. ఆమె 
శరీర నిర్మాణతత్యమే అందుకు తగినది కాదా అనిపీం 
చేది. తాను కష్టపడలేదు. ఇతరుల కష్టము సహించేది 
కాదు. అట్టి సమయములందు కండ్లు ' మూసుకొని 





89 


యెక్కడ ఉంటే అక గ్రాడే చెంగుపరచుకొని తన యిష్ట 
దైవమును (ప్రార్థిస్తూ పడుకొనేది. ఒళ్ళువణికి పోయేది, 
కొంత సే పెనాక కాని తేరుకొనేది కాదు. 


సంగహముగా మాజననీజనకుల స్వరూప 
స్వభావము విట్టివి. [పధానముగావారిలోని యీస్వభావ 
ఆంశములే మా చిన్నన్నగారిని [ప్రభావితము చేసిన 
వని నేను నమ్ముతున్నాను, పాండిత్య [పతిభావిశేష ము 
లందు మా నాయనగారి ఆంళ., కారుణ్య స్వభావము 
నందు మా తల్లిగారి అంథ మా చిన్నన్న గారిలో 
పూర్ణ వికాసమును చెందినవని నా విశ్వాసము. ఇందుకు 
తార్కాణగా ఒకటి రెండు విషయములు చెప్పుదును. 


మొదటిది. మా నాయనగారు 64 యేండ్లు నిరా 
మయ జీవితమును గడిపిరి, “అనాయాసేన మరణం 
వినాదై న్యేన జీవన”మ్మని కోరుకొంటూడఉండేవారాయన 


ఆ [పకారమే వారి జీవితము, అవసానము కూడా 
జరిగినవి. జీవిత విశేషములు ఎన్నో చెప్పవలసినవి 
ఉన్నవి, అవి మాని అవసాన విశేషమే పేర్కొ.ందుకు, 


ఆయనకు జరావ్యాధి తప్ప వేరే జబ్బేమీ చేయ 
లేదు. మరణమే మానవుని మంచికి నిదర్శనమని 
పెద్దలు చెప్పుదురు. ఇంక మూడు నాలుగు రోజులకు 
“తాము జీనయ్యాత చాలించెనరనగా తన కుమాళ్ళను, 
కుమార్తైలను, అల్లుం[డను, కోడం డను, మనుమలను 
మనుమరాండ్రను, మా మేనమామను పిలిపించు 
కొన్నారు. రెండు రోజులు నిరాహారులై ఉన్నారు. 
స్పృహతోనే ఉండి మా మేనమామగారి చేత ఉపనిష 
న్మం తములు, స్తోత ములు వగైరాలు చదివించు 
కొన్నారు. మా మేనమామ గారిది మంచి గాత్రము. 
చక్కగా పాడేవాడు. మా రాయనగారు ఆయన చేత 
తన "కిష్టమైన ముక్తేవి వారి కీర్తనమిది పాడించు 


కొన్నారు, 


tO 


“రామ పట్టాభిరామ రామా రామా 
నే విన్నంచేది ఇకను ఎందాక 
వద్దు వద్దనగానే వచ్చెనే ముదిమి 

తద్దయు నాతాపత్రయము ఫోజిదిమి=” 
చాలా ఆర్తితో కూడుకొని ఉంటుంది ఆ కీర్తన, అది 
పాడించుకొని ఆనందించారు. తన వారినందరినీ దగ్గ 
రకు పిలిచి ఎవరికి చెప్పవలసినవి వారికి చెప్పినారు. 
ఇట్లా రెండు రోజులు సాగినది. మరునాడు మా మేన 
మామగారు “బావా! నేను ఇంటికి వెళ్ళి మరల రేపు 
వచ్చెదను" అన్నారు. దానికి బదులుగా మా నాయన 
గారు “ఈ దినం మూడు గంటల వరకు చూచి 
వెళ్ళుదువుగానిలే” అన్నారు, అందరిని భోజనములు 
చేసిరమ్మన్నారు. రెండు గంటలకు "[పభాకరా!” 
అని మా రెండవ అన్నగారిని దగ్గరకు పిలిచి “భాగవ 
తము తెచ్చి భీష్మ స్తవమును చదివి వినిపించు” అని 
ఆజ్ఞ ఇచ్చినారు. మా చిన్నన్నగారు దగ్గర కూర్చుని 
పఠనం ఆరంభించారు. 
“ఆలాపంబులుమాని చి త్రము మనీషాయ త్తముంజేసి ద్భ 


గ్దాలంబున్‌ హరిమోమ్ముపై(. బజపి తత్కారుణ్య 
దృష్టిన్‌ విని 

ర్మూలీభూత శరవ్యథానిచయు(డ మోదించి భీష్మండు 
స్తం 


శీలం బొప్పనుతించెం గల్మషగజ। కేణీహరిన్‌ [శీహరిన్‌ 

(భాగ-(పథమ స్కంధము 
అప్పుడు మా నాయనగారి ముఖంలో గోచరించిన 
ఏకాగత ఇప్పటికీ నాకు కనులగట్టిన దే ఉంటుంది. 
ఆంతకుమునుపు అటూ యిటూ పొర్దతూ ఉండిన 
మనిషికాస్తా నిశ్చలులై తదేక మనస్కులై నారు. 
పఠనం పూర్తికాగానే [పళాంతితో కనులు తెరిచి మా 
చిన్నన్నగారిని దగ్గరకు తీసుకొని తలమీద వీపుమీద 
నిమురుతూ “నీవు వంశోద్ధారకుడవురా నాయనా” 
అన్నారు. అప్పుడు నాకా మాటకు అర్థమేమిటో ఆం 
శగా తెలియలేదు. ఆ తరువాత కాలక్రమాన అర్థ 


మణీమంజరి=ఫి_బవరి 81 


మైంది. ఆయన యెడ మా నాయనగారి దీవెన అక్ష 
రాలా ఫలించింది. తరువాత ఉద్కా9ంతి సమయమున 
జరుపవలసిన విధులనన్నిటినీచెప్పి పెనైలో' కాగితము 
లుంచినాను. దరిమిలా చూచుకోండి” అని చెప్పి 
భూశయనము చేయించమన్నారు. అప్పుడే “దారేషణ 
ప్యులేషణ ధనేషణాన్‌ త్యక్త్వా మయా”... ఆంటూ 
ఇది ఆతురసన్యాసము. ఖననమే గాని దహనములేదు 
అన్నారు. అప్పుడు మా చిన్నన్నగారు “అట్టి ఆలోచన 
మీరేమీ పెట్టుకోవద్దు. యథావిధిగా జరుపగలము” 
అన్నారు. “సరే మీ యిష్టము" అన్నారు. చివరకు 
తమ చెవిన ఏడుపువినరా దన్నారు. ఆనాడు వ్యాస 
పూర్ణిమ. సరిగా మూడు గంటలవేళ దిగవంతులయి 
నారు. అట్లా జరిగినది వారి అవసానము. శ్రీ |ప్రభా 
కరళాన్ర్రిగారి యెడ వారి ఆశీర్వవచనము అక్షరాల 
ఫలించినదనుట అతిశయోక్తి కాదు. 


మరియొకనాటి సంఘటన గుర్తుకి వస్తున్నది. నే 
నప్పుడు ముక్త్యాలలో ఉన్నాను. వేసవికాలపు సెలవల 
లోను ఇతర సమయములలోను మా చిన్నన్నగారు 
అప్పుడప్పుడు ముక్యాలకు వస్తూ పోతూ ఊండేవారు. 
అట్టి సందర్భములలో ఒకనాటి సంఘటన ఇది, వేసవి 
కావడంచేత ఇంటి వసారాలో పరుండినారు. తెల్టవారు 
రూమున నాల్గు గంటలై నది. రాజాగారి గుమస్తా 
ఒకడు వచ్చి నన్ను లేపినాడు. తన భార్యకు సు_ఫ్రీగా 
ఉన్నది, రక్త్షసావమగుచున్నది, వచ్చి చూడమని 
నన్ను కోరినాడు, 


“సరి ముఖము కడుక్కొని వస్తాను. ఈలోగా 
అమెకు కాస్త కాఫీ ఇవ్వు” అన్నాను. 


“కాఫీపొడి లేదు. కాస్త ఇప్పించండి” అన్నాడతను. 
అప్పుడు “వెనకటికి వేడి నీళ్లతో మందు ఆరగదీసి 
యయ్యవయ్యా అంటే ఆ వేడినీళ్ళ కూడా నీ సంచిలో 
ఉన్నాయేమో చూడమన్నాట్ట నీ బోటివాడే” అంటూ 
ముఖ మార్జనము ముగించుకొంటున్నాను. మా రహా 


శంకరశాస్త్రి ః వంళోద్దారకుడు 


సంభాషణమంతా మా చిన్నన్నగారు మంచము మీద 
నుంచి వింటున్నారు. ఈలోగా, నేను ముఖ మార్దనము 
చేయుచుండగా, నా వెనుక నుంచే గ్లాసుతో పాలు, 
కాఫీపొడి పొట్టము తీసుకొని నా భార్య సీతమ్మ వచ్చి 
ఆ గుమాస్తాకి అందించినది. ఆమెకు నమస్క-రించి 
ఆయన వెళ్లిపోయినాడు, నేను వెంటనే వెళ్ళి రోగిని 
చూచి వచ్చి, (ప్రమాద స్థితిలో నుండుటకు గుర్తించి, 
తగిన చికిత్స చేసినాను కాని ఫలించలేగు. ఆ డినము 
మా అన్నగారికి నాకు జరిగిన సంభాషణలోని సారాం 
శం ఇది, 


అన్నగారు : “ఆర్తుల యెడ ఇంత నిర్దాక్షిణ్యంగా 
(పవర్తిస్తే ఎట్టాగురా?” 

నేను : “నేను నిర్దాక్షణ్యంగా [2 వవ ర్రించిన దేముంది? 
వెళ్ళి చూచి మందిచ్చి వచ్చాను. సీశమ్మ పాలు, కాఫీ. 
గూడి ఇచ్చి పంపింది. ఇంతకంటే మన మేమి 
చేయగలము?” 

అన్నగారు : “విధి నిక్వహణగా కాక కారుణ్య భావంతో 

చేసే ఆర్తజన సేవ సత్ఫలితాన్ని ఇస్తుంది. టే 
తృప్తి కలుగుతుంది. 

నేను : “నవై ద్యః (పభురాయుషః” అనలేదా భావ 

[ప్రకాశికాకారుడు. నా డ్యూటీ చేయడమే గానీ వ్యాధి 

[గస్తుడితోపాటు నేనూ బాధపడుతూ కూచుంటే ఎట్టా 

కుదురుతుంది? 

అన్నగారు : “అనుభవం మీద గానీ అది సీకర్థంకాదు. 

పోనీ దీనికి హేతువు చెప్పు నువ్విట్టా మట్టాడడానికీ , 

నీభార్య కాపీ పొడి పాలుఇచ్చి పంపడానికికారణమేమిటి? 

2 యిద్దరి (పవృత్తుల్లోనూ ఉన్న తేడా ఏమిటి? 

నేను : '....ఆవిడది అమ్మగారి తర్భీదు. అట్టా తీర్చి 

దిద్దింది. అమ్మ సంగతి నీకు తెలియవిదేముంది?” 

భిషగప్యాతు రాన్సర్వాన్‌ స్వ్యసుతానివ యత్నవాన్‌! 

అబాధేభ్యోహి సంరక్షే దిచ్చం సువిమలం యశః” 

అని చరకంలో ఉంది, 


& 


జ 


1 
‘ 


[ap 
| 


అన్నగారు : ఆ మాటే నేను నీకు చెప్పేడి. నీ 
దగ్గిర తర్చీదు పొందాల్సిన స్ధితి సీకుంది. “అ హేతుః 


పక్షపాతో య స్తస్యనా స్తీ (పతిక్రియా: నహి స్నేహా 
త్మక స్తను రనర్మర్మాణి సీవ్యతి.” భవ భూతీని 


మరొకసారి మననం చేసుకో.” 

నేను; “హేతువులేని అట్టి మైత్రి ఏదో స్వరస్పిద్ధంగా 
కలగాలి గొనీ నేర్చుకుంటే వచ్చేది కాదు గదా!” 
అన్నగారు: “నిజమే. కాని అందుకు [పయత్నమన్నా 
చేయాలికదా” 


ఇదీ నాటి సన్నివేశము. నేను ఆనాడట్టా వితండ 
వాదము చేసినా ఆయన నాలో కలిగించిన | పేరణ ఆ 
తరువాత ఎన్నో సన్ని వేళాల్లో నన్ను సన్మార్గమున 
నడిపిస్తూనే వచ్చింది. 

మరొక సందర్భంలో-_జయంతిపురానికి బండిలో 
[ప్రయాణం చేస్తున్నాము. సంభాషణలో గాందిజీ ఆవు 
దూడని చంపించిన |పస్తావన వచ్చింది. “ఆయనగారి 
అహింసా పరమార్థం ఆదేనా?' అని నేను అడిగాను. 
నా చిత్తవృత్తిని గ్రహించి “ఆహింస తన ఆదర్శం 
ఆశ్నాడేగానీ ఆయన దాని చరమావస్థమ చేరుకొన్న 
ట్టుగా చెప్పలేదు. ఆయినా అహింస అంటే ఏమిటి? 
అవతలి |పాణిలోని బాధను సహించలేక ఆబాధ నుండి 
దానికి విముక్తిని కల్గించే యత్నం చేయడంలోనే దాని 
పరమార్థం ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో అది 
నువ్వు మందుతో చేస్తావు. నేను (ప్రార్థనతో చేస్తాను. 
మరొకరు మరొక మార్గాన్ని అనుసరిస్తారు. కారుణ్యం 
అందే యేమిటో అనుభవించ గలిగిన నాడు గానీ దాని 
ఆంతర్యం ఆందరికీ అవగాహనకి రాదు" అన్నారు, 
అప్పట్లో ఆ మాటలు నిజంగానే నాకు అనుభవానికి 
రాలేదు. అర్థమూ కాలేదు.ఇంకా ఏదో వాదన పెంచ 
బోతే కాస్త కోపంగానే గట్టిగానే చెప్పారు. “అనుభవం 
మీద గానీ ఇవి అర్థం కావు అని." అట్టాగే జరిగింది, 
చరకంలో చెప్పినట్టు ఆరిష్టలక్షణా లేర్పడి చికిత్స 


72 


చేయనక్కరలేని దశలో త్యబించడమే కర్తవ్యమన్న 
భావన కలిగిన క్షణంలో ఆప్పులై న వాశ్ళెందరో బాధ 
పడుతుండగా చూచి “ఆయ్యో! ఈ [పాణం త్వరగా 
అవతలపడితేనే బాగుండునుగదా” అనిపించడం తరు 
వాత నా అనుభవంలోనిదే. మరి నాకే ఇట్టా తోచినప్పుడు 
కారుణ్యమూ ర్రీ సాధకుడు అయిన గాంధీమహాత్ముడికి 
అట్టా తోచడంలో తప్పులేదని సించింది తరువాత 
నాకు. 


ఇంకో సన్ని వేశం. ఆది 1910 సం॥. హలీస్‌ 
కొమెట్‌ వచ్చిన సంవత్సరం. నాకప్పుడు ఎనిమిదేళ్ళు, 
మా చిన్నచెల్లెలు భువనేశ్వరికి ఆరేళ్ళుంటాయి. జబ్బు 
పడింది. అందరూ వచ్చి ఉన్నారు దానికి జబ్బుగా 
ఉందంటే. మాఅమ్మ “తోకచుక్క వచ్చింది. అరిష్టం. 
పిల్ల కేమవుతుందో' అని ఆందోళనపడేది. చిన్నన్నయ్య 
ఆదుస్థితి చూచి బెంగపడి పోయేవాడు. రెండు రోజులు 
ఇదే ధ్యాసతో ఉండి చెల్లెలికి నయమైతేగానీ తాను 
భోంచేయనని పట్టు పట్టి కూచున్నాడు, ఇంట్లోకనపడే 
వాడు కాదు. స్నేహితుల ఇళ్ళల్లో ఉన్నాడేమో అను 
కొనేవాడు నాన్న “వాడి మనసు మెత్తనిది. కష్టం 
చూడలేడు. అందుకని ఎటైనా వెళ్లి ఉంటాడు అనేది 
అమ్మ. చిరరి కొక రోజున ఆందోళన మరీ అధికమ 
యింది, ఆరోజున చల్లపల్టి ముసలాయన మల్టికార్జున 
[ప్రసాదు ఊల్లో ఉన్నాడు. ఆయన దగ్గర మంచి 
మంచి మందులు “బదికించే మందులు” ఉండేవని 
వాడుక, ఆయనని అడిగి ఏదై నా మందుతె స్తే బాగుండు 
నని అమ్మ అన్నది. ఆశ్రయింపుకి వెళ్ళాలంటే మా 
నాయనకి గిఫ్రేదికాదు. చివరకి తప్పలేదు. ఆయన 
అటు వెళ్ళేషు, ఇంట్లో ముంచుకొచ్చింది, నాన్నని 
పిలుచుకు రావడానికి నన్ను పంపారు-ఆయన తిరిగి 
వచ్చేలోగానే అంతా అయిపోయింది. చిన్నన్నయ్య 
గో ఫాలస్వామిగుళ్లో ఉన్నాడని తెలునుకొని 
సాయంత్రం నాన్నే వెళ్ళి ఇంటికి తీసుకు నచ్చారు. 


మణీమంజరి = ఫీ(బవరీ 81 


మా చిన్నన్నయ్య జబ్బుపడినపుడు వ్మిశాంతి 
కోసం కొన్నాళ్ళు కళ్ళేపల్రిలో ఉన్నాడు. ఆ రోజులలో 
తెంజెర్ట పురుషోత్తం నిర్వచనో త్రర రామాయణం 
పాఠం చెప్పమంటే ఆ పనివల్ల తనకూ కాస్త మానసి 
కంగా ఉత్సాహం కలగుతుందని తలచి ఒప్పుకొన్నారు. 
అట్టాగే భట్టపెనుమ్మరునుంచి ఒక భ్మటాజు కోరితే 
శృంగార నైషధ పాఠం చెప్పేవారు. పొద్దున ఒకళ్ళకి 
సాయంతం ఒకళ్ళకి పాఠం జరిగేది. అప్పుడు నన్నూ 
మా మూడో అన్నగారిని కూడా కూచుని పాఠం 
వినమంటే మేమూ వినేవాళ్ళం. వాటిల్లో ఎన్నో 
పద్యాలు మాకు ఇప్పటికీ నోటికి వచ్చును. ఇట్లాగే 
మరొక సందర్భంలో (పేరణ కలిగించి మాచేత బుద్ధ 
చరిత్ర చదివించారు. మా నాయనగారికీ మాకూ 
కూడా చదివి వినిపించారు. రోజూ ఆందులోని కొన్ని 
పద్యాలు వల్టీంచి అప్పచెప్పే వాళ్ళము. బుద్ధ చరిత్రని 
గురించే మరో సందర్భం గుర్తుకొస్తోంది. తిరుపతి 
శాస్త్రిగారు పోయినప్పుడు చిన్నన్నయ్య ఆంధప త్రిక 
సంవత్సరాది సంచికలో కొన్ని పద్యాలు (పకటించారు. 


“బుద్ధ చర్మితమునన్‌ మనసు పుట్ట పంఠిచుచునుందు, 
నందు జా 

నోద్ధతు(డల్జ బుద్ధుండొక యుక్తిని. బ్యుత వినాశ 
దుఃఖితన్‌ 
వృద్ధనుదేర్చు పట్టును (స్రవించిన తిర్పతిశాగ్ర్రి సత్కవి 
త్యోద్ధతి బుద్ది. బాణీ యిపుడూజటనాజటమున్‌ ఘటిం 
' చెడున్‌” 
(1921 వ్యపెల్‌ ) 
ఆ పద్యాలు చదివి చెళ్ళపిళ్ళ వెంకటళాన్త్రగారు 
మా చిన్నన్నగారికి ఉత్తరం [వాశారు. బుద్ధ చర్మిత 
తానే (వాసినట్టు. అప్పుడు బదులు వాయకుండా దరి 
మిలా ముక్యాలలో కలుసుకొన్నప్పుడు చిన్నన్నయ్య 
వెంకటశాన్రీగారితో ఇట్టా అన్నారు. “నేనే కాదు లోక 
మంతా బుద్ధ చర్చిత తిరుపతిశాన్ర్రిగారి రచనే అను 


శంకర కాస్త్రీ : వంళోద్దారకుడు 


కొంటున్నడి. కొన్ని పద్యాలు మీరూ రాశారేమో కాని 
తిరుపతిశా న్రీగారు (వాస్తుఎడగా దగ్గరున్న విషయం 
నాకు జ్ఞాపకముంది. ఆయన ఉన్నప్పుడు ఇద్దరి పేర్ల 
తోనూ వేసుకొనేవారు. ఆయన పోయిన తర్వాత 
మీరిట్టా పృథగ్భావం చూపడం బాగాలేదు అని. 
ఆందుకు వెంకటళాన్రిగారు “అట్టా పృథగ్భావం చూప 


డం నా పొరపాటే నని ఒప్పుకుంటానుగాని ఆందులో, 


ఎక్కువపద్యాలు మాతం నేనే [వాళాను అన్నారు. 
చిన్నన్నయ్య తామెరిగినవీ తిరుపతిళాన్త్రిగారు (వాసి 
నవీ కొన్ని పద్యాలుచదివి వినిపించారు. “అవును-ఆవి 
తిరుపతిళాన్రీవే” అని వెంక టకా,న్రీగారు ఆంగీక రించారు. 
ఈ సందర్భం నాకు బాగాగుర్తు. అది రౌ[దడినామ 
సంవత్సరం. పండిత గోపాలాచార్జుగారు, తిరుపతి 
శాస్త్రిగారు ఇద్దరూ అప్పుడే పోయారు. ఇటు వైద్య 


రత్నమును ఆటు విద్యారత్న మును ' ఆం ధలోకాలం: 


కారములై నవారినిట్టా “గడన్‌ గడిపితేలా రౌది దుర్వ 
రమా అని చిన్నన్నగారు పద్యాలు (వాశారప్పుడు. 

చిన్నన్నగారు జబ్బుపడి క్రశ్ళేపల్టిలో ఉన్నప్పుడే 
మా నాయనగారు పోపూరి దాసయ్యగారనే ఒక 
మంతశాస్ర్రవేత్సని సంప్రదించారు. [గహం పట్టిందని 
జపం "చేయించాలని అంటే నాయనగారు ఆ యేర్పాటు 
చేయించారు. అది యెవరికీ ఇష్టం లేదు. చిన్నన్న 
య్యకి అట్టాటి జపాలమీద అసలే నమ్మకం లేదు. ఆ 
జపం.నలభై రోజులపాటు జరగవలసి ఉంది. రోజూ 
దాసయ్యగారు వచ్చేవారు. జపంచేస్తూ కునికిపాట్టు 
పడుతూ చొంగ కారుస్తూ ఉండగా ఒక రోజున చిన్న 
న్నయ్య వెళ్ళి నాయనగారిని పిలుచుకువచ్చి "చూడు 
ఆ జపమూ ఆ పద్ధతీను- రేపటినుంచి ఇది మాన్పించు” 
అన్నాడు. తొందరపడకుండా నాయనగారిచ్చిన తీర్పు 
ఇది, “ఆయన మం[తవే తఅని అందరూ అంటారు. 
ఆయన మంతవేత్తే. దీనివల్ల నీకు (శేయస్సు కలుగు 


78 


తుందన్న నమ్మకంతోనే దీన్ని నేను చేయిస్తున్నాను. 
నువ్వేమో ఆయన్ని నిశితంగా పరీక్షించి మాన్పించ 
మంటున్నావు. ఆయన కునికి పాట్లు పడుతున్నమాట 
వాస్తవమే కానీ అ పాపవుణ్యాలు ఆయనవి. నలభై 
రోజులూ ఆయిన తర్వాత ఆయన డబ్బు ఆయనకిచ్చి 
పంపిద్దాము.” మా చిన్నాన్నగారు ఊరుకున్నారు. 
కుంభకోణం యోగా సొసైటీలో చేరక మునుపు 
చిన్నన్నయ్య జబ్బుపడి క ళృేపల్రిలో ఉన్నప్పుడే పోలే 
పెద్ది వెంక [ట్రామయ్యగారు ఆవనిగడ్డలో ఉండేవాడు, 
ఆరోజుల్లో అయిన [పతి శనివారమూ, ఏకాదశినాడూ 
అవనిగడ్డలో భజనకూటాలు నిర్విహించేవాడు, ప్రతి 
శనివారం క శ్ళేపల్టినుండి అవనిగడ్డకు సాయంత9ం 
నాలుగు గంటలకల్లా బయలుదేరి నడిచివెళ్ళి చిన్న 
న్నయ్య ఆ కీరనలో పాల్గొంటూ ఉండేవాడు, 
“తరముగాని ఎండవేళ ' కల్పతరునీడ ' దొరకినట్టాయె 
ఈ వేళ” "అంటూ "మా చిన్నన్నయ్య తరత ఆ 
పాటను తలచుకొంటూ ఊఉండేవారుకూడా. ఆ. కీర్తన 
కారుల, భకి కి పారవళ్యానిక్రి పరవశిస్తూ ఉండేవారు 
ఆరోజుల్లోనే మంగళగిరికి వెళ్ళి స్వామికి పానకం 
అదీ పోసి ఒకి వారం ఉన్నారక్కడ--మం[తం పెడు 
తుందంటే మంగళగిరి బాలాంబగారిదగ్గరికి వెళ్ళారు- 
ఆవిడేదో రక్షరేకూ అదీ ఇచ్చి “సక్యగహం బందు 
సర్వవ్యాధి నివారణి అని మంతంకూడా జపించ 
మన్నది. కాని ఏమిచేసినా ఎక్క_డ తిరిగినా అయనకి 
ప్రశాంతి లభించలేదు, అప్పటి అయన (ప్రవృత్తి 
అంతా ఒక్క దే. "ఈ జబ్బు ఎట్టా ' కుదురుతుందా 
దీన్ని ఎవరు కుదురుస్తారా” అనే. 'చివరికీ అన్వేషణ 
కంతా లక్ష్యం, జీవితపరమావధి మాస్టర్‌ యోగంగా 
పరిణమించింది. దానివల్ష ఆయన ఎంతో కాంతిని 
పొంది తనచుట్టూ ఉన్న వాళ్ళకీ అట్టిశాంతిని అన్నుగ 
హించగలిగారు. ఆయన జన్మకారణం జీవిత పర 


మార్థం అందులోనే దర్శించి చరితార్థులైనారు. * 


పీభాకరశా స్ర్రీగారీ 
జనకులె న 


వేటూరి సుందరశాస్త్రగారి 
రచనలు 


అత్త అర్జుండు అప్పులా డాలి అతిథి 

పంచపైశాచములు సుమ్ము బట్టి విడువ, 

రెట్టి వారైన చిక్కులంగట్టు వడరె 

(బతికి యున్నంత కాలంబు భావమంది! 
తత్వము !. 

అయ్యో! జీవున కెప్పు డమితా కష్టమెగాని సుఖ 
మెన్నాటికి లేదుగా పరికింపా! 

మును జేసిన కర్మమూల మాాశయించి పురుషూ 
పొట్ట జేరుగా మూణ్ణ్జెలలూ॥ 

సతిపతులు మరుకేళి సల్పాగను గోత స్టనా 
మె నివసించుగా శుక్తంబు! 

శుక్ల గకూనాగలుసుకా వక్కా 
కరుడై. యొ ప్పెగా కొన్నాళ్ళు! 

అయిదు మాసములాకు అంగాముళేర్పాడి ఆరోనెల 
జీవయ్యెగా గన్గొనగ॥ 

కదలాకుండా మావిచేగట్టుబడి యుండి గతిగాన 
కుండెగాదా కొన్నాళ్లు 

తల్టీ దిన్నా ఉప్పు కారాము చేతాను తోపమొంది' 
త్వక్కూగా కొన్నాళ్ళు! 
గర్భనరకామూన కనలూచు కంజాకు ' ఘనతా 
గొనియాడు గాదా మనసూనా॥ 

రైవా వకముచేత దల్సి గర్భమునుంచి ధరశకేగూ 
శరి కల్గెగా కష్టమునః। 





చెప్పారా నటు వంటి చెడుమార్గమూనుంది జన 
నాము నొందెగదా యేడ్చుచునూ॥ 


మం|తసాని నాభికుంతానా మొనరించి తలయంటి 
తడి యొత్తగా తత్‌ క్షణమె 

పొత గుడ్డలు పక్కాబరచి పండబెట్టి బలసి రక్షిం 
చిరగొ పదినాళ్ళు॥ 

మలమూ తామిశితామై నలిగీనా పొ త్తిళ్ళా మెలగా 
వలసి- వచ్చాగా కొన్నాళ్ళు! 

అమ్మా రొమ్ము పాలాధారముగా [గోలి ఆర్నెలలూ 
జీవించుగా కష్టమునా॥ 

ఆరో మాసమునం దన్న్మపాశనజేయ నఖిలా 
రుచులా దెలిసెగా హరి కృపను॥ 

ఈడు వారితోడ గూడియాడుట నేర్చి దుడుకు 
పాడనబర గెగా చెడుపనులా॥ 
- బాల్యావస్థాచేత బాలూరతో గూడి వలుగౌకి యన 
బరగెగా బహుగతులా॥ 

నూనూగు మీసాలు రాగా పొగరహ్క-వై యెగిరి 
పడుటా గల్లెగా మదిలోన 

పరకాంతాలను జూచి పగలాబా చెక్కు_వై. పాడు 
పనులు నేర్చుగా పలుగతులా॥ 

తల్లి దం[డుల మాట తల కెక్కాకెక్కువ టక. 
రుల గలుసు గదా మిక్కిలిగ॥ 

తండి యెన్నో గతుల దారాకై యారసి తన్వి 


శెళ్చీ గట్టుగదా తహతహనూ॥ 


సుందర శాస్త్రి * రచనలు 


దారా పు త్రాది దందడిజిక్కి. మిక్కిలి తగని 
పనులు జేనుగా [దవ్యముక్రై॥ 

దారా పుతాది మోహాంబుధి దల మునిగి తన్ను 
కొనుచు సుండుగా తరి మరవి॥ 

పరుల ద్రవ్యాదుల బహువిధంబుల గొంచు బలిసి 
చరించునుగా తల మునిగి! 

దారా పుుతాదులకూ తాజెప్పుహిత వెల్ల తగని 
విసుగు దోచుగా సరిపడక 

ఆశా బహుయెకుు_వై ఆతిధికభ్యాగతల కన్నా 
మనగ మండుగా దనయింటా॥ 

పొట్టాకెనా దినక దిట్టాపరచిన సొమ్ము ప్యుళుల 
కిచ్చు గదా కష్టమున॥ 
_ తలుపూ దగ్గర జేరి బలిభిక్షముల వార్ని తగిలి 
కొట్టుచు నుండుగా కాంఉెక్కువై ॥ 

తల తెల్లనై దంతములూడి చేతితో కో లాబట్టుక 
తిరుగుగా ముదిమీనిః 


75 


కాళ్ళూ నడువరాకా కర్ణముల్‌ వినరాక కనులా 
మందము గప్పుగా ముదిమీని॥ 

గడనాయుడిగి యిల్లు గదలకుండుట జూచి కసర 
గొటుదు రందారు దననినా॥ 

ణు 0 

ఆరి ంచినదుడు 

డ్‌ a 

డౌనగా పడియున్న! 


చీమా దోమల దోల 
తోలుదురోకదా! దయకల్లి॥ 


ఆలూబిడ్డలకిచ్చి అధమాధము 
చెయ్యాడకయుండ చేరి 


కర్మ పరిపక్వమై కలిబాసి సద్గతికి గక్కూన 
చేరుగదా నిముసమున।। 


జీవుడనుభవించు చెడు కష్టములన్ని జెప్పనలవి 
గాదుగా ఆరయగా॥ 


వేటూరి సుందరుడు వెతలెన్నెన్నో గుడిచి చాటి 
చెప్పెను వినుడీ సత్యముగా॥ 
చాటీ చెప్పెను వినుడి! 





ఉవన్యాసము: 


శ్రీ త్యాగ ([బహ్మోత్సవ మండప (పవేళోపన్యానము 


స్థలము * తిరుపతి 
తేదీ. : 18=4.1949 


శ్రీ వేంకట టేశ్వర స్వామీ! త్యాగరాజస్వామీ! 
(పహ్హాద గాంధీ |ప్రమఖ పరమభాగవతా|గేసరులారా! 
తుంబురు నారదాన్న మార్య దీక్షిత పురందరదాస రామ 
దాస నర్తసింహదాసాది భగవత్సంకీ రన పరాయణు 
లారా! మీరందటు నీ త్యాగరాజోత్సవ దినములలో నీ 
యున్నత వేదిక మీందను సభాంగణమునను సభ్యుల 
“హృదయాంగణమునను సుపతిష్టీతులై యానంద 
మయులు గండు! [శోతల కానందమయత నను[గ్రహిం 
ఫృ(డు. త్యాగరాయలవారి సంగీత విద్యావంశమున 
పొత (పపాత పరంపరా సంజనితులై స్వామికి సం 
గీత కైంకర్యము జరుపుటత్రై సముత్సాహపడి విచ్చే 
సిన గాయక వర్యుల హృదయ తం|త్రులలో మీరు దివ్య 
గానము దై వాటి(జేయు(డు! మీకందఅకు స్వాగతము! 


ఈ స్వాగతోక్తులు గాలికి. గొట్టుకొనిపోవు కల్ప 
పొల్డు మాటలు కాకుండు(గాక ! గాలిదుమారములు రేగు 
చున్న హృదయములతో అందదుకుల పందిటిలో 
మమ్మాహ్వానించుచున్నారా యనకు(డు. క్షమింపుండు. 
అట్టి యపచారమింక నాచరింపము. ఇ(క దృఢముగా 
మిమ్ము హృదయమున (బతిష్టించుకొందుము. భట్టి 
కట్టడము కట్టుటకు నడుము కట్టుకొందుము, అను 
(గహింపుండు! ఆశీర్వదింపు(డు! 


అన్నమాచార్య సంకీర్తన గంగయు, త్యాగరాజ 
కృతి యమునయు,నిచ్చోట సంగమము చెందనున్నవి. 


వేటూరి | పభాకరశాస్త్రి 


ఈ రెండిటినడుమ సంగీత సరస్వతి యంతర్వాహినిగా 
నున్నది. ఇక నీ పుణ్యస్థలము (పయాగాఖ్యతో. 
(పథ్యాతి గాంద(గలదుగాక ! 


త్యాగరాజస్వా మీ! మీయదై తానుభూతి మాకా 
నందము గొల్పుచున్నది, మీరు శివ, దేవీ, రామకృష్ణ, 
లక్ష్మీ, సరస్వ త్యాది దేవతలను ఆయా పుణ్యస్థలముల 
యర్బా మూర్తులను స్తుతించుచు కృతులను రచించితిరి 
గాని, అన్నింటను ఈశ్వరాద్వైతానుభూతినే భగవం 
తుని సచ్చిదానందాత్మకతనే వ్య కపటిచితిరి ! 


మీకృతులలో భావరాగతాళములు పరస్పరము 
సమేళమై యానుకూల్యముతో ఐక్యముతో ప్రసారము 
చెంది చెంది యాహ్లాద వినోదము లలరార్చి ముకొ 
యింపు ముగింపులో మూడును చరమానందమున సమ 


న్వితములగు తీరులు మామనసు తల(పును, నోటి 


పలుకును, మేని చెయిదమును నైక్య వరిపాకమునకు 
ధార్చి, మా జీవితములనే దివ్య సంగీతముల(గావించి 
మమ్ముంగూడ సుకృతుల(గా వెలయించు(గాక! 


బండుదుండగములాడువాడు “పలుకు తేనెలతల్లి'' 
షాటల( బాడ(జాలడు. క ధిలు గొట్టువాడు వీణ మీంట 
జాలడు. సంగీతము సుకుమారళ। ఇది భక్తి జ్ఞానపర 
మగుచో సుకుమారాతి సుకుమారము, మధురాతి 
మధురము నయిన యాత్మానుభూతికి (తోవ (తొక్కిం 


_పథాకరశాన్త్రి : ఉపన్యాసము 


చుననుట మీ యనుభవము. (వతిస్ట్థాయితప్పని గానము 
నేక్చినకే మీరు భగవత్పరమేయయిన రచనకు గూడ 
నేర్పితిరి. మీ గేయరచనా గాన విధానములు మానవ 
లోకో ద్ధారక ములు, దివ్య (పజ్ఞాస్ఫోరక ములు. 


మి|తులారా! సభ్యులారా! భగవంతుని కభిముఖ 
ముగా మన జీవయా[త సాగించుచు నాయనతో నన్వ 
యము చెందునట్టు చేయుట గానమునకు పరమార్థము 
ఈ బీవశుతి స్థాయిని సదా హృదయమున( గుదుర్చు 
కొని మనము గానానందము ననుభవింతముగాక ! 


ఈ యర్థమునకు( దార్కాణగొ త్యాగరాజ (పసక్త 
మగు నొక కధ మీరు వినగోరుచున్నాను. 


త్యాగరాజుగారి తాతలకాలమున  తెల్లు దేశమున 
భయంకర ఇామపీడ కల్గెనట. ఒక పల్లెటూర వీరితాత 
గారు భగవత్సంకీ ర్రనము జరుపుకొనుచు పలుపుర 
నాకట్టు కొని పూజ్యులుగా ఊండేవారట. ఆయన 
యాయూర నాహారపదార్థ ముల గొందజిండ్ల నున్న 
వాని నందణకు బంచి పెట్టించి నేటి రేషన్‌ విధానమున 
కొన్నాళ్ళ తక్కువ తిండితో ఊరివారి [ప్రాణములు 
నిలిపెనట. ఏ యింటను చిఫైడు గింజలుకూడ లేని 
దుస్‌ స్థితి వచ్చెను. ఎండలు మండుచున్నవి. మరణ 
యాతన వచ్చినది. ఈ ముసలి బాప డీశ్యరుడున్నాడు 
రక్షించును అని సంకీర్తనము చేయుచుండెను. ఆ 
యూరి కైదాజు మైళ్ల దూరమున నీరులేని యిసుక 
యెడారి యెజుకు, దాని కావలిగట్టున నొక (గామ 
మును, నాయూరి రెడ్డి యింట జాల నిలువధాన్యము 
నుండుట వినవచ్చెను. వానలు లేకున్నను నా యేటి 
చలువకు బావులలో సీళ్టుండుటచే నాయూర( గొంత 
పంట పండెను. ఈ భక్త బాహ్మణుని ననుసరించి 
యూరివా రయిదుగు రా రెడ్డిని యాచింప బయన మైరి. 
ఈ [బాహ్మణుడును పయనమయ్యెనుగాని రక్షకుడు 
భగవంతుడనుచు బాటలో (బాటలు సాగించెను. ఇసుక 
యేటిలో నడక. మట్టమధ్యాహ్నము మండు సెండ, 


77 


[పాణాపాయ స్థితిలో నందలటునుండిరి. చింపిరిబట్టలు 
కాళ్లకు జుట్టుకొనికూడ నిలువను నడుగు సాగింపను 
జాలకుండిరి. నోష్ట పిడుచకట్టుకొని పోవుచుండెను. 
ఇట్టిచో కొన్ని గజముల దూరమున, జీబుకొన్న చిగు 
రాకుజొంపములతో నిండారిన నీడతో నొక గొప్ప 
వృక్షము గానవచ్చెను. భక్ర|బాహ్మణుడు దానిని 
జూచి తనిసి యటు చేరబోవుదమనెను. అందో 
కడు మన కనులుతిరిగి మతిచెడి యట్టు చెట్టు గాన 
వచ్చినది. నే నెజుగుదును, ఇక్కడ చెక్పైన్నడును 
లేదు. చావో |బదుకో నేను మీదియూరికే యడుగు 
సాగించెదనని బండతనముతో నడువసాగెను. కడమ 
వారు కళవళపడసాగిరి. భక్తుడు 'నేను ముందు చేర 
బోయి. నిజమమునచో మిమ్ము కేకవేసి పిలుతును 
రండని చెట్టును జేర నడచెను. చల్రనినీడ చెట్టాతని కుల్లా 
సము గొల్పెను. కడమవారు ముగ్గురు నాయన పిలు 
పున జేరంజనిరి. అందోకడు మాయో నిజమో చల్లని 
నీడ దొరికినది, నోరు పిడుచకట్టుకొని పోవుచున్నది. 
స్వామీ! చెట్టునీడ నిప్పించినట్టు నీరుకూడ నిప్పింవుండు 
అనెను. భక్తుడు పార్థించెను, అంత నాచెట్టు చిగురు 
జొంపములనుండి చల్లని తియ్యనీరు చెంబులతో బోసి 
నట్టు ధాకలుగా జారసాగెకు. కనులు మొగము కడుగు 
కొని కడుపాజ వాచాజతో నీరుదావి తల యొశలు 
కాళ్ళు గడిగికొని హాయి హాయిమని యందజు నానం 
దించిరి. ఇదేమి వింతో అనిరి! ఒకడిట్టనెను. ముడు 
చెండలలోను,. పాడుగుళ్ళలోను, నీరులేని పాడునదుల 
లోను దేవతలో పిశాచములో విహరించుచుందు రం 
దురు.వారెన్ని వింతలయిన( గొంతకాలము చేయగలరు. 
ఇదేదో అట్టివారిపని. ఏద్దైనా కానిండు. ఇది మాయము 
కాక ముందే మన మంచి జగుపుకోవలెను. అయ్యా! 


మీరు |పార్థించండి. వచ్చినది తిండిగింజలకై -ఇంట, 
ఊర, అందరు చస్తున్నారు. వారికి నేటికి వలసిన 
బియ్యము, పప్పువగై రా పదార్థాలు కావలెను” అనెను. 
ఫండ్లు రాలినట్లు బియ్యపు మూటలు పప్పులు వగ్గెరాల 


7A 


మూటలు రాలెను. తనవంతుగ్గె కొని, యూరివారిని 
బంపుదునని కాళ్ళు కాలకుం కుటకు( గూడ (బార్ధింపు 
డని భక్తునివేడి, యాతడింటికి. బర్వెత్తెను, 

మగ్గరున్నారు. ఒకడు? “ఇదేదో ముసలి బాహ్మ 
ణుని మం[త్రమహిమ. మంతాలకు చింతకాయలు 
రాలునా యన్నమాట తల్కకిందై నది. ఉచ్చిష్ట గణపతి 
మం|త మో అట్టిదిం కేదో యీతడు జపించు చున్నాడు. 
అట్టి కు[దదేవత లిట్టి ఫలములు కూర్చుగలవు. మహా 
మం|తములు పరడేవతలు పరలోకమున ఫల|పా ప్రిని 
కలిగించునేకాని తుచ్చమైన యిహసుఖముల నీయవు. 
ఏమైనాకానీ, ఇప్పుడు చచ్చుచున్నాము గాన, కోరక 
తప్పదు. ఆయ్యా! మాయూరి కరవు తీరుదాక ఊర 
నందరికి కావలసిన యాహార మా యిండ్లనే 
వేయునట్టు మీ దేవతనో, దయ్యమునో (ప్రార్థింపుడు 
అనెను. భక్తుడు (ప్రార్థించెను. అతడు మరల ననెను. 
“ఏమో! యిండ్రకడ అభించియుండవచ్చును. నాకిక్కడ 
కడుపార మంచి పండ్దు పాలు తిండ్లు దొరకవలెను. 
అవితిని నేనింటికి వెళ్ళుదు? ననెను. వానికోరిక లభిం 
చెను. ఆరగించి వాడింటి కరిగెను. 


ఇద్దజున్నారు! ఒకడు: మీ భక్తికి మెచ్చి కల్ప 
వృక్షమిక్కడ వెలసినట్టున్నది. ఏమికోరవలెనో 
తెలియజాల కున్నాను. నాకేమి కావలెనో వానినన్ని టినీ 
మీరే యీ కల్పవృక్షముచే నిప్పించండి” యనెను. 
భక్తుడు (పార్థించెను, కొని చెట్టునుండి యేవియు రాల 
వయ్యెను. ఏల రాలకున్నవో బదులు చెప్పుమని 
భక్తు శావృక్షమును వేడెను, చెట్టు గజగజ వణ(క 
సాగెను. కొంత కిట్టు చెట్టునుండి బదులువచ్చెను. *ఇంత 
దాక నేను నన్ను గోరినవారికి వలసినవస్తువులనే 
యియ్యగల్లు చుంటినిగాని, (పశ ఎములకు బదులెణ్లు 


నుణీమంజరి-ఫ్మిబవరి 81 


గుట పలుకుట యెలజు(గను. మీ (పార్ధనవల్ల నాకొజత 
తెలిసికొని, నాయంతర్యామిని పరమాత్ముని వేడి నేండా 
(పజ్ఞనుబడసి మీకు బదులు చెప్పగల్లుచున్నాను ఇది 
నాకు కావలెనని యడుగ నేరనివానికి, దాని లేవడివలని ' 
యిబ్బందిని గు ర్తింపని వానికి, ఏదిగాని లభింపదు. అట్టి . 
వాని కేది యిచ్చినను దానిని వాడు సరిగా ననుభవింప( 
జాలండు, కొన యీతని కేదీ యయ్య వీలులేదు. తన 
కొజఅతల నాతడు గుర్తించి, యర్థించు(గాక! యనెను, 
అత(డు యోచించు చుండెను. భక్తుడు (పార్థించెను. 
“నీ వెవరవమ్మా! కల్పవృక్షము నీవేనా? “నేను కల్ప 
వృక్షమనే, నీ (పార్థనలాలకించి, నాయంతర్యామి 
సర్వాంతర్యామిని యీశ్వరుడు కోరికలు దీర్ప(బం 
పెను. కోరుము" అనెను. ఆనందపరవళు( డె “అమ్మా! 
ఇక నిన్ను విడువంజాలను. మునుముందుగా ఈపని 
గావింపుము+ నన్ను నమ్మక మీది |గామమునకు దూకిన 
వాడేమి సంకటములో నున్నాడో వానినిటకు దెప్పిం 
పము. 


కల్పవృక్షము మీదియూరు చేరలేక స్మృతి 
దప్పి దోవలో పడియున్నవానిని రాల్చెను. “స్మృతి 
లేదు, వానికి. [బాణము పోయు'మని భక్తుడువేడెను. 
“అయ్యా ఇది నావల్ట(గాదే'యని వణకుచు నంతర్యామి 
నర్థించి దానిని గొనితెచ్చి వానికిచ్చెను. పాలలో పంచ 
దార కలసి పోయినట్టు సీవు నాలో గలసిపోయి నా 
రూపముననే నెలకొనుము. కల్పవృక్షము అన్ని కోరిక 
లను దీర్చునది యన్న (పసిద్ధి నిలుపుకొను మాయని 
భక్తుడనెను. “ఎన్నడు నెవ్వరును గోరని గోరికలు 
కోరుట జరుగు చున్నదే' యని యచ్చెరువుచెంది యది 
యంతర్యామి నడిగి యిట్లు బదులు చెప్పెను. “నేన్స 
నీలో న్టైక్యమందుదును గాని సీవు (ప్రపంచ (ప్రాణి 


(పథాకరశా్తి : ఉపన్యాసము 


కోటితో నై కృమందవలను. మానవతలో నే పాణినిగాని 
నీవు వేబుపజుపరాదు. 
పాటింకువో ఆభాగమున నే నుండవీలుండదు”. సర్వ 
పరిపూర్ణత గోచరించి భక్తుడు వల్లెయని పరమానంద 
భరితుడై చెట్టును గౌగిలిందుకొనెను. చెట్టు మాయ 
మయ్యెను, చెట్టు మాయమగుట చూచి చావు దప్పించు 
కొన్న తొల్టిబివా 'డిదియంలా మాయయని నేనన్న లే 
యయ్యె' ననెను. కడమవారు కూడ వారు తొలుత నను 
కొన్న ప్రే యనుకొనిరి గాంటోలును! భక్తుని తర్వాత 


ఏ భాగమున నీవు వ్పేరాటు 


79 


తీరెటుండ(బోలునో మీరే పరాాలోదించి నెర్గయించు 
కొందురుగాక ! కడుపున 
బెట్టుకొని త్యాగరాజుగా రీపాట పాడిరి! 
'తరముగాని యెండ వేళా కల్ప 
తరునీడ దొరికినట్లాయె యీ వేళ్ల 
నన్ను విడిచి కదలకురా, రామ!” 
నిన్నడబాసి యరనిమిష మోర్వనురా! 
నన్ను విడిచి కదలకు!” 
త్యాగరాజుగారి క్రీర్తనలన్నీ లోతు తజచి చూచి 
నచో నిట్టి యనుభవముల నాద |బ్రహావతారములే! 
i 


| 


ళ్‌ యా 





స్వామీ! ఆంతర్నిలయా 
స్వయం వ్యక్తమై వెలయ 
నాయజ్ఞానావరణ మును 
నలిగులి చేయు మహాత్మా! 


ఆద్దమువలె దేహం బిడి 
అమలినముగ జేసికొని 
నిద్దవు నీ తేజము జగ 
దుద్ది ప్రము చేయగదే 1* 


వే _వ॥ 


సనత్పుజాతీయము 


అను క్రం యదికే కించి ద్వాచా విదుర 


తన్నే వ శూషతో (బూహి విచ్శితాజీహ భాషసే 

1 

ఓ విదురా! నీవు విచితములగు విషయముల. 

జాల నెణుంగుదువు. కావున నాకు కొన్ని చెప్పితివి. 

ఇంకను జెప్పందగిన విచ్శితము లున్నయెడల నాకు“ 

దెల్పుము. నాకు వినవలయునని కోరిక గలదు. అని 
ధృతరామ్మ్ర(డు విదురుని అడుగుచున్నాడు. 


ఊఉ! తమ్ముండ!1నీవెటుంగుదువు ధర్మ విశేషము 


లెన్నియేని చి 
తమ్ముగం జెప్పనేర్తువు గదా! విదురా! మది 
వేడ్క హెచ్చె నా 
కిమ్మెయి నేవినందగిన వీవును జెప్పక యున్న 
నింక ధ 
ర్మమ్ములు గల్లినన్‌ దెలుపుమా యని కోరెడు 
నాంబికేయునిన్‌. 
న్లో ధృతరాష్ట్రః కుమారోవై యః పురాణస్స 
నౌతన 8| 
సనత్ఫుజాతః (పోవాచ మృత్యుర్నా స్తీతి 
భారత! 2 
సకతే గుహ్యాన్‌ (పకాశాంశ్చ సర్వాన్‌ హృదయ 
సంశయాన్‌।; 

ప వక్ష్యతి మహారాజ! సర్వ బుద్ధిమతాం 
వరః॥ కి 


ధృతరాష్టండా! చాల కాలమునుండి యున్న వా(డును, 
ఎల్జప్పుడుండువాడు అయినను చిలు[పాయముగల 
వానివలె గనంబడు సనత్సుజాతుండు “మృశ్యువనునది 


వేటూరి (పభాకరశాన్ర్రి 


లేదు” ఆని నాకు( జెప్పెను, బుద్దిమంతులలో ము 
డగు ఆ మహామునియే నీకుంగల గూఢములగు 
సంశయములను సామాన్య సంళయములను చక్కగా 
దీర్పంగలడు, అని విదురుడు పలికెను. 


చ॥ విదురుడు గాంచి వలె బృథిపీవర! 
యోధృతరాష్ట్ర! నీమదిం 

గదిరెశు సంశయము్ములు |వకాశములున్‌ 
మతి గూఢముల్‌ హరిం 

పందగు సనత్సుజాతుండు, కుమారు(డతండు 
పురాణుండయు్యు నా 

సదయు. "నాస్తి మృత్యు” వని చాటెననన్‌ 


ధృతరాష్టు?ండిట్ల నున్‌ 

శో కిం త్వం నవేద తద్భూయో యన్న్మే [బూయా 
తృనాతనః। 

త్వమేవ విదుర! [బూహి (పజ్ఞాశేషోఒస్తి 
చేత్తవ॥ 4 


విదురా! సనత్చుజాతుడు నీకీవిషయమును ఉప_ 
దేశించెను గదా! ఆ మహాముని యుపదేశించిన తత్త్వ 
మును మజవకున్న యెడల నీవే ఆ విషయమును నాకు 
చెప్పుమని ధృతరాష్ట్ర్రిండు విదురు నడిగెను, 
గీ॥ నాకు నీవె యాసనత్సుజాతు(డు మున్ను 
దెల్చినల్టి దాని( దెల్పుమన్న! 
విదుర! నీకు మజపు గదురదయేనియు 
నదియు నీవెజింగినదియయేని, 


శ్లో; శ్యాదయోనా వహంజాతో నా తో న్యద్వక్తు 
ముత్స హే। 

కుమారస్యతు యా బుద్ధి ర్వేద తాం శాశ్వతీ 
మహమ్‌॥ 5 


(పథాకరశా స్రీ కననత్సు జాతీయము 


ధృ తతాష్ట్ర్రండా! సనత్కుమారు (డుపదేశించిన 
జ్ఞానము నేను ఎజుంగుదును. మజువలేదు. ఐనను 
నేను శూ[దజాతియందు పుట్టి యున్నాను. కావున 
నీకు ఆరహస్యార్థము నుపదేశించు అధికారము నాకు 
లేదు అని విదురుండు చెప్పెను. 


గి॥ విదురుం డను నిట్లు నేనెజుంగుదు సనత్కు 
మారువలని త_త్త్వజ్ఞాన సార మెల్ల 
అయిననేమి నాకది జెల్పనయితి గాదు 
శూదకులమున నేజనించుటను జేసి, 
కో (బాహ్మీం హి యోని మాపన్న స్పుగుహ్య। 
మపి యో వదేత్‌ 
నతేన గర్ష్యో దేవానాం తస్మా దేతదృఏవీమితే॥ 
6 


[(దాహణు.డెట్టిరహస్య విషయము నుపదేశించినను . 
దేవతలు వాని యందు నిందను మోపరు. శ్యూదుండు, 


81 


క॥ అన(గా ధృతరామ్రండి 
ట్టను, నాకిమ్మేనితోడ ననువగునే క 
న్లొాన నా సనత్కుమారున్‌ 
ఘను నా సంశయము లెల్ల( గడముట్టుటకున్‌ ! 


శో చింతయామాస విదుర స్తమృషిం శంసిత 

వతమ్‌! 

నచ తచ్చింతితం జ్ఞాత్వా దర్శయామాన 
ప 

భారత! 

న చెనం (పతి జగాహ విధి దృష్టేన కర్మణా। 

సుఖోవవిష్టం విశాంత మధ్రేనం విదురోఒ 

బవీత్‌॥ 

భగవన్‌ సంశయః కశ్చిద్ధ్భృత రాష్ట్రస్య మానసః। 

యో న శక్యోమయా వక్తుం త్వమస్రై వక్తు 

మ ర్హసి॥ 10 


విదురుడు ధృతరాష్ట్రుని వచనమాలకించి సనత్కు 
మారర్షిని మనస్సునందు తలంచెను. ఆ సనత్కుమూ 


రహస్య విషయములను ఇతరుల కుపదేశించునేని వానిని, ఇ రర్షి విదురుని తలంపును తపో మహిమచేత నెజింగి 


| 
నిందింతురు, కావున నీకు నేనా రహస్య విషయమును | 
ఉఊపదేశింప(జాలనని చెప్పితిని అని విదురుడు చెప్పెను. 


గీ॥ [బాహ్మణుండైనచో నెట్టి వరమ గూఢ 
తత్త్వమును నన్యులకు దెల్బదక్తు. డగును 
దేవతలచేత నతడు నిందితుండు గాండు 
దాన, నద్దాననే జెవ్పదగను జూవె॥ 


శ్లోః (బవీపా విదుర! త్వం మే పురాణం తం సనాత 
నమ్‌। 
కథ మేతేన దేహేన స్యాదిహైనసమాగమః॥ T 


విదురుండా! రహస్య విషయముల నుపదేశించు 
సామర్థ్యముగల సనత్కుమారుండు నాకీజన్మమునందు 
ఇచ్చటనే ఆ విషయముల నుపదేశించునటుల నీవు 
వారితో చెప్పుమని ధృతరాష్టుండనెను, 


వెంటనె అచ్చట |పత్యక్షమాయెనని వై శంపాయనుండు 


జనమేజయునితో చె ప్పెను(8). [పత్యక్షమైన సనత్కు 
మారర్షికి ధృతరాష్ట్రండు మధుపర్మ_-పూజాదికము 
సమర్పించి సత్కరించి కూర్చుండ బెటబైను, ఆ మహర్షి 
సుఖముగా గూర్చిండి విశ్రమించిన తరువాత విదురుడు 
ఈవిధముగ నా మహర్షితో? బలికెను (9). “ఓ మహర్షి 
వర్యా! ధృతరాష్ట్రుని మనస్సునందొక సందేహము 
గలదు. ఆ సందేహమును నేను తీర్చ(జాలను, ఆ సందే 
హము వీడునట్టు మీ రుపదేశింపు(డు'అని విదురు(డు 
మహర్షితో పలికెను( 0). 
సి అంత నవ్విదురుండు చింతించె శంసిత 

[(వతుండొసనత్కు మారకు మహర్షి 

నమ్మ హర్షియు దాని నారసి వారికీ 
నాత్మ రూపంబు ప్రత్యక్షపటిచె 


వారు నమ్మ హనీయు నారాధనము చేసి 

ర ర్త వ'ద్యాది సమర్హణముల 
వ్మిశమించి సుఖోపవిష్టు(డై న మహార్షి 

విభు. గేలుగవ మోడి విదురుఃశడిగె 
ఆర్య! యివధారు మా యన్న కాంబికేయు 
నకును మానస సంశయంబొకటి గలదు 
తీర్చంగా రాశదది నాకు దేవ! మీకు, 
దెలుపుకొను నాత(ఉది చక్క (దీ "ప శయ్య 


లో యం _శత్వా౭యుం మనుష్యేం[ దః సర్వదుః 


ఖాతిగో భవేత్‌! 

లాభా లాభా (పియిద్వేష్యా యదైనం నజ 
రాంత కౌ॥ 11 

విషహేత మదోన్మాదౌ క్షుక్సిపాసే భయాభయే। 
అరతించైవ తందీంచ కామ |కోధౌ క్రయో 
దర్‌ ॥. 12 


ఈ ధృతరాష్ట్ర (డు దేనిని వినిన సకల దుఃఖము 
లను పోగొట్టుకొని లాభా లాభములు మున్న గువాని 
వలన ఇంచు కంతయేని చలింపక ఎట్టుండునో అట్టి 
యుపదేశమును చేయుడని విదురుండు సనత్కుమారు 
నితో జెప్పెను. 


ద్విపద:-జరయును మరణంబు సౌఖ్యంబు గష్ట 
మిరితి తందియు వటి యాంకలి దప్పి 
కామంబు |కోధంబు క్షయ ముదయంబు 
(పేమంబు ద్వేషంబు వీడి యభీతి 
యను దుఃఖముల దాటి యానందపదము 
కనుంగాత మది విని క్నాతలేశ్వరుండు 


శ్లో; తతో రాజా ధృతరాషో) మనీషి 

ఛి ము 
సంపూజ్య వాక్యం విదురిరితం తత్‌, 
సనత్సుజాతం రహితే మహాత్మా 
సవచ్చ.బుద్ధిం పరమాం బుభూషన్‌॥ 18 


మణ మంజరి.ఫి(బవరి 81 


ధృతరాష్ట్ర ముండు మిచురుయడు చెప్పి వమాట (పామాణి 

శ కిచ వో 
కమై యుందుటచెత, అంగకరంచి చినవా(డై జ్ఞానవిషయ 
నెయి :సటక్‌ు (గాను సనతు_మా 


మగ ఏ రహస్యము 


రర్షిని వామపలు లెని సభయందు (పశళ్న మొనర్చెను, 


ఉ॥ అంత మనీషి భూమివిభుం డొధృతరాష్ట్రండు 
తన్గుటీంచి య 

త్యంఉపుం బేర్మితో విదుర డాడినివల్కు లు 
గౌరవించి యే 

కాంతము సంఘటించి పరమార్ధపు బోధము 
నుగ9హింపుడం 

చెంతయు వేడ్క వేడుకొనియెన్‌ దల 
యది సనత్సుజాతునిస్‌ 


లో సనత్చుజాత యదిదం శృణోమి 
న మృత్యుర స్తీతి తవోపదేశమ్‌। 
దేవాసుకాహ్యాచంన్‌ బహ్మచర్య 
మమృత్యవే తత్క్మతరన్ను సత్యమ్‌॥ 14 
మృత్యువు లేవని నీవు శిమ్యలకుపదేశించితివని 
విదురుడు నాతో చెప్పి యున్నవా(డు, 'మృతువును 
తాము పొందకుండ నుండవలయునని దేవాసురులు 
(బ్రహ్మచర్య మాచరించిరసి ఉపనిషత్తులందు(గ నంబడు 
చున్నదే, ఈ రెండు పక్షములలో ఎయ్యది సత్యము? 
అని ధృతరాష్ట్ర్రండు సనత్కుమారుని (పళ్నించెను. 


శా మృత్యు ర్నా స్తియటంచు. బల్కుదురటేమీ 


మీర లేవింటినో 
యత్య(గేనర! |బహ్మ _చర్యనియమంబా 
నాండు దేవాసురుల్‌ 


మృత్యుధ్వంసముక్రై యొనర్చిర టదేమీ? 
రెండు పక్షంబులన్‌ 

సత్యంబెయ్యుది నాకు దెల్బ(గదరే సర్వజ్ఞ! 
(పార్థించెదన్‌, 


[వథాకరశాస్త్రి : సనత్సుజాతీయము 
కో అమృత్య్యుః కర్మణా కేచి న్మశు్యరా రాసీ 
చా క 
ళృణుమే [(బువతో రాజన్‌! య దధ్రైత న్మా విశ 
కీిథాః॥ 15 


కర్మలనాచరించుట చేత మ తరు వుకడదని .కొఠద్‌ 


అందురు. మృత్యువక నదియే లేదని కొందరు చెప్పె 
దరు. ఈ రెండు పక్షములు పరసృరము విరోధము 
లుగ నున్నను విరోధ యి బేవని నేను చెప్పు చునా? 6 
డను, సంశయము వలదు. 
వచించెను. 


చ॥ పలుకు సనత్చుజాతు:డు నృపాలకస త్తమ! 
(శౌతకర్మ్శ ముల్‌ 

సలిపినచో నమృత్యువు సుసాధ్యమటందురు 
గొంద టీ-.కన 

న్యులు మృతి లేనే లేద యనియుస్‌ వచియిం 
తురు గొంద టిందుకే 


దెలిపెద సామరస్యమును దిన్న గనీవది యాల 
కింపుమా! 


శో ఉభే సత్యే క్ష[తియాద్య పవృత్తె 
మోహో మృత్యు సృమ్మతో యం కపీనామ్‌; 
[ప్రమాదం వై మృత్యు మహ-ఎ|బవీమి 
తథా పంమాద మమృశత్వం (బవీమి॥ 16 


ధృతరాషా9! మృత్యువున్న దనియు లేదనియు రెం 
డును సత్యములే. ఇదియే నృుత్యువని కొందలు పలికె 
దరు తానెవ్వండో ఎబుంగక పోవుటయే మృత్యువు, 
ఆదియే జనన మరణాది రూపానర్థ ములకు కారణము, 
తానే [(బ్రహ్మమయము యుండుట అ|పమాచము, ఇదియే 
మోక్షము. ఇది కర్మమువలన సంపి*దింపబడదగిన 
ఫలముకాదు. కర్మతో కూడిన జ్ఞానమువలన సంషా 


ఆలో ఇ శద జల ల్‌ న్న 
దింప(ంబడంచగినదయు కొడు. ఆవల చానమువలన 
యా 
నీట్‌ ఖ్‌ లో వ న ఉలి లో లో 
కలు్శగవలయు చని భాషామున గలటు 


ఉఊ॥॥ సత్యములా నుండియు నెసంగెకి వౌటను 
రెండు పక్షముల్‌ 

వనా ్యా నాత్మయసి యొంచుటయే, 
యదెమోహను. చిటుల్‌ 

మత్యధికుల్‌ వచింతుర [1పమాదమె, బ్రహ్మ 
పడచ్యుతత్వమే 

మృత్యువటందునే నింక నమృత్యువంటదును 
[(బహ్మ భావమున్‌ 


మృత్యు 


Gn 


లో! (పమాదాదై్వైహ్మసురాః పరాభవ 
న్న పంమాదా (దృహ్మ భూతాస్సురాళ్చ! 
నవై మృత్యు ర్వ్యాఘ ఇవా త్రి జంతూస్‌ 
నహ్యస్యరూప ముపలభ్యతే హి॥ 17 


[పమాదమనగా దేహాదికమును ఆత్మయని తలం 
చుట. అటై |భాంతివలన విరోచనుడు మున్నగు అసు 
రులు చెడిసోయిరి. అ|పమాదమనగా తాను స్వాభావిక 
ముగ సచ్చిదానందాద్వితీయ-[బహ్మముగా నుండుట, 
ఇందాదులు ఇట్టి తలంపుతో నుండుటచేత వారు 
[బహ్మత్వమును "పొందిరి, అసురులనగా ఇం్యదియము 


అందే [క్రీడించు పామరులనియు, సను*లనగా నిశ్చలు6 
డగు పర్మబహ్మమునందు ఆసక్తి గలవారనియు 
తాత్పర్యమును బోధించునట్టి “ఆత్మన్న్యే... సురాతామః' 


అను శోక మొక్క-టి భాష్య న. దుదాహరింప(బడినది, 
<7 శ్ర 


చ॥ వాతి గనియెస్‌ విరోచనముఖాసుర వర్గము 


(బబహ్మభావవి 

చ్యుతిని ననాత్మ నాత్మయని చూచుట బే, నింక 
నాత్మభావసం 

Hise స్వస్వరూవమును గాందుటచే 
సురవర్గ మందె శా 


84 


శ్వతమగు ([బహ్మభావము నిజంబిది నీమది 
గు_ర్రెటుంగుమా. 


గీ॥ వ్యాఘ మట్టు మృత్యువరుదెంచి (పొణుల 
మీంద |వాలలేదు [మింగలేదు 
రూపు దానికెందు చూపట్ట దట్టిది 
యుండెనేని రూవముండవలదె? 

న్డో॥ యమంత్వే కే మృత్యుమతోన్య నూహు 
రాత్మావాన మమృతం [బ్రహ్మ చర్యమ్‌। 
పితృలోకే రాజ్య మనుశాస్తి దేవః 
శివః శీవానా మశివోఒశివానామ్‌॥ 18 


అజ్ఞానులు పమాదముగాక యము(డను దైవమే 
మృత్యువనియు, ఆ దేవతయే పితృలోకమునకు రాజ 
నియ, ఆ దేవత మంచిపని చేసినవారలకు సుఖ 
మును చెడుపని సలిపిన వారలకు దుఃఖమును గలుగ. 
జేయుననియు జెప్పుచున్నారు. నిజము విచారించి 
చూడగా అంద రిహృ దయములందుండు పరమాత్మయే 
యముఃడు. 


ఉ॥ కొందజు దుర్వివేకు లనుకొందురు మృత్యు 


వనన్‌ యముండటం 
చిందులకుం |బమాణమది యింతయు లేద 
మృతుండు నాత్మని 
షందు(డు (బబహ్మచర్యుండు శభంబ 


శుభంబు శుభాశుభాత్మకుల్‌ 
వొందంగజేయు వేల్పు పితృలోకమునందతం 
డేలు రాజ్యమున్‌ 


శో ఆస్యాదేశాన్నిస్సరతే నరాణాం 
[కోధః (వ్రమాదో లోభ రూపశ్చ మృత్యుః | 
అహం గతేనైవ చరన్‌ విమార్గాన్‌ 

-. వచాత్మనో యోగముపైతి కశ్చిత్‌! 19 


మణిమంజరి=ఫీ(బవరి 61 


ఆస్యమనగా అహంకారము. ఈ యహంకారమే 
కొమమనంబడును. ఈ కామమునకు అడ్డుకలిగిన 
యడల కౌ9ర్య మెర్పడును. ఇందువలన మోహము 
(అనగా అజ్ఞానము) కలుగును, (అనంగా శరీరమే 
తాననుకొనుట) ఇట్టి తప్పుత్రోవలను [కమ |క్రమముగ 
పొందినవాడు పరమాత్మను పొంద జాల(డు, 


శ్రా మైకొంచున్‌ వెతబెంచు మృత్యువది కామ 
| కోధలోభ్యపమా 

దాకారంబుల( గాంచి మర్త్యునకు మిథ్యాహం 
[కియావేశమున్‌ 

బె కో. జేయుచు [దిప్పులన్‌ దవ్వునడ బల్మాట 
లేలా! నరుం 

డేకాలంబునకుం గుదుర్కొ నంగలేం డిట్టాత్మ 
యోగంబునన్‌, 


శ్లో తేమోహితాస్తద్వశే వర్తమానా 

ఇతః పేతాస్త్యత పునః పతంతి। 

తత స్తాం దేవా అనువిష్టవం తే 

హ్యతో మృత్యు ర్మరణాఖ్యా మువైతి; ౨0 

అహంకారాది రూపమగు ఈ యుజ్ఞానము చేత 
దేహమే యాత్మ యను భ్రమను పొంది [పమాదమను 
మృత్యువునకు ఆధీనులయి ఈ లోకమునుండి(భూమా 
దిమార్గమున (స్వర్గ నరకాదులకు) పోయి ఆయాలోక 


ములలో ఉండవలసిన కాలముండి మరలజన్మ మున కై 
ఈ లోకము జేరెదగు. అపుడు ఇం|దియ ములు వారిక్తి 


కలుగును. మరల పూర్వో క రీతిగా చరించుచుందురు 
కట్టు జనన మరణ పరంపరంలో (బడి ముక్తిని చెంద 
కుందురు. 
సి ఇట్టు [వమాదమన్‌ మృత్యువునకు వత 
లగుచు మానవులు దే హాద్య నాత్మ 
యందాత్మభావనంజెంది యజ్లానమో 
హాంధత్యముననె యిహమ్ము వీడి 


(నభాకరళాస్త్రి : ననత్సు జాతీయము 


కదలి ధూమాది మార్గమ్మున నాత్మక 
ర్మానుగుణమ్ములౌ నన్యలోక 

ముల కేగి యందుండ వలసినన్నాళ్ళుండి 
మరల మ ర్హ్యమున కామార్గముననె 

దొరలి వచ్చి యిందియములు తోడుపడ(గ 

నిహము నందుండి వరమున కేగుచుండి 

రెట్టి చెట్ట ఘటించుట బట్టి కాదె 

మరణమని పేరు గలిగెం [బమాదమునకు. 


శో కర్మోదయే కర్మ ఫలానురాగా 
నే తత్రానుయాంతి న తరంతి మృత్యుమ్‌; 
సదర్గ్ణయోగానవగమా తృమంతా 
[త వర్తతే భోగయోగేన దేహీ॥ 21 


ఫలములను కోరి కర్మలను చేయువారలు ఆ ఫల 
ముల ననుభవించుటకొరకు ఇహపరలోకములలో, 
దిరుగుచు జనన మరణములను పొందుచు మృత్యువును 
దాంటజా(లరు, అన(గా సంసారమునందే పరివర్తనను 
పొం చుందురు. ఇందులకు కారణము పరమాత్మను 
చేకు విధము నెజుంగకపోవృటయే. భోగసాధనములగు 
కర్మల నాచరించుచుందురు కావున సంసారమున పడి 
యుందురు. 
G4 కర్మములాచరింవ( గడ(గన్‌ ఫలముల్‌ 
అభియించు, నంత ద 
త్యర్మ ఫలేచ్చ హెచ్చునటు కర్మములుం 
చగనుబ్బు, మృత్యువున్‌ 
దార్మటీ దా(టలేరిటు సదర్థ్ధ మెజుంగక 
భోగలబ్టులన్‌ 
బేర్మి వహించి సంసృతిందపించుచు నుండుదు 
రెందు. గర్మరుల్‌. 


శో అభిధ్యావై. (పథమం హంతి చైనం 
కొమ[కోధా వనుగృ హ్యాశు వశ్చాత్‌। 
ఏకే బాలాన్‌ మృత్యవే [పాపయంతి 
ధీరాస్తు ధై ర్యేణ తరం& మృత్యుమ్‌॥ బి2 


85 


(పథమమున విషయాభిలాష కలిగెనేని స్వరూప 
నాశనము సంభవించును. పిదప కామము కలిగి 
విషయమలందభిలాష కలగి చెడ(గొట్టును. తరువాత 
కోధము మరింత నాశన మొనర్చును. ఇవియే 
మూఢులను మృత్యువునకు. జేర్చుచుండును. ధైర్య 
వంతులు తమ ధైర్యముచేత విషయములకు లో(బడక 
మృతువు నతి క్రమించి పరమాత్మను పొందెదరు. 


చ్చ విషయంబులందిట్టు వేడుకి గాంచిన 
యలవాని యిం|దియంబు లును వోయి 


విషయంబులందే [వవేశంబు( జెందుచు 
నుండు మోహపు సుడిగుండ మదియు 

స్వాత్మభూతుని, బరమాత్మ, గన్గొన(జాల 
నట్టివాండిట్టుగా 6 గొట్టుకాడు 


తన కవిద్యా కల్చితములై న శబ్దాది 
విషయంబు లందు నావేశ మంత 


కంత కెక్కువగా నెంత కంతులేని 
సంసరణ వారిరాశి రిరంస హింస 
గొల్పుచుండ గుుర్తించుచు కూడ వీడు 
కోలు గన(డెన్న టికి వీడు కోలుకొన డు. 
క్లో। యోఒభిధ్యాయన్నుత్పతి ష్లూన్నిహన్యా 
దనాదరేణా [వతి బుధ్యమాన,॥ 
నైనం మత్యుర్మృత్యురి వాతి భూత్వా 
హ్యేవం విద్వాన్‌ యోవినిహంతి కామాన్‌, వి 
విషయము లనిత్యములనియు, అపరిశుద్ధము 
లనియు దుఃఖయుతములనియు తలంచి విషయముల 
నాదరింపక ఎవండు పరిత్యజించునో వాడు కామమును 
తిరస్క-రించినవాడు కావున మృత్యువునకు మృత్యు 
తుల్యు(డగుచున్నా(డు, అనగా వానిని మృత్యువేమియు 
జ్లేయ(జాలదు, 


5 


ఊ॥ ఎశ్త్‌లి పైకి (బెకి విషయేచ్చలు వచ్చుచు 
నున్న (గూడ( దా, 
జితము గొల్చ కాదరము( జెందకివండు 
వివేక రూఢుండైై 

తుత్తునియల్‌గ వాని జెడగ్యదొక్కుచు 
నుండు నొ య మృహాత్ము నిన్‌ 
మి త్తి |[గసింన( జాలది(క మిత్తికి నాతండె 
మిత్తియయ్యెడున్‌. 


శో కామానుసారీ పురుషః కామానను వినశ్యతి 


కామాన్‌ వ్యుదన్య ధునుతే యకల్కించి త్సురు 
ప్రోరజః॥ 24 


కామములయం దాస క్తి గలవా(డ్కు కొలది కాలము 
లోనే కామములు నశించువడువున తానును నిం 
చును. ఆ కామముల యందలి దోషముల నెజింగి 
వానిని విడిచి యండువా(డు జన్మాంతరములందు చేని 
యున్న కర్మలను పోంగొట్టుకొని నిష్కల్మమండై 
యుండును, 


మణిమంజరి-ఫిబవరి 81 


క) కామముల ననుసరించెడు 
నా మనుజు(డు వానితోన యడగారు. జుమీ 
కామముల నడచు మనుజుం 
డే మ్మాతమొ రజము మిగిలెనే నూడ్చు 


కొనున్‌. 

శ్లో దేహోఒ|[పకాశో భూతానాం నరకోఒయం 
(పదృళ్యతే। 

గృధ్నంత ఏవ ధావంతి గచ్చంతః శ్వ|భము 
న్ముఖాః॥ వ్‌ 


ఈ దేహము మలమూ[త రక్త శ్లేష్మాది మయము 
కావున కేవలనరక తుల్యమయినది. ఇట్టి నరక రూప 
మగు స్రీ దేహమును అపేక్షించి పలువిధములగు పొట్టు 
పడుచున్నారు. అయ్యది (గుడ్డివాండు నూతియం దురు 
కుటకు పోవునటులనున్నది. 


గి; ఎదుర గోయి యుండుటెటు(గక యంధులు 
కొని [తోవ నడచు కరణి గాదె 
కానరాని నారకంబని యెజుగక 
యజు లంగనాంగ మాశవడుట, 


[సంస్కృత భారతమునందలి సనత్సుజాతపర్వమును గురుదేవులు 


శ్రీ [పభాకరశాన్త్రిగారు ఆంధ్రీకరింప తలంపుగొనిరి. మాస్టర్‌ యోగమునకు 
నిందలి వస్తుసంవిధానమునకును గల సంబంధమే శ్రీవారి కీ రచనలో పేరణ 
కల్గించి యుండు ననవచ్చును. కాని ఈ ఆనువాదము ఆసంపూర్ణముగనే మిగిలి 
పోయినది. ఉన్నంతవజకు శ్రీవారి యీ అమ్ముదిత రచన నుద్ధరించి, సంగ్రహ 
వినరణములతో కూడిన మూలపాఠముతో జతగూర్చి యిందు [పకటించినాము. 


సం.] 


బాటుపద్య = వుణివుంజరి 


చాటుపడ్యాల 'సీకరణ ఒక తపస్సుగా వాటి (పకటన ఒక ఉద్యమంగా సాగిన గురుదేవుల కృషి 

మూలంగా ఒకనాడు తెలుగుదేశాన సాహిత్యాభిరుచి ముమ్మర మై తెలుగువారిలో పఠనాభిలాష పెచ్చు పెరిగింది. 
నేటికి శాస్త్రిగారి “చాటుపద్య మణి మంజరి” సంకలనాలకి సర్వాంధ9 దేశంలోనూ వ్యా ప్రి అధికం, 

తాళశపతసమ.పార్డనకె. దేశాటనం చేసిన సందర్భాలలోనూ ఇతర సమయాల్లోనూ వాటి సేకరణమీద 

గల మమకారంతో వ్యయ ప్రయాసల కోర్చి, కన్నవారి నడిగి, విన్నవాటిని వాసుకొని, నోటుచేసుకొని, చెదురు 

మదురుగాపడిఉన్న వాటి నుద్ధరించి, సేకరించి, వ్యాకరించి, సందర్భ శుద్ధి నెజీగి సంస్కరించి, శ్రీవారు చాటుపద్య 

మణిమంజరిని సంధానించారు. ఆ సంకలనంలోని వే మరికొన్ని చాటువులను మా యీ మణిమంజరిలో వరుసగా 


పక టించగలము సం._] 
నరసారావుపేట నుండి నీలం గోవిందరాజులు 
పభాకరశాన్రీగారి కోరికమేరకు సేకరించి పంపిన 
చాటుపద్యములు. తేరీలేదుగాని కాగితం వెనుక 
25-11-1880 ఆని (వాసి ఉన్నది. పద్యములను 
శాస్రిగారే సంస్కరించి ఉంచారు. 
లేఖ : 
(ప్రియ స్నేహితులు (పభాకరళా స్రీ గార్కి. 
వంగోలునుండి ఇచ్చటకి బదలాయించినారు. నవం 
బరు నెల వచ్చినాను. ఒంటరిగా ఉన్నాను -పిల్లలందరు 
నెల్హారిలో చదువు కొంటున్నారు... 
చాటులందు ఉత్సాహము పోలెదు. వెనుక కొన్ని 
పంపుచున్నాను. యుక్తమైన యెడల మీరు వాటిని 
పునర్ముదణమున చేర్చుకో వచ్చును (సరిచూచి). చాలా 
కాలమైనది మిమ్ముల చూచి. బహుళా త్వరలో నేనే 
చెన్నపట్నములో చూడగలనని కోరిక. 
జట్టు స్నేహితుడు, 
సీలం గోవిందరాజులు. 
ఉ॥ వాయు వశంబునన్‌ గృహము వంగెను 
తాడిబడెం బొలంబులో 
మాయదిగాని వేజొకటజి మాయది గాదది 
దేవరంచునీ 


రాయడు తాను తెచ్చుకొని రాయిడి బెట్టున 


దెట్టి కృత్యమో 
మాయది దేశిరాజు వరమంగవతీశ్వర 
మంతి సత్తమా! 
ఊ॥ కంచనపల్రి కృష్ణయకు గల్లిన వై ష్టవసిద్ధి 
స్వాములన్‌ 
వంచన జేసి తాను |పతివందన వాంఛ 
తలంచు మాత్రమే 
పంచనఖ (ప్రబుద్ధ నఘపాళికి నక్కల చిక్కు 
లెంతయా 
కొంచన శై అల చావ శశిఖండ కలాప శివా 
శివాధవా! 


కం॥ భేతాళ వంశ జాతుండు 
భూతదయో పేతు. డర్ధి భూసురవరజీ 
మూతుం డరిచయ జంరూ 
వాతుండీ పాపిరాజవ ర్యుండు హరీ! 
గి; కాటు దోమల కెల్ల నుచ్చాటనంబు 
మహిషములు పాలు పితుకంగ మం తసిది 
సై రభ పురంధికిని వీచు చామరంబు 
చెలగు నిరుదండ పచ్చి కసింద మండ. 
మును వ్యగహార గృహముల 
గినుకం జిచ్చిడిన కోటగిరి సుబ్బన్నే 
సనదుల కట్టలు గాల్పగ 
పనివడి షెను మచ్చ లచ్చిపతియై ప్పట్టెన్‌. 


క! 


—_ 


88 మణీమంజరి-ఫి(బవరి 81 


చ॥ వరకవి యైననేమి మతి వైష్ణవ సత్తము(డైన గీ॥ బంధుకరవది వద్దిది వార్థివేం[ద 


నేమి భూ జయము సేకూరు పొడు చేజర్ల యనంగ 
అభి జ 
వరసుతు(డై ననేమి తగవా మరుబామున ఎల్లి జనములు రవరవం గొలుమన(గ 


వృద్ధగుసడికా పాప దశరాజు వల్లె క్తి వలుకండయ్యె. 
కరవది వద్దది వార్లి వేంద 
కం॥ తప్పెను మూడిన దనుటకు గ్‌ వ. HE తన న స్టో 
నివ్వటికి శిఖండి పారు లెదురమరే వ . ఎ ఎ 
ల్లె'ప్పే బీరు నగరునకు * ఎల్ల జనములు రవరవం గొల్లు మన(గ 
మొవ్పము పార్లదున కారుమూరగు విలుగన్‌ పావ దశరాజు పల్లె త్తి పలుకం డయ్యె, 





గురుదేవులు 
(ఫ్రీ వేటూరి |ప్రభాకరళా స్ర్రీగారు 


పరిళోధకబహ్మ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 


శ్రీ వేటూరి (పభాకరశాస్ర్రి గారికి తెలుగు వాజ్మయ 
పరిశోధనారంగమున విశిష్టమైన స్థానమున్నది. చెళ్ళ 
పిళ్ళ వేంకటశాన్రీగారికి శిష్యలగుట వీరి పతిభకు 
వన్నె చేకూరినది. చెన్నపట్టణమునను, తిరుపతిలోను 
(పాచ్య పరిశోధనా మండలులందు వీరెంతో కాలము 
పనిచేసిరి. వెలుగు నోచుకోని ఎన్నో అమూల్యము 
లైన |గంథరత్నములు వీరి నిరంతర పరిశోధనా 
ఫలితముగ | పకాశము పొందినవి. వేల సంఖ్యలో నున్న 
తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలు రాగిరేకుల నుండి 
పుస్తక రూపమును సంతరించుకొనుట కెనలేని కృషి 
చేసిరి, అన్న మాచార్యు సాహిత్య సంపదను తెలుగు 
వారికి దక్కించిన గౌరవము |ప్రభాకరశాన్ర్రిగారికి 
లభించినది. 


చార్మితక అవగాహన, 
స్వతంత్రతతో పాటు [ప్రామాణికత వీరి విమర్శనా 
రంగమును పరిపుష్టము చేసినవి. ప్రభాకరశాస్రీగా రెం 
తటి విమర్శకులో అంతటి కవులుకూడ. కాని వారు 
పరిశోధనారంగమునందే హిమవన్నగ సదృళక్రీర్తి 
వహించినారు. 


వీరెన్నో కృతులు వెలయించినారు. కడుపుతీపి, 
కపోతకథ, మూన్నాళ్ళ ముచ్చట, మ త్తవిలాసము, 
(ప్రతిమా నాటకము, శృంగార ్రీనాథము, కనకాభిషే 
కము, టై లరుగంథము (తంజావూరు వృత్తాంతము) 
మున్నగు రచనలు వీరి సృజనాత్మక శ క్రికిగీటురాళ్ళు. 


అనేకములై న వ్యాసములను రచించి |పచురించు 
టయే కాక కావ్యములను చక్కగా పరిష్కరించి 
వాటికి పీఠికలు వెలయించినారు (పభాకరశళాన్త్రి గారు. 


నివృక్షపాతవై ఖరి, 


మసన చిన్నప్ప 


వీరి వ్యాస సంపుటములు సారస్వత సౌరభములను 
గుబాళించు పూదోటలు. “సింహావలోకనము" ఒక 
సంకలనము. ఇందు హరవిలాస 
మనుచరి[తలపై రచింపబడిన వ్యాసములతోపాటు రెడ్డి 
రాజుల ఆంధ భాషాసేవ, తెలుగు దేసితనము, 
అన్నమయ్య, తాళ్ళపాక కవుల వచన రచన మున్నగు 
విషయముల పె [వ్రాయబడిన వ్యాసములున్న వి, పురాణ 
[ప్రబంధ యుగములందలి కవితా విశేషములపై [వాయ 
బడిన వ్యాసములు “తెలుగు మెయుగులు” అను పేరుతో 
(సకాళము పొందినవి. |ప్రాచీనాం[ధ వచన కావ్యములు, 
మధుర కవితలు, దక్షిణదేశాం ధ్ర వాజ్మయము, శివ 
కవులు, త్యాగరాజు మున్నగు వ్యాసాలు “మీగడ 
తజకలు అను పేరుతో 1951లో ము[దింపబడినవి. 
తెలుగు మెలటుగులు ఆంధధలిపి సంస్కారము, దేశి 
సాహితి సొంపు మున్నగు వ్యాసములు $ీరి పరిశీలనా 
దక్షతను వేనోళ్ళ చాటు చున్నవి. 

[పభాకరకాన్త్రిగారు విశేషముగా విహరించిన సార 
స్వత నేత్రము దక్షిణాం[ధ వాజ్బయము. దానిలోని 
లోగుట్టులను, లోతుపాతులను, వెలుగు నీడలను సహజ 
మనోహర శైలిలో చిత్రీకరించిన వ్యాసము “దక్షిణ 
దేశీయాం[ధ వాజ్బయము”” 
సష్టమైన విషయ్యప్రతిపాదనము _ విశేషాంశములను 
వెలుగు లోనికి తేగలుగు (పమాణబుద్ది వీరి మవి 
రకు |పత్యేకతను కూర్చినవి. 
చాటుపద్య మణిమంజరిని సంతరించినారు. (కీడాభి 
రామము, బసవపురాణము (రంగనాథ రామాయణము) 
లకు వీరు నంతరించిన పీఠికలు వీరి సద్విమర్శనా 
పటిమకు రత్న పేటికలు, 


గొప్ప వ్యాస 


90 


కొందబు తెలుగు కవులపై కొందయు విమర్శకులకు 
పత్యేక మెన అభిమానముండుటను చూతుము. వమన 
మీద రాళ్ళపల్లి వారికున్న ట్రై వేటూరివారికి శ్రీనాథునిపై 
మక్కువ ఎక్కువ. అట్లే దక్షిణాం[ధ వాబ్మయము పై 
సద్విమర్శ వెలయించిరి. 

కావ్యము వెలసిననాటి చార్మితక సాంఘిక మత 
పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ |గంథము రచింప 
బడుటకుగల హేతువునన్వేషించుట, క్‌వి ఆత్మీయతను 
దర్శించుట, కవి కవిత్వ తత్వమును, అతడు వర్ణించిన 
అలంకార సిద్ధాంతములను నిరూపించుట, పూర్వ 
కావ్యముల మరియు ననంతరకావ్యముల (ప్రభావమును 
సమీక్షించుట. అను పిషయములను దృష్టిలో పెట్టుకొని 
సాహిత్య [ప్రక్రియలను విమర్శించిన వారిలో వేటూరి 
వారొకరు, 

[గంథపరిష్కారమును కాస్త్రబద్ధముగా నిర్వ 
హించి, విమర్శకు పమాణములరై న విజ్ఞాన 'పేటికలుగొ 


మణీమంజ ర..ఫీ(బవరి 1 


కావ్యములకు పీఠికలు సంతరించినవారు శ్రీ (ప్రభాకర 
శాస్త్రిగారు. 

సం[గహముగా సరళమైన శె లిలో సరసముగా 
నొక యంశమును గూర్చి చెప్పునది వ్యాస మకుకొన 
వచ్చును. వాస్యకర్త ఉక్తి వెచితి దానిని ర్తి కట్టిం 
చును. | పభాకరశాస్త్రగారి వ్యాసములు ఒడుదుడుకులు 
లేని గమనమునకు, చిక్కని చక్కని శైలికిని పెట్టని 
కోటలు. వారిశై లి వ్యాసమునకు సొంపు కూర్చు టేకాక 
పాఠకులు చగువువేళ కర్గములకింపు _ కూర్చును, 
1850లో కందు కూరికలములో పుట్టినవ్యాసము 
వేటూరి వారి శై సేతకారణముగా తేటదనమున్సు సూటి 
దనమును సంతరించుకొన్న ది. 

ఈ విధముగ _ స్వీయరచనలు. పీఠికలు, వ్యాస 
ములు, అనువాదములు, సంపాదకీ యములు ఒకటేమిటి 
వేటూరివారు పట్టినదెల్ల మైడియైనది. అందుకే ఆయన 
“పరిశోధక |బహ్మ "యని కీ రింపబడుచున్నారు. 





వా రలు - విశేషాలు 


పుదుచ్చేరి ఆంధ మహసభవారు ]16-12=1980 నాడు సా॥ 6.00 గంటలకు స్థానిక వరదరాజ పెరు 
మాళ్‌ కోవెల [పాంగణంలో ' “అన్నమాచార్య సంకీర్తన కార్యకమం” ఏర్పాటుచేశారు. ్రీ తిరుమల తిరుపతి 
దేవస్థానంవారి పర్యవేక్షణలో నిర్వహించబడే అన్నమాచార్య (పాజెక్టువారి సహకారంతో ఈ సంగీత కొర్య[కమం 
న జరిగింది. కుమారి శోభారాజు, ఫ్రీ బాలక ్రష్ట [పసాద్‌ బృందంవారు ఆన్న మాచార్యులవారి భక్తి 
మయ సంకీ ర్రనలను మధురాతిమధురంగా ఆలపించి (కోతలను తన్మయుల గావించారు. నాటి నభకు పుర 
[ప్రముఖలు పలువురువచ్చిరి. ఆ సందర్భంలో నే తాళ్ళపాకవారి సాహిత్యమును వెలుసునకు తెచ్చిన స్వర్గీయ వేటూరి 
[పథాకరకాన్త్రిగారి సేవ నుగ్గడిస్తూ స్థానిక [వముఖులు శ్రీ రావి రామమూ ర్థిగారు రీ వ్రభాకరశాన్రీ గారి తైల 
వర్ణ చి(తాన్ని అన్నమాచార్య (ప్రాజెక్టవాంకి బహూకరించారు, 


ఇ wom wr ఇభ 
వ ఖు 





ఛాయాచ్మితంలో ఉన్నవారు (ఎడమవైపున) 
గ్రీ రావి రామమూర్తిగారు, వారి సతీమణి. తైలవర్ణ చిత్రాన్ని 
అందుకొంటున్నవారు అన్నమాచార్య ప్రాజెక్టు పర్యవేక్షకులు 
(శ్రీ కామి సెట్టి శ్రీనివాసులుగారు. 


లాం 


విజపి 

బ్రో కన 

“మీరు సవిస్తరముగా జాబు [వాసే మీగోష్టి 
వల్ప కలిగే ఆనందము కలుగుతుంది. నేను మీ 
దర్శనమునకు వచ్చి ఉంటే వీమేమి ముచ్చ 
టలు చెప్పుదురో అవి అన్నీ ఉత్తరములో 
చెప్పి నన్ను సంతోష పెట్టరాదూ? ఇంగ్లీషులో 
అట్టి ఉత్తరములు ఇంపుగా రచించే వారు 
[వఖ్యాత కవులున్నారు. లెటర్‌ రై టింగ్‌ మధుర 
కవిత వంటిది.” 


ఇది కీ॥కే॥ గిడుగు రామమూర్తి పంతులు గారు 
పర్ణాకిమిడి నుంచి కీ॥శే॥ వేటూరి [పభాకర శాస్త్రి 
గారికి 1926లో [వాసిన పదిపుటల వాజ్మయ లేఖలోని 
భాగము. ఇట్టాగే కందుకూరి వారు, చెళ్లపిళ్లవారు, 
వేదంవారు, వేలురివారు, మల్టంపర్టివారు, తల్లావ జ్ఞల 
వారు, రాళ్ళపల్లి వారు, రాయ|ప్రోలువారు, ఉన్నవ 
వారు చెరకువాడవారు, నేలటూరి వారు, భావరాజు 
వారు, వావిళ్ళవార్కు నిడదవోలు వారు, జయంతివారు, 
దుర్భావారు |త్రిపురానవారు, చిలుకూరివారు కోరాడ 
వారు ఇంకా ఎందరెందరో శ్రీ కాన్రిగారికి ఎప్పు 
డెప్పుడో [వాసీన వాజ్మయ లేఖలు-అలనాటివారూ, 
మొన్న మొన్నటి వారూ, [వాసినవి బోలెడున్నాయి. 
అట్టాగే _ 

“పాచ్యలిఖిత పుస్తకళశాలకు పదేవదే సందు 
దొరికిననవ్వుడెల్ల వెళ్ళుచు అక్కడి [గంథములు 
అము[దితములు పరిశీలించుచు, లోకల్‌ రికార్డుల 
నెల్లి చదువుచు, అపూర్వంశ ముల గుర్తించుచు, 
గుర్తించిన వానిని మ్మితుల కుత్తరములద్వారా 
తెలుపుచు శన్మయుడనై విద్యావ్యాసంగము 
చేయుచుంటిని” అని 1910 నాటి విషయాల్ని 
స్మరిస్తూ (వజ్ఞా [వభాకరంలో పేర్కొన్నట్లు 
[వభాకర శాస్త్రిగారు పలువురు మేధావులకి లేఖలు 
[వాసి ఉన్నారు. అట్టివాటిలో కొన్నిటిని మాతమే 


శ్రీ వభాకర పరిశోధక మండలి వారు సేకరింప 
గలిగారు. మా దృష్టికి రానివి ఇంకా ఎన్ని 
ఉన్నవో! 


ఈవిధంగా వాజ్మయ విశేషాల్నిగాని, యోగాను 
భూతుల్నిగాని (పస్తావిస్తూ EME (ప్రభాకర శాస్త్రిగారు 
[వాసిన లేఖల్ని అందుకున్న పెద్దలు పలువురు వాటిలో 
కొన్నిటినై నా భదపరచి ఉండవచ్చును. గిడుగువారు 
భావించిన “మధుర కవితిల వంటి అట్టిలేఖల్ని 
పెక్కింటిని శ్రీ పభాకర పరిశోధక మండలి వారు 
సేకరించి (పకటించేయత్నంలో ఉన్నారు. కనుక 
పెద్ద లెవరైనా అట్టి లేఖల్ని మాకుపంపి-లేదా వాటి 
ఫోటోకాపీలనై నా అందజేసి మా యీకృషికి చేయూత 
సీయవలసినదిగా విజ్ఞ ప్తి చేస్తున్నాము. 


అద్లే_ వేటూరి వారు దక్షిణదేశంలోని పలు [పాం 
తాల్ని పలు సందర్భాలలో పర్యటించారు.ఆయా సమ 
యాల్లో ఎవరై నా వారి కవితా రచనల్ని, (పసంగాల్ని 
గుర్తుచేసి ఉంచుకొన్న వారుగాని, టేవ్‌రికార్డ్‌ చేసు 
కొన్న వారుగాని, ఫోటోలు ఫిల్ములు తీసినవారుగాని 
ఉన్నట్టయితే మాకు తెలియజేయ (పారిస్తున్నాము. 

ధా @ జాన 
వాటి నఃళ్ళు తీసుకొని కృతజ్ఞతతో వారి సహాయ 
మును స్మరించగలము. మా దృష్టికి వచ్చిన వాటిలో 
కొన్ని మేము సేకరించగలిగాము. తక్కినవి కూడా 
సేకరించడం మా ఆశయము, అందుకే ఈ విజ్ఞప్తి 
మూలంగా సహృదయు లందరినీ అర్థిస్తున్నాము 


ఇట్లు 

సంపాదకులు *మణిమంజరి” 

శ్రీ వథాకర పరిశోధక మండలి 
శ్రీనివాస్‌ 6 [f2RT(New) 
విజయనగర్‌ కాలనీ 
హెొదరాబాదు. 500457 


a 4 
ప! 


మీరు సంపాదించేదంతా మీ ధనంకాదు! 
మీరు పొదుపుచేసేజే మీ ధనం! 


ఆ పొదుపు ధనాన్ని పెంచి మీ జీవితం సుఖమయం చేసేందుకు ఆంధా 
బ్యాంక్‌ అనేక పథకాలు చేవట్టింది. భవిష్యత్తును భద్రవరచే ఆ పధకాలు అన్ని 
వర్గాలవారికి అందుబాటులో వున్నాయి, 


గృహకల్ప ... మీకంటూ ఒక ఇంటికోసం 

మహిళా సంక్షేమ .... వనితలకు భవిష్యత్తులో భద్రతకోనం 

కర్షక సహాయ ...... రైతుసోదరుల సంక్షేమం కోసం 

సంరక్ష స్ట వృద్ధాప్యంలో రక్షణ కోసం 

సంక్షేమ +... (వమాదాలవల్ల రక్షణకోసం 

కిడ్డీ బ్యాంక్‌ =... మీ చిన్నారిపావలకు బాల్యంనుండే పొదుపు 
నేర్పడం కోసం 

కల్పతరువు .... మీ భవిష్యత్‌ అవసరాల కోసం 


ఇంకొ ఎన్నో పథకాలు .... అ. = 


వజావసరాల కై పాటువడేది .... ఆంధా9 బ్యాంక్‌ 


ఆంధా” బ్యాంక్‌ 
మ భారత వభుత్వ సంస్థ 
హః కేంద్ర కార్యాలయం : సులాన్‌ బజార్‌ 
కక హైదరాబాద్‌*ళ00 001 
ఖః 
ఫో 
క్ల 
కరర మాకా పరా రాద రా క మహర పాటా ట్ల 





Volume 1-No. 1. | February 1981 A bi-lingual Bi-annual 
JAYANTI! ISSUE Literary Yoga Research Journal 


Editors : 


ANJANEYULU VETURI 
ANANDA MURTHY VETURI 


Editorial Advisory Board : 


SRI TIRUMALA RAMACHANDRA 
Prof. T. KODANDARAMAIAH 
SRI KOTTA RAMAKOTIAH 

br. P SESHAGIRT RAO 

Dr. V. SUNDARA MURTHY 

SRI V. GURUPRASAD 


SRI! PRABHAKARA PARISODHAKA MANDALI 
‘SRINIVAS’ 6/2RT (New) 


Vijayanagar Colony; 
HYDERABAD-500457. 
Andhra Pradesh 


About Ourselves 


‘Like Holding A Candle To The Sun" 


Nannichoda’s ‘Kumara Sambhava” (1-49) 


The bi-annual ‘Man: Manjari’ is devoted to the cause of literary research 
in Telugu and propagation of Yoga. Mani Manjari; dedicated to the sacred memory 
of the late Veturi Prabhakara Sastri, will be published in a year on the occasion of 
his birth in February and his demise in August. In celebration of his 93rd birth 
anniversary, this number 1s now before you. 


The price of each journal (In land) Rs. 15 (with postage) 
Annual subscription Rs. 25 
Annual subscription (Foreign) వ 8 


Only a limited number of copies are 2౪72112016. 


You may become asubscriber by sending money either by M.O. ofr by a 
bank draft. 


In future “Mani Manjari’ will contain many new features. Sastriji’s varied 
and original contributions will continue to appear in the journal. 


Editors 

MANI MANJART 

6/2RT (New) Vijayanagar Colony, 
Hyderabad-500 457 

Andhra Pradesh 

India 





The Mahatma 


Appeal (to the Director af 
Public Insiruction) 


Correspondence 
Birthday Tribute 
A Tribute of Love 


A Note on Bhrikta Rahita 
Taraka Raja Yoga 


Correspondence - 2 (Letters) 


Pragna Prabhakaram 


CONTENTS 


Page No. 


1 


14 
17 
26 


42 
44 
49 


Vetuii Prabhakara Sastri 


Veturi Prabhakara Sastri 
Veturi Prabhakara Sastri 
Veturi Anjaneyulu 


K. Venkateswara Rao 


K. Venkateswara Rao 
T.N. Ramachandran 


Veturi Prabhakara Sastri 


జ్జ “4 


= కాసా 


0 







గ 
ళ్‌ 
ళు a క. | 
జ i 
3 ‘ శ్వ స్స అ స్ట 
% ' a ఖు 
* ( “ ఆ x 
, శ ల్‌ “ 2 wn fa గ్‌ 
గి 
(1 + re ON శప భి 
స్య స + ' ఇ DE WHE ds 


4 
. s 


Je PE 
men పో 
2 heme aed we os సు కో + > Pe, అం ఇ కరగ ఆ 
వ! గ 


> fs “A 


అ 
ళు 
స్ట 








VETURI PRABHAKARA SASTRI VETURI MAHALAKSHMAMMA 
(Vide Pages 26 and 41) 





The late Veturi Prabhakara Sastri was a peerless literary critic and a 
great Telugu poet, and whatis more, an outstanding practitioner of foga 
who gave succour to the suffering humanity. 


This journal, “Mani Manjar!', devoted to the cause of research in 
Telugu language, literature, and Yoga is being brought out on behalf of 
Prabhakara Parishodhaka Mandali (Hyderabad). Iltis proposed to publish 
itonce in six months, partly in Telugu and in English in February and 
August ina year, on Prabhakara Sastris birthday and on the day he left 
this world, 


We propose to publish in this journal articles by well known authors 
and along with them Prabhakara Sastri'’s published and unpublished writings 
and poems, compilations of unrecorded verses of vintage in Telugu litera- 
ture, his literary criticisms: articles: speeches; commentaries and prefaces; 
his collections of proverbs ; idioms and phrases which are not time worn but 
remain ever fresh in spoken Telugu, stories, anecdotes, experiences of Yoga 
etc. having a bearing on the saga of Sastriji’s life. Some of them are included 
in this issue ; some others will be serialised from the next issue onwards, 


Ever since its establishment in 1950, Prabhakara Parishodhaka Mandal 
has published about 20 works of the late scholar-poet, some for the first 
time and some as reprints. Only a limited number of copies were published 
and they have all been sold. A major part of his works remains unpublished. 
As Prabhakara Sastri’s writings are characterised by originality, wide range, 
diversity and uniqueness ; as they are scattered in different periodicals and 
are not easily accessible; and as they are of considerable value to those 
interested in research in Telugu language and literature, the need for their 
collection and publication is imperative. ltis a big task which cannot be 
undertaken without the help of either the Government or other institutions, 
The material has been collected, processed, and is readily available for being 
published. Prabhakara Parishodhaka Mandali will no doubt make every endea- 
vour to publish them. The main constraint is finance and one need not say 
how expensive and tiresome it is to publish books and to market them 1099 
days. 


If the works of Sastriji are to be published in a systematic and classified 
manner in ten to fifteen volumes, it would entail huge expenditure. This 
appeal based on our earnest endeavour is because of these considerations, 
We have made Prabhakara Parishodhaka Mandali an institution. Our object 
is that with the help of donors who have been extending encouragement to 
us; and with the grants that the Government organisations may be able to 
make, the late Prabhakara 52915 works should be collected, edited and 
published by 1988 which will be his centenary year, 1౧ this endeavour we 
have already collected all his writings, classified them and have carefully 
preserved them. There are some works yet to be secured and we are making 
efforts to find them. We have had interface with Sastrijis contemporaries 
and recorded their valuable views and reminiscences on a variety of topics. 


When we were considering as to how best the work done by Prabha- 
kara Parishodhaka Mandali should be highlighted even ina synoptic way, 
it occured to us that it could appropriately be done through the journal 
“Mani Manjari”. All that we are portraying through the journal is with the 
purpose of attaining the above objective. ltis not our intention that we 
could publish all the works of Sastriji in the journal from time to time. Our 
purpose is only to give a foretaste of his works in a brief way in the journal 
before the complete works are brought outin different volumes. We submit that 
any cooperation extended to us by donors, and wellwishers will strengthen 
our resolve, and shall light the path we would like to tread for future course 
of action. We hopefully look forward for such gracious cooperation and 
shall be grateful to those who make our humble endeavour a success, 


Sastriji had a strong desire that after retirement from service he should 
shift to Hyderabad and bring outa journal. ltis within our knowledge that 
he once expressed to his disciples; “If any one says that he would bring out 
a journal, there is matter in this brain which could be published without any 
break for 25 years to come, There is a lot to be done", 


We have the satisfaction that at least now Sastrijis intentions are 
being translated into action according to our lights. Our objective is to 
ensure that the readers also share our satisfaction in this endeavour. 


—EDITORS 


THE MAHAT 


By: 
Veturi Prabhakara Sastri 





Translation : 
Veturi Anjaneyuly 


[The following is the English translation of talk given by Prabhakara Sastr: on the Madras Radio 
on the 10th day of the death of Mahatma Gandhi. We are publishing the English version of it as 
many people who listened to that talk at that time had writen to the author that it deserved to 
be widely disseminated not only in Telugu but also in English —Ed] 


Ty, topics that will be covered in the talk 
lam going to give now are those that 
surged within me and perceived by me 
during prayers we conduct daily. ! have 
been conveying my perceptions then and 
there to the friends that come to me. Some 
of them were expressed by Sri Rajendra 
Prasad and others after an interval of a 
day or two. The divine sermons of Gandhi 
inay not have been heard on the physical 
wave lengths, but were being conveyad 
and heard, atleast by some, who had 
communed with his heart, who could 
hear his inner voice simultansously with 
wisdom on the inner wave lengths of their 
enlightened selves. 11 is to propound 
this truth that | mention about it. 


Gandhi, who was cast ina great and 
heroic mould blazoned godliness in him- 
self and spread the light of non-vialence, 
truth and wisdom. He vanquished human 
nature that had turned foul with untruth, 
unwisdom, hate and ignorace on many 
fronts and had a series of successes sowing 
in their place'godliness inman. At last it 
was only in his own country,under the self— 
Government for which he had won Inde- 


pendence; in Delhi which is the seat oi 
Government; in the sanctified place from 
which he communicated with the world on 
the radio about ths sacied tenets of truth 
and non-violence, that Gandhi was mowed 
down with the revolver bullets that rep-~ 
resented concentrated violence in Hindu 
religion in which he was born. That he 
was killed by untimsly death in the form 
ofa Brahmin, meant or that it was not 
merely Ganahi but also the cluster of vir- 
tues in the world like ౧6206, humility atc. 
that have been removed, and that it was 
God himself who is said to protect the 
virtuous ones like the lid, the eye, that 
was murdered. 


The emancipation of Gajondra may be a 
fabrication. Otherwise did not Gandhi 
deserve rescue ? Is Gandhi in any way in- 
ferior to Rama. Krishna, Mahavira, Buddha 
Christ and Sankara of yore? It may pro- 
bably be possible to find blemishes in 
them but notin Gandhi, Did not Gandhi 
represent the quintsssence of the virtues 
in all the incarnations? ls it for the 
attempt of elimination of the growing evil 
of violence in the Hindu religion from tfie 
time of Rama. Krishng and other incat= 


nations that Gandhi has been shat at and 
killed? Was it possible to disseminate the 
cult of non-violonce during the timss of 
Buddha and Christ to the sams extent that 
has been done by Gandhi? Do not the 
persecutions of Buddha and the crucifixion 
of Christ after trial pale into insignificance 
before the murder of Gandhi? 


lt is possible to perpetrate in the world 
violence and murder in a trice but, oh! 
how difficult it is to establish non- 
violence? One who has 036౧ striving 
10 8818501150 the kingdom of God in the 
world and has been wanting to increases 
his life span for 120, 125, 130 and 6౪2౧ 
for 140 years and who was : 


“Our pilot, our counsel 
our relative, our dear one 
our ruler, master and ౮౧౮ 
We quelled, oh!” 


It was done by none else. It was by a 


Hindu! and a Brahmin at that. 


It was not done out of sudden excitement 
ofthe mind. ltwas by a big organised 
effort. With this killing the Brahmin caste 
has become down graded more than the 
caste of slaughterers. The ceramonial 
thread (Jandhyam) which is considered 
tobe atoken of piety is now causing ms 
humiliation as a mark of ignominy. 


When we were going through anguish 
that Gandhiji might not survive the recent 
fast he had undertaken, a student of mine 
heard during preyer time a line from 
Taittareeya Brahmana, "I shall settle down 
in my own universe.” We rejoiced. In an 
open discourse that day a friend bsgan 
reciting the poem. “Say they that He is 
with the afflicted’’...... and when he came 
tothe last line “The one who is said to 
gist” [616001 aligw him to recite 141= 


Manimanjarl - February 81 


that and completed the poem by amending 
the last line as “exists today’. In this 
way to think that “Gandhi is immortal and 
for such as him there will be no death’ 
‘has proved to be a wild dream and a dis- 
tortion of the course of worldly events 

Even now my inner ౪0106 rafutes reality and 
makes ms mum. What ts this? Now if one 
says that Gandhi 1s nat dead who will 
believe? Even so who will believe that 
‘Godis'? Though Gandhi is dead is not 
the whole world alive? Hastinapur evan 
did not go down inan earth quake.’ In 
this manner when | was a victim to the 
sweeping cyclonic grief many friends 
came to call me for the evaning meet. My 
awareness had taken wing. My eyes were 
closed | had a vision of raging tongues of 
tliames which were sky high and beyond 
them Gandhi's tantalising figure lifted the 
hand and beckoned tome to stop Ihadcoll- 
ected myself, felt that something was happ- 
ening and told about this to my friends It 
was 9౪6౧100 | tried to speak at the meet 
ing held at the time of cremation of 
Gandhiji; but could not Iwas burning 
within myself. The hearts of those who 
assembled for the meeting were burning. 
We bemoaned that our ignorance should 
be consigned to the flames. Tha following 
(Sanskrit) verse came to my mind. 


“1706 inner flame unfed but flaring as if it is well 
stoked with fuel, that dazzles with the lustre amitted 
by unaccountable and unique rays ; that which dispels 
the darkness of ignorance- into such a leaping flame 
of wisdom do lconsign the universe encompassing 
the earth to the supreme’ 


It was all over. Do we not see the living 
form of Gandhi? 

Do we not hearon thes radio his 
divine voics? Should the fountain of 
greatness be dried up? The net of truth 
and non-violence woven by him and cast 
far and widg through tha Delhi radio to 


Prabhakara Sastri : Mahatma 


have a big catch of human hearts the 
world over should it snap the way it did ? 
All say that he had attained salvation. 
Ido not accept it His salvation is not 
what Buddhists call ‘Nirvana’ nor is it the 
merger of the traces of the five elements 
of human body with the five elements of 
the universe and the fusion of Jeevatma 
with Anandamaya kosa or attainment of 
yonder Kaivalya as the vedantins say. If 
there is anything likes salvation one should 
establish identity with all living 081099, 
bring them salvation before one attains it. 
Since the dawn of creation no such person 
has 980 far been born. Sono onecan 
attain salvation. One who brings freedom 
to all living things in this world from old 
ags and death, is the one that really 
attains salvation. He alone is God, God 
who desired myriad forms and started 
creation, how could He get dissolved 
again ? Gandhiji’s salvation lay in making 
himself and his contemporary living world 
reach the hsaven and not in parting ways 
with others and going somewhere. | 6౫ 
pressed the same idea in my artic!e entitl- 
ed “Mathru Sri” when Gnandhiji's wife, 
Kasturiba, passed away. The being called 
God has not yet taken any form His ommi- 
potence remains inexplicable and it has 
notysat been imparted 10 Nature which 
has been outwiting, opposing and 
frustrating Him in all possible ways 
manifesting her ‘waywardness., For that 
mats who is replete with love, this 
termagant wife has not yet become sub- 
servient. In Gandhi personality godliness 
had manifested itself. There was only a 
thin film of illusion as an obstruction. At 
a time when that illusion was considered 
to be fast giving way, it had struck at his 
heart. How one wishes that this is its last 
violent deed! My conviction is that 


Gandhiji's jsevatma, together with its 
spouss becomes whole, and will hover 


round the surface of the earth for twelve 
days asd after the asthi (ashes) are 
immersed in the fast flowing rivers the 
particles of five elements will reach 
the centre of the sarth, and the 
cantre of tha corporate body and will 
radiate its divine message and its divine 
form, In this context an anecedote. 


A day 080/8 Gandhiji’s death a refugee 
from Bannu spoke angrily to him accusing 
him thus: “Al over troubles are on 
account of you; you lsave us to our fate 
and [82౪79 for the Himalayas’. 680౧60౧111 
replied to him. “'!do notobey the order 
of anyone except that of God who dwells 
within my innermost heart, | do not 
seek ths peace of the mountains. What 
6౪76! psace is avallable to me from the 
turmoil that surrounds me on all sides, | 
shall experience only that. 1shall be in 
your midst. If you go to the Himalayas, 


| shall accompany you as your servant’. 
This reinforces my conviction. Many 


years ago the following statement made 
by him has becume a philosophical axiom 
which ! keep on repeating 10 myself. 


“If General O'Dwyer aims a revolver 
at ms and rushes on to kill me from a 
trackiass distance; and he is being 
bitten on the way bya hissing snake 
which [8 does not notice in his angry 
jump at ms. ! shall fearlsssly remove tha 
snake, suck the poison out of his system 
by my mouth and shall save his life, | 
shall not kill the snake sither, This is the 
ultimate aim of my non-violence 
theory :" 


The qusstion as to what is the lesson 
that has to be drawn from the above 
observations ; and the answer to it have 
occured to nie. At that point of time 
Gandhiji had known only O'Dwyer and 
could not bes aware that a far more callous 


4 


and cruel person like Godse would appear 
onthe scene !fthe Government honours 
Gandhiji intentions they should reform 
Godse and his accomplices For killing, 
protection ; for fire, water; for hatred, 
love are the antidotes. Killing and hatred 
gives rise tn instabilty. Protection and 
love promote stability, Tha policy of 
retribution shsuld be eschewed at least 
with the murder of 109 Mahatma. Safety 
in the world should ba promoted at least 
through the pruiection of Godse. When 
hanging is avoided for Godss, there will 
be no ong in ths world who dessrves to 
bea hanged. In memory of Gandhiji‘s 
murder all the States in the World should 
remove the unjust act of hanging from their 
scriptures and penal codes, Then what 
should be done to people like Godse ? 
Gandhiji lived for several years in prison. 
1౧ 30౧60౧1119 names prisons should bs 
converted into Sabarmati Ashrams, and 
Wardha Ashrams. Paople likes Godse who 
out of religious lunacy, perpetrate mad 
deeds should bes confined in thease Ash- 
rams and 09 imparted training that 


Gandhiji's Ashramites get. No one 
should 09 subject tn physical torture. It 
appears that Gandhiji used to make the 
noviciates in ths Ashram do scavenging 


work for some weak. Initially all these 
should be made to do that work. tn South 
African prisons Gandiji did scavenging 
work. Theyshould bs made to do work 
that they are capable of doing from 3 30 
A.M till going to bed at night and for 
the number of ౧౧౮౧ that Ganhiji used 


towork, They should be mads to cond- 
uct prayers both in the mornings and 
evenings. They have to read Gandhiji‘s 
life history and his teachings, They 
should 068 imparted instruction in them. 
Till such time It 08000068 claarly known 
that their religious madness has 0989౧0 


Manimanjari - February 81 


cured, they had imbibed Gandhian way of 
lifa they should continues to get training. 
All men in the world are corpuscles in 
Gandhiji's body. All the States in the 
world are the limbs of his body. Among 
them India is his chest. 


The Hindu and Muslim Communitiss are 
his two lungs, 1౧ them tubsrcular bacilli 
have increased. Thora is blood dysentary. 
Through the recent fast, Gandhiji had 
made his ౧92౧1 namely, Delhi and the 
Government circles in Delhi, stable and 
strong. He thought that from the heart 
which could get the pure blood circula- 
ted to the lungs, and cure the patches in 
them could make tha anaemic body 
gradually serve the countries that could be 
reached by prolonging and preserving life 
for forty or fifty ysars more and attain 
salvation. But this could not be achiavad 
since the disease of the lungs became 
galloping consumption. He considers 
Godse and his accomplices also as tha 
corpuscles in the body. 


There seems to bs a hidden intention 
of God in Gandhiji'’s daath. The work 
that Gandhiji could accomplish in a few 
years with his physical body would ssem 
to be capable of :being dons by his spirit 
ina matter of days or weeks or months. 
Till the work fis done he would not attain 
salvation. The salvation of the world is 
his salvation. Gandhiji had said that if 
God had created anyone to protect Hindu-~ 
ism, the person so created should be him- 
self. This is an unforgettable statement. 
This is a ;Sanskrit verse from Ramayana : 
“Ramo Ramo Ramaiti 

Prajanamabhavan Kathah 
Rama bhootam jagat Sarvam 
Rame Rajyam Prasasati'’ 


When and how this was saidis not 


known, But today : 


Prabhakara Sastri : Mahatma 


“Gardhir gardhir gandhir iti 
Prrjanamabhavan Kathah 

Gandhi bhootam jag3tsé8!Vam 
Gandhi Hridgrandhi bhedane” 

Since the time of creation, from North 
Pole to Scuth Pols, fram India to USA tha 
humanity inhabiting the countries of the 
world, rarging from children to ths igno- 
rant puor did they shed tears so copiously 
for anyone's demise at 0౧98 and the same 
time, and with one voice ? 

Dots rot this show Gandhiji’s great- 
ness? All the religious leacers outside 
India have been expressing their distress 
But leadsrs of thes Hindu religion have not 
so for uttered a wo’d about Gandhiji. 
Our moiher kils the progsny born of 
her religious piowess. She has ౧౦ com- 
passion. The children born of her are Jain- 
ism and Budhism. She had mowed down 
without humanity her offsprings—Jainism 
and Buddhism-—for a thousand years. 
She has been grisving over ths loss of 
theses chiidren through Mohammadanism 
for the last one thousand years. 1౧ days 
of yore she assumed the form of Kal! and 
with raging biond—thirst has exterpated 
Jainism and Buddhism in Bengal. Ths 
agony of places like Naokhali is tha bitter 
fruit of it ali. These places were san- 
ctified by the feet of Gandhiji but have 
relapsed into barbarity. Dattapara is the 
place where a stupa was erected on 
Budha's tooth. With Kalis images Hin- 
duism had destroyed not only the stupas 
butalso innumerable Buddists. Gandhi 
saw that place and shed tears. Among 
the Budha viharas the [68100 which had 
becomes sacred with the ౮౧౭౭1 panances 
of Mahaveera is Bihar State. Ths Champa 
city where Mahaveara observed the fasting 
penance is the present day Champaran, 
That was the place at which Gandhlji 
launched his first Satyagraha campaign. 
The Jaina and Bauddha cults were dast- 


royed thers. How much of havoc was 
nat wiaught in that Siats recantly with 
earth quakss and unmitigatrd virlence: 
1౧ Gardhara asd Piajyah was nt Bud-~ 
hism demshishad 10 0610౧ days beyond 
all recognition? ls not U3 6౪౩౦ 1 SONGW- 
ful state tng issult of it all Hindu 
mother in ths form of fiore Snaiva 
fanaticism ౧౩౧౦౪౯4136 in tha environ: of 
Hyderabad and Bsllary crue! 6౩9౨6౩ a8 a 
result of which Vidyanagm ౧౩౮6 bsen 
raized ta the ground and ths Hindus have 
bsen undergscing hardships to this dav. 
How many Bauddha aramis wers nut pill- 
aged the caastiine af Krishaa? ls it not asa 
consequence of this that count!:ss tem- 
ples were dostroyed ? 


History tells us ౧౦.౪ in 0166౧ days wars 
wers wagsd over the distribution of Bud- 
dha‘’s ashes. Today somes of our friends ara 
asking forthe distribution of Gandhiji’s 
ashes all over the country. They are 
ardently asking for it with a moving 
feeling. Butihat is a thing which should 
net ౧౧౧౫౧ For the ashcs the constru- 
ction of some tamoles, rituals of worship, 
offerings, processions with musical 
accompaniments, and disputes far their 
sake and ifany one like Godse cisturbs 
those ashes big riots asa ccnsequenc8— 
Oh! such things should horeafter not 
happen. Hindu religion which has killed 
a living Gandhi, why should it sand for 
consecrating his ashes? It sesms Rana 
Pratap sacrificed likhs of his people, 
armies, etc. and running awsy as an 
outlaw took soms garth of his native soil, 
putiton his ౧886 and left. Whatis the 
point in gatting lakhs of lives lost, and 
taking away with him soms earih? The 
idealism of Rana Piatap and Shivajse are 
unsuited for the current times, 


Gandhiji had written briefly a part of 
his life history not known to others. If it 


6 

is written as it should be written, his 
auto-biography will be myriad-fold more 
expansive. Next to what Gandhiji had 
written is what has bean recorded by 
those who were close 10 him. His life 
history would run into many volumes, 
Many who have known Gandhi from his 
childhood may write biographies accord- 
ing to their view-points and out of their 
recollections. Ths letters that Gandhiji 
received, the replies to them, the 
articles ౧6 had written for Young India 
and Harijan, the spesches he had mads at 
differant places, the discourses at prayer 
meetings—if all these are collected and 
published, it becomes a supreme literat- 
ure in itself. 


“Rama's life history spreads myriad 
fold 


Each letter of that narrative destroys 
enormous sins, 


Thisis about events of 20 years in the 
family histroy of Rama. Now that it con- 
cerns the wholes world and has bsen 
spread over 50 years should it not be said: 


“Godly Gandhi's life 
myriad fold 


saga spreads 


Each letter of that narrative cestroys 
enormous sins. 


[tis said thatin the world today there 
is no book that is translated in al! langua- 
ges and is universally current than the 
Bible. The history of Gandhi outstrips it 
at an enormous pace. The Government 
should get it published in all languages 
agnd make it available at a cheap price, or 
even free of cost to thea people in the 
world, 


When great men like Motilal! Nehru 
oxpired, and in many other contexts, 


Manimanjari - February 81 


telegrams were sent by Gandhiji to the 
respsctive persons. Thsy will form a heap 
of literary gems if all are collected and 
published. Today the anguish expressed 
by the leaders of tha world over the 
dsath of Gandhiji will 1931 be a collect- 
ion of gems of great literary worth. In 
the times to come for the immaculate flow 
of literature all these writings will serve 
like springs. Gandhi will become the 
father of literature thai &ndures. Then 
postic compositions wiil 1088 their form. 


As hs told Prakasam two or three days 
before his desalih, people of both the 
States should amicably settle the bifur- 
cation of Andhra and Draavida a bit this 
way or that way, in whatover way with 
the realisation that they are only peopis 
separating for the purpose of linguistic 
administration keeping in their hearts the 
divine love of Gandhi. As a token of 
their amicable settlement Sri Nageswara 
Rao's ‘Shri Bagh’ shnuld become ‘Gandhi 
Vihar.’ If it recognises the love of Gandhi 
the Hyderabad state will! behave with 
wisdom. The Kashmir issuo will be sett- 
19864 with goodwill. Pakistan and India will 
conduct themselves with understanding 
and friendliness. If all these happen with 
tha devine will of Gandhi, Delhi which is 
the arena of activity of Gandhi, and the 
cremation ground in it will be ths seat for 
the ssttlement of international disputes 
snd world order to establish international 
anxiety. All this dapends on the emerg- 
ence of millions and millions of Gandhis, 


In South Africa, India, Europe, and in 
whatever Cities, Villages and houses Gan- 
dhiji stepped in and stayed even for a day, 
the meetings in which he had spoken, in 
what prisons he had dwelt, in whatever 
places he had conducted satyagraha Cam- 
paigns-all of tham will become centres of 


Prabhakara Sastri - Mahatma 


pllgriimages, 1౧ all those places Gandhi 
Viharas will appear. In those viharas, 
Hindus, Muslims, Crristians, and people of 
all faiths will be ccaarcting their evening 
preyers. 1౧ all such places, tii8 sta.ues of 
that pious man should be established for 
people remembering him. But there sho- 
uld be no offerings and ritual of worship 
to them. Food is for appeasing appetite 
and isnot required by those who have 
attained Godhood 1౧ the viharas litera- 
tures on Gandhi culy translated into the 
respective languegss 92066416 become avai- 
lable. Discourses on the texts and sayings 
of Gandhi should be held at those places. 
All religious treatises lika the Vedas, Ko- 
ran, and the Bible should be available in 
these viharas. Rasearch into these religi- 
ous texts should be conducted in them. It 
should 09 ౧688118936 that the essence of all 
thes» texts is the mission of Gandhiji. On 
all sides of these viharas there should bes 
an academic hall, a dispensary, a prayer 
hall, a rest house, and the like buildings 
indicating the purposes for which they are 
meant. The temples of today may also 
be transformed into such a system. What 
is being done in temples today in the name 
of God would not continus. Al faiths in 
their pristine purity gst reconciled and be 
in consonancs with the Gandhian cult. 11 
means that the impurity and violence in 
the Hindu religion will disappear and it 
will spread all over the universe. In this 
way before the places where Gandhi 
moved abcut are develcped into viharas, 
quickly, just as Gandhi got the mosques, 
that were pulled down re-constructed, in 
Hyderabad State, and in many other places 


temples which are in a state of decay but 
are still tlourishirg with beautiful arthitec- 
tural solupiuies should bs renovated by 
ine rep 0.౩ tha: damaged them, and instal 
besidss ths old idols the image of Gandhi 
and turn them into Gandhi viharas. On 
the banks of Krishna, and in many other 
places the Bauddha aramaas, stupas and 
vihartas, rast houses built by Jains, should 
be renovated to the extent feasible, In 
them, besides the relics ofthe leaders of 
the respective faiths of yore, the 001196110౧ 
of Gardhiji’s works, and his statues should 
(09303! be there without any rituals of 
worship. Instead of damonstrativs discu- 
ssions, installations, meetings, spseches, 
etc. about Gandhiji, the meditations and 
installations should mainly be within 
oneself. On thes occasion of breaking 
his last fast Gandhiji observed “Truth is 
leading me as a guide". We should 
realise that Gandhi who isthe personifi- 
cation of Truth is before us leading. On 
avery occasion of duty bound doubt, we 
should think and consider what Gandhi 
would have done in such circumstances. 
When there is no realisation, one should 
pray and pray. If we don't pray to Gad 
we will become atheists. The most impor- 
tant thing that should be observed by 
those who desire to follow Gandhi is 
prayer to God. Many of Gandhiji's follo- 
wer's are saying that his lustre is showing 
them their path. The lustre that showed 
the path to Gandhiji is prayer to God. 

“The Creator's devine light is supreme; 

We adore it ever; 

since it is that which prompts us 

in a very good way, 


To 


THE DIRECTOR OF PUBLIC INSTRUCTION 
CATHEDRAL P. O., MADRAS. 


Through 


THE CURATOR, GOVT. ORIENTAL MSS. LIBRARY, MADRAS 


[An appeal by Prabhakara Sastry to the Director of public lustruction, reproduced below, gives an 
insight into the discouraging conditions under which a scholar of his eminence had to work —Ed] 


Sir 


1, V. Prabhakara Sastri, parmanent 
Telugu Pandit, Oriental Mss. Library, 
Madras, beg to make the following rapre- 
sentation for your kind consideration and 
favouiable orders. 


lhavs served for about twenty-nine 
vears in this Library, to the antire satisfa- 
ction of my superiors. | was a member of 
the Board of Studies in Tslugu in the 
University of Madras; lam even naw in 
the Baard of Studies, Annamalai Univer- 
sity. Besides examining for the Calcutta 
Sanskrit Association, |! have 9066౧ paper- 
setter and Chief Examiner for the Andhra 
and Annamalai Universities. Books 
written by me have been prescribed by 
these bodies as text-books tor the lInter- 
mediate, B. A, and B. A, Honours Exami- 
nations. Recantly the Andhra Unlvarsity 
obtained permission from Government to 
utilise my services as honorary editor of 
the “Ranganatha Ramayanamu“, 


tam the author or editor of several 
Sanskrit and Telugu worke; lhave also 
odited many sanskrit and Telugu inscrip- 


tigng 9991669 9000104400 innymerable 


articles of epigraphical and historical inte- 
rest. iwasamember of the higher paid 
staff drafted for work in the Peripatetic 
section. In this capacity | worked for ab- 
out eight years in the districts of Ganjam, 
Visakapatam, Godsvarty, Krishna and 
Nellcre and helped to acquire numerous 
Manuscripts of considerable value This 
piece of work was recognised and highly 
appreciated by two previous Curators— 
Professor Rao Bahadur M. Rangacharya, 
and Professor Mahamahopadhyaya Vidya- 
vachaspati S. Kuppuswami Sastriar. 


! have also prepared several 08161౮౮౮68 
of Telugu Mss., during my service in this 
library. This work has been appreciated 
both by my superiors and by the literary 
public. 


lam now drawing Rs. Fifty in the scale 
Rs. 40-2-50, 


A permanent post of Senior Pandit in 
the new scala of Rs. 45-5 /2-60 has fallen 
vacant owing to the grant of lsave prepa- 
ratory to retirement, to the ౧౭౧౧౫౭౧౩౧1 
incumbent Sri E. R. Krishnamachariar, for 
one month and ten days from 5-4-1939. 
Although Iam the genigrmost awaiting 


Prabhakara Sastri : appeal 


promotion to tha post, and although 00. 
motion has been given in ths previous 
years according to sesnisrity among Pandits 
in the 011109, my ciaims have been over- 
looked and an outsider with Sanskrit 
qualifications has 50660 directly appointed 
for the leave period, though the last date 
(25th April) fixed in ths Gazette notific- 
ation for application from outsiders for 
the permanent vacancy has not yet expl- 
red. Though two or three senior pandits 
inthe past have had Sanskrit qualific- 
ations, | submit they owed their promo- 
tion to seniority, not to Sanskrit I may 
also be permitted to add incidentally that 
besid3s my Telugu Scholarship recognised 
in tha Telugu literary world, | possess a 
knowledge of, sanskrit admitted to be 
competent by eminent Sanskrit Scholars. 

|! acted several times as Telugu Pandit 
inthe Presidency College. On the last 


occation I requssted the present Curator 
౧811 ౧6౦4 not be disturbed from the 


Library unless there was an intention to 


confiim me in the Presidency College. 
Despite the assurance given to me by the 


Curator, my claims were overlooked when 


a palmanent vacancy aross a few weeks 
later. Since, [౧౦౪8౪8౧ that matter affected 
me alone personally, ! made ౧౦ represen- 
tations, The Passing over of my claims on 
the present occasion adverssly affects a 
number of my 6011886469 6౪8౧ mors than 
myself, Hence 1 am obliged to appeal. 


I have to serve for about 2 yaars more 
to qualify for my pension To dany the 
promotion legitimately dus to me at the 
fag and of my faithful and efficient service 
is, | submit, te deny me the barest justice. 


1౧ the above circumstances | request 
that the Director may 03 pleased to prom- 
ote me to ths Senior pandit's post, with 
effect from 5-4-1939. 


For which act of justice | shalt as bound 
in duty be ever grateful. 


I beg to remain 


Madras, Sir, 
20th April, 1939. Your most obedient 
Servant, 


(V. Prabhakara Sastry) 


APPLICATION FOR APPOINTMENT - JUNIOR 


LECTURER 


IN TELUGU 


[Application for a position is an appropriate occasion for self-appraisal Here is such an application 
made by Prabhakara Sastry for the post of a Lecturer in Telugu in the University of Madras —Ed] 


From 


M. R. Ry. VETURI PRABHAKARA SASTRI 
Telugu Pandit, Govt. Oriental Manuscripts Library, Egmore, Madras, 


To 


The Registrar, University of Madras, Senate House, Triplicane, Madras. 


Through 
The CGurtor, 


Government Oriental Manuscripts Library, Egmore, Madras, 


వ/r 


1 beg to offer myself as a candidate 
for the post of Junior Lscturer in Telugu 
inthe Oriental Reasearch institute of the 
Madras University. Regarding the partti- 
culars required by you inthe notification 
issued in the Hindu under the date 22nd 


May 1934, 1 bag to stats as follows. 
1. Age: 45 years 
2. Nationality: 


3. Academic distinctions and qualfications: 


Hindu, Brahmin 


1am a Pandit of the traditional type. 

I studied Sanskrit Literature - kavya 

Nataka, Alankara and Vyakarana. | mads 

an intensive and advanced study pf 
' Telugy languagg and literature, 


"4. Languages known and standard pf 


Knowledge : 

Sanskrit and Telugu as stated already. 
I have a good working knowledge of 
Tamil and Kanaress with particular re- 
ference to comparitivea Dravidian philo- 


logy. 


. Advanced studies mads, research work 


done etc : kK 


From 1910, ! ౧8౪9 bsen Pandit in the 
Government Oriental Manuscripts Library 
firstly undar the late Professor Mr 
Rangachriar, next under Mahamahopa- 
dhyaya 5. Kuppuswamy Sastrtiar, Vidya- 
vachaspati and Professor of Sanskrit, 
Prssidancy 00118069. Madras and Curator, 
Government oriental Manuscripts Lib- 
rary. My ౧93901 galary is Rs, 50. Lately 


Prabhakara Sastri : Application 


from August 30 to March 31 and recen- 
tlyin 1933 lacted as Telugu Pandit in 
the Presidency College during the 
abssnce of the permanent 1౧౦౪౧౧౨౩౧౬ 
I have 5096౧ an axaminer for the Telugu 
Honours Examination of the Andhra 
University and lam a msmber of the 
Board of Studies in Teiugu of the Mad- 
ras University. 1! may also stata that 
the Andhra Saraswata Mahasabha cor- 
ferred on ms the title of ‘VIMARSAKA- 
GRESARA' 


During my employment in the Orisntal 
Manuscripts Library | have dons a good 
dealof Reasearch work in connection 
both with Telugu and Sansrkit Literature. 
Telugu being my spscial line of work. 
Istudied both the printed and manu- 
script literature available in different 
branches of knowledge like grammar, 
sahitya, chandas, pross and ౧౦6౪. 
philology, history of literature and of 
poets 610. 


Under ths supsrvision of prof. Kuppu- 
swamy Sastriar, 1 had a dascriptive cata- 
logue of Telugu MSS prepared, many val- 
umes of which are alrsaady published. | 
was for nasarly 8 ysars a touring pandit of 
the Government MSS Library coilecting 
manuscripts and other inaterials (my pay 
and allowances were amounting 10 Rs. 95) 
in the Districts of Ganjam, Vizag, Goda- 
vari, Krishna, Guatur, Nsilore and also in 
some other places where Telugu and Sans- 
krit MSS, could bs obtained. | spant 
about 10 months in 1916-17 in the Maha- 
raja's Library, Saraswati Mahal, Tanjore 
in studying and cataloguing rare Telugu 
and Sanskrit manuscripts. 


1am 1౧6 author of many books in Telugu 
dealing with some original themes, trans- 
tations, literary criticisms etc like Chatup- 
adya Manimanjari-two volumas and Bala 


11 


Bhasha (Children Rhymes) which were the 
labours of my tour in the Telugu country 
Sringara Srinatham, a detailed life and 
criticism of the famous author, which was 
prescribed as a text for the Intermedeate, 
8. A. and Vidvan examinations of the 
Madras University, Prabandha Ratnavali 
an anthology of rare and previously un- 
available pisces of literature of Telugu 
authors whose names were not hitherto 
known from the earliest times upto the 
reign of Krishnadavaraya with a critical 
and historical introductions., History of 
Tanjore Andhra Nayak Kings which, was 
also prascribsed asa text for the B.A. in 
ths Madras Uivarsity. Thare are many 
othr books which for want of spaca| 
haves not mentioned hare and alist of 
Important publications is appended. 


| studied all ths pre-Nannayya and later 
inscriptions in Telugu, Kanaresse, Pali and 
Sanskrit languagss connscted with the 
Telugu History and literature, 1am wall 
acquainted with ౧9 growth of Telugu 
script from ths Brahmi (B.C 2nd century) 
upto modsrn timss. 1 ౪39 abls to dis- 
60౪9! a new letter of ths Telugu alphabst, 
having its ovn phonetic ౪౩1699. which 
was in oxistancs upto the 7th century A.D 
and which got changed later an. | contri- 
buted a numbsar of articles in connection 
with the above subjects as wall as those 
conncected with possy, diction atc., to 
Telugu journals likes the Krishna Patrika, 
Andhra Patrika, Bharati, Sarswati etc. | 
also published some unknown Telugu in- 
scriptions of about the 6th century A.D of 
philological and historical valus. | wrote 
introductions to ancient authors somos of 
whose works ware discovered by me 
in ths course of my researches; Basava- 
puranamu Kesadabhiramamu, Udbhatarad- 
hyacharitramu, Charuchraya étc. 


iam appsnding copies of some testi- 


72 


monials given to me. As for my fitness 
for the appointment you may bs ౧168566 
to refer to any distinguished Telugu 
scholar. 


1౧ conclusion! may be permitted to 
state that in case lam appointed to the 
post it would give me a very good opport= 
unity of collecting, correlating and syste- 
matising the information [have had 1౧ 
connection with tha sources of the Telugu 
language and Literature of the pre 
Nannayya period down to the 2nd and 3rd 
century B. C. It would bes possible for me 
also to. compares these sources with the 
contemporary and ancient sources in the 
Tamil, Kanarese, Pali and Sanskrit langu- 
ages and thus be able to lay the founda- 
tions for an authoritative comparative 
Dravidian Philology and historical gra- 
mmar. Further | 5816౪9 that the know- 
ledge ! gatherad in my extensive tours in 
the Telugu parts and inmy varied work 
in the Oriental Manuscripts Library would 
6౧85016 me to compile a comprehensive 
history of Telugu language and literature. 
Again | will be in a positlon to edit rare 
and valuable Telugu manuscripts which 
are awaiting publication. 


I beg to remain, 
Yours sincerely, 


{Prabhakara Sastri) 


APPENDIX గ) 


List of Important Publications Exclud- 
ing Thosa Mentioned In The Body Of 
The Application 


PROSE AND DRAMA 


1. NIT! NIDHI 
2. PRATIMA 
3, BHAGAVADAJJUKAMU 


Manimanjari - February 81 


4, MADHYAMA-VYAYOGAMU 
. KARNABHARAMU 


POETRY 


. MUNNALLA MUTSATA 

. KADUPU TIPU 

. KAPOTA KATHA 

. DIVYA DARSANAMU 

. CHINNANAT! CHESHTALU 
. VISVASAMU 


ESSAYS AND INSCRIPTIONS 


ot 


= ౧ 0 0 ఇఒ రా 


1 
1 


12. ANDHRA BHASHAVATARAMU 
13. ARASUNNA 

14. PRADHAMAVIBHAKTI ‘DU’ 
15. AHADANAKARA SASANAMU 
16. LAKSHMIPURA SASANAM 
17. SATAVAHANULU 

18, ITSHVAKULU 


APPENDIX (2) 


Tastimonials 


4-5-1908 

V. Prabhakara Sastri is a young man 
with considerabls learning and talents, He 
is quite a genius, bound to blossom into 
a famous Sanskrit and Telugu scholar and 
poet. He possesses already a proficiency 
more than enough for a Sanskrit or Telugu 
panditship. 


esteem. He is anxious to thrive ‘In 
Madras and a panditship in a High School 


or Colleges is the only means open to him.’ 


He will be an acquisition for any educat- 
ional Institution which may utilise his 
services. | 


Sd/- Ananthacharulu, 


| have ample opportunities. 
of seeing his learning and talent displayed, 
with the result that hes has won my hearty’ 


వాయు 


Prabhakara Sastri : Application 


V. RAMESAM 
(Judge, High Court, Madras ) 


“GOPAL VIHAR" 
Mylapore. 13-7-1924 


Ihave known Mr. V. Prabhakara Sastri 
for several years. To say that he isa 
good panditin Sanskrit and Telugu is 
very little, for ths typs of pandit learning 
is generally known as a mass held by 
memory and with no critical powers. 
Mr. Prabhakara Sastri does not belong to 
this antique ౧౧౧9. He has critical powers 
of high order. He is the author of several 
works in Telugu, with all of whi ch | am 
intimately acquainted. The last of them, 
the life of the poet Srinatha—is a critical 
estimate of that poet's work and is fit to 


13 


rank with the books of the kind In 
“English men of Letters” series. 


He has been employed in the Archaeo- 
logical Department for several years, and 
was 6990641664 by Government for the 
search of manuscripts and he acquitted 
himself ably in all these activities. | think 
he will be an acquisition to any Govern- 
ment which wishes to employ him 1౧ 
connection with the Orisntal Learning. 
He takes leading parts in all the leterary 
controversies of the day and is thoroughly 
acquainted with the deciphering of 
inscriptions 


Sd/- V. Ramesam 
Judge, High Court, Madras. 


CORRESPONDENCE 


[Our object is to throw light on the correspondence Prabhakara Sastry had carried on and received 
from eminent men They not only show the wide range of interests he had but also reflect the 


mutual esteem Here are a few such letters 


LETTER TO JOUVEU DUBREUIL 


56 Big Brahmin Street, 
Pondicherry, 14-12-1928 


76, 


Dr. Jauveu Dubreuil, 
Pondicherry. 


Dear Sir, 


Allow mes to intrcduce myself as the 
Telugu and Sanscrit pandit in the Govern- 
ment Oriental Manuscripts Library at 
Medras. lam very ౧౪౮౦౧ interested in 
Epigraphy, Archaeclogy, Linguistics and 
ancient scuth Indian History. 


I have published some books in Telugu 
poetry and History including a History of 
Telugu Naicks in Tanjore which is prescri- 
bed as a text bock for the B A. examina- 
tion 0106 Madras University, this year, 
1 ౪౭8 8180 the first to identify 8 Sanscrit 
manuscriptJANASRAYI by Madhava Varma 
Janasraya of the Vishnukurdin Dynasty | 
have also published an ancient manuscript 
by Acharya Sundara Pancya entitled “NITI- 
DWISHASHTIKA’” to which reference Is 
made in Madhava Varman’s Janesrayl. 


I was also ths first t6 edit and publish 
both in the original and in a literal Telugu 
translation a Prahasara (Similar to Mahe- 
ndra Vikrama Varma's Matthavilasa) by 
Bodhayana called “BHAGAVADAJJUKA” 
mentioned in the Mamandur stone inscri- 
ption of Mahendra Vikrama Va!man. 


— Ed] 


Ihave also contributed the following 
articles in Telugu bearing on south Indian 
History : - 

(1) SATHAVAHANAS : Published in 
‘Jayanti’. 


In this 1 have identified the localities 
“Molsaka’ and‘ Swetagir’ mentioned in 
the Nasik inscriptions and have advanced 
reasons for beleiving that the Sathavahanas 
are of Anrchra Origin frcem lirguistic con- 
siderations. 1 [8౪/6 also discussed the 
references to Hala ard Negarjuna in the 
Lilaveti, a Prakrit work by Bhushana Bhatt 
menticned in Bhoja’s writings. 


(ll) IKSHWAKUS : Published in the 


‘Bharati’ 


This 611016 was written ౫11౧06 a know- 
ledge cf 6 inscription in Nagarjuna 
hill. From the materials obtaired fram an 
ancient Cenarese work “"DHARMAMRITA’ 
lfound that the lkshawaku kings must 
have come from Champa and settled in 
the Vengi country in the 4th century B.C. 
that the names'AMARAVATI' }'SRISAILA’ 
“SIDHAVATA’* ‘MALLIKARJUNA” are 
names due to them; that they were also 
called Andhras or Mundiyas (the rame as 
the Mundakarashira in the Pallava in- 
scriptions) and the ieasons forthese. | 
can discuss these in greater detail when | 


Prabhakara Sastri : Correspondence 


meet you. | am also very anxious to get 
your opinion on certain theories which | 
have formed regarding the ancient Chola 
dynasty based on these evidences. 


(110) LAKSHMIPURAM STONE INSCRI- 
PTION: 

Published in the ‘Bharati’ 

Lakshmipuram is near Ghantasala. The 
inscription is in Telugu and isan white 
marble. It is by the Chalukya king 
Manglyuvaraja. This is | believe tha first 
Telugu inscription to be published. 


(IV) AHADANAKARA COPPER PLATE 
INSCRIPTION : Bharati. 


1 have here interpreted certain ౧8982098 
which were not interpreted by Burges and 
Fleet. 


Quite recently I have come across an 
inscribed vase in Brahmi script, some 
Brahmi inscriptions, coins, sculptures 610. 
I have toured extensively through the 
Telugu country for over 10 years in order 
to coilect manuscripts and find there are 
several places which ought to yield 
valuable finds if excavated. After your 
visit to Ghantasala, Iwas there mysely 
and have collected some articles and 
photographs which | shall be very glad to 
discuss with you. 


lam come over to Pondicherry just for 
the privilege of having a talk with you over 
these matters and shall be very grateful 
if you will grant me an interview. | trust 
you will excuse the trouble | am giving you 
gince | can hardly find anyone else better 
qualified with regard to these matters 
and one who will view my work with 
sympathy and encouragement. 


tam living 1౧59. Big Brahmin Street, 
gnd gan mast yoy at any tims yoy may 


758 


find convenient. As 1 am not quite 

familiar with English and am ignorant 

of French, it might be of help if the 

services of a Telugu interpreter wore 
available. 

1 remain, 

Yours respectfully 

(V. Prabhakara Sastri) 


Letter from British Museum 


Department of Oriental 

Printed Books and MSS - 

Sea!, British Mussum, London, 
16th October, 1928, 


To. 
Pandit V. Prabhakara Sastri, 
Triplicane. 


Dear Sir, 

lam greatly obliged to you for your 
letter of the 27th ult., and ths accompany- 
ing publications, Unforunately my know- 
ledge of Telugu is insufficient to allow 
me to judge your writings, but! note 
with pleasure the 268! and ability with 
which you are dsvoting yourself to the 
cultivation of Sanskrit and Telugu litera- 
tures and wish you all success in it. 


As regards the life of Brown, | am sorry 
to say that Il can not materially ald you. 
There isa short autobiography in the 
British Museum, but no book or Ms, in 
our collections may be removed from our 
premises, except by an order of a Court 
of Justice, so that it is impossible for you 
to borrow it. The same applies to the 
Telugu Reader. As faras 1 am aware 
Brown's Mss., did not come here after 
his death. Neither can | give information 
about his family, as [60 not know any 
of them and have hsard nothing concem- 
ing them. No portraits of Brown are 
available, to thg bast of my knawladge, 


Extracts from thea Times and Athenasum 
are probably available but our staff is rat 
allowad ta supply transcripts of €, kind 
that you want, lest, it should 1౧౩౧616 
with the performance of their official 
duties. lfyou want transcripts of these 
notices, you will do best to apply to the 
Superintendent of our Reading Room and 
ask him to give you the nams of some 
outside worker who would do the work 


for a small fee for you. | 
1 remain 


Yours very faithfully 
(Signature not clear) 
Letter from J. A. Yates 
granham 
Angle field road, 
Berkhamsted 


| 26-9-36 
Dear Mr. Prabhakara Sastri, 


My old friend Mr, N. Subrahmanyam 
some little time back wrote to me telling 
me that you had very kindly pramised to 
get Brown's collected version of Bobbili 
Patamu [Pata]transcribed for me. He gave 
me your address and ! have bean intending 
for some time to write and thank you and 
say how deeply | appreciate your pro- 
mised kindness, but owing to certain 
emergencies | have delayad writing. What 
1 8౧0౮6141 like toget done would be the 
printing and publishing of a cheap 
edition of the oldest known version 
of this very fine spirited ballad, for sale 


ata ౧౧6౦౭౧ rate in the bazats. | imagine 
that Brown's 0011606186 version must be 


the oldest ; he probahbly collected it in 

the thirties of last century, which would 

make it 100 years old, and hundred years 

nearer to its beginning than the versions 
:now sold 


The edition [I have, was printed in 
4 1911. The version is definitely Vizag, 
fiehould say, itisin the common 906600 
sana fie] Nigorous, much as in English the 
shellods of Qtterpourne;: and Chevy hdge 






Manimanjari _ February 81 
arsin the border dialect. We of course 
prefer tha vigour of the native dialect in 
which such ballads were mads and sung. 
But the modern printer of Bobbili 
Patamu [Pata] preferts—To judge from later 
editions. Ihave seen inthe india Office 
Library in print the ballad with altered 
vocabulary, altered grammatical forms 
and by classicising to take tha vigour out 
of the original. From what I know of 
Brown,from his writings and from his dicti- 
onary, | imagine that his collected version 
is in the common not the pseudo-classical 
tongue and that what the printers and edit- 
ors have done with ballad is analogous to 
what Veresalingam Panthulu and others did 
to his dictionary in their re-aditing, thereby 
rendering it almost valueless. You se6 my 
views are those of my dear old friend 
Gidugu Rama murthy panthulu garu. 
Browns notes on the ballad should be 
most illuminating. This text should be free 
from those misprints and obscurities 
which one gets in the hitherto printed 
bazaar 661010౧5. may add that if such a 
reprint of Brown's version as | have in 
mind were mads, | would like to s8e in it 
the attractive and amusing and traditional 
woodcuts of the existing versions, 


Iwas very gratified that I was able to 
get a typed copy of Brown's autobiogra- 
phy. My copyist did it more carefully 
reproducing all the misprints and vari- 
ations of spelling which occurin the 
original. | was very glad too, to have the 
chance of discovering and reading his 
account of his lifs. Hedid amazing 
work for Telugu Language and literature. 
lam going to take advantage of your 
kinness in the future and refer 10 you my 
difficulties that may arise in the text of 
tha ballad. 


Again thanking you very warmly and 
with my best regards, 
lam, Yours sincerely 


+ కత J A, ౪4755 


Birthday Tribute 


త్ర తస et 


Vet 





Prabhakara 





ము. వర్క! 
no Ul స్‌ 
శ్‌ ము 
న క్స్‌ 
Fe, au Ss Bed 


—V. ANJANEYULU 


In the galaxy of Telugu poets and scholars of the twentieth century, Prabhakara Sastri 
0082185 a unique place as he was not merely a poet ofrenown, but a literary critic of 
comparable eminence and a scholar of rare insight both in Telugu language and historical 
research in Its bearing on the evolution and development of Telugu 


కొ 3008212 Sastri hailed from a middle 
class Brahmin famiiy of Pedakallepalli 
village in the Krishna’ District. In his 
earlier years he studied Vyakaranam 
(Grammar) and poetics under the great 
Cheillapilla Venkata Sastry whose re- 
putation later on reverberated throughout 
Andhra and who was designated as the 
first Poet-Laursate of Andhra Pradesh. 
After completing his studies and apprent- 
iceship under Chellapilla Vankata Sastry, 
youg Prabhakara Sastri left Pedakalle- 
palli for Madras city where he worked 
initially in Ksllet High School as Telugu 
Teacher and later joined the Governmsnt 
Oriental Manuscripts Library. While the 
amoluments the post fetched were hardly 
sufficient for tha scholar who was fond 
of comfortable livirg, the duties the post 
entailed whetted his appetite for research 
and afford dample ooportunity to have 
access to manuscripts which were scatte- 
red in different paris of the Andhra region 
ggpecially when he was put on special 


duty for the purpose, 
officiated as Telugu lecturer in the 
Presidercy College, Madras and after 
retirement from Covernment service, he 
joined Sri Venkateswara Oriental Research 
Institute as Reader in Telugu which post 
he held till his demise, 


On occasion he 


Prabhakara Sastri had most of his 
innings as a poet anda scholar oven by 
1935 while he was in service at Madras 
and got many of his works published. 
He was a 5611-౧8౮6 scholar with many 
handicaps and little support. Consequen- 
tiy he had to face life with stoicism. He 
had to simultaneously cope with the 
mounting passion for unsarthing the 
hidden treasures of literary and historical 
heritage of Andhras and enrichment of 
Telugu literaturs be it by way of research 
into philology, epigraphy, translation of 
rare works into Telugu from other 
languages, editing Telugu Classics with 
his erudite commentaries and prefaces 
known for their profundity, or by com- 


18 


posing 16,96 poetry which depicted life 
in Andhra through typical angcdotes 
chosen far the purpose 


Historical Research 


In the field of histarical reszsarch the 
penetrating insight with which he had 
deciphered and given exposition 10 many 
inscriptions iike tha Ahadanakara Copper 
plates, researchss he made on Rashtra- 
kutas, Pallavas, Andhra Naiks of Tanja- 
vur stc., was the envy of epigraphists 
and historians who had won their spurs 
inthose fields owing to the advantage 
they had in their knowledge of English 
and possession of academic degrees 
Prabhakara Sastri was severely handi- 
capped in not being proficient in English 
with the result that his eminence was 
confined only to Andhra and known only 
to the elite though, per se, his rasearchas 
had a broader sweep, surpassed linguistic 
insularity and had acquired larger signifi- 
cance and a wider appeal from the point 
of view of their cultural and historical 
౪8166. Only one paper entitled “Are 
Sathavahanas Andhras?” was rendered 
into English by Bhavaraju Venkata 
Krishna Rao and it received the attention 
of non-Andhra historians lI heard that 
in recognition of his research on Pallavas, 
the famous French historian, Jouveu 
Dubreuil who had at that time settled 
down in Pondicherry, honoured Parbhakara 
Sastri suitably. 


The anthologies of Telugu verse com- 
piled by him namely “ Prabandha Ratna 
vali’ and “Chatu Padya Mani Manjari’ 
(in two volumes) excel thelr analogous 
English works, namely Palgrave’s Golden 
Treasury of Songs and Lyrics and the 
Oxford Book of English Verse as they 
give brief notes about each poet, the 
gontext in which the verses weorg com- 


Manimanjar! - February 8f 


posed, peeps into political ena social 
conditions of the times and soms# M™msight 
into the outlook, the attitudes of the Sams 
concerned 616. which were the (8864 a 
painstaking research. In compiling thes 
mostly unpublished or even unrecorden 
verses orally passed on from sire to son, 
from various sources in remote areas of 
Andhra and Tslangara, the intensive 
tours Prabhhkara Sastri was required 10 
undertaks on behalf of the Madras Orien- 
tal Manuscripts Library for collection of 
manuscripts were rewarding and all was 
grist that came to his miil, He recovered 
many a precious literary work by combing 
the villages in Telugu-speaking areas and 
the Saraswathi Mahal Library in Tanjavuxk 
at considerable strain 


On the basis of local intelligence about 
the possession of palm leaf manuscripts 
by some family in a particular village he 
would rush to the village, approach the 
family and by exercising his resourceful- 
ness persuade them to part with the pre- 
cious works, or to loan them for being 
copied so that the works might be saved 
for generations to comes from extinction 
and properly preserved in the Oriental 
Manuscripts Library at Madras, This was 
an exciting, though axtraméely tiresome 
task for an inadequately paid employee 
1106 him, which he undertook 49 an 
adventure with great relish. He had 
saved, in this manner, many a rare literary 
work from oblivion and obliteration. The 
anthologies compiled by him are probably 
a by-product of the itenerary period of 
literary activity, 


Literary Criticism 


in Telugu literary criticism, Prabhakara 
Sastri could be considered 28 a ploneer 
and he had few equals. Though not 
gcquainted with English in which thg art 


Anjaneyulu : Scholar-Poet 


ఈ 


Ff 


1 
} 
| 


of literary criticism had attained maturity, 
he had intuitively observed sound canons 
of criticism comparable with the best 
traditions in English literatura and his 
erudite exposition of Telugu Classics like 
“Ranganatha Ramayanam''. ‘Basava pura- 
nam’ ‘Krsedabhiramam’ ‘Manu Charitram” 
etc., area gold mine of solid research 
material for those who work in that field. 

He had written many articles, published 


అ న న ఇదా కాయా ల నాతి బ్‌ 


79 


అ a కా క ద 





స” గై 
é Ps శీ 


వ 
oa fi ఛో 






at 


ar i a an lire ro nese wie set! 


mostly in the 8581690094 monthly journal 
“ Bharathi” founded by 1౧9 late K. Nages- 
wara Rao Pantulu and published from 
Madras, which are applied studies of 
specific issues pertaining to literary con- 
undrums that raquired to be unravelled 
and resolved. He had chosen poet Sri- 
natha for writing his biography. | do not 
know whether there is any later study 01 
Srinatha which compares with Prabh- 


20 


akara Sastri’s outstanding and path brea- 
king work in systematic and comprshen- 
sive coverage ofthe poets lifs and the 
contemporary timas. Assoon as it was 
published there were sncomiums fiom 
dispassionate scholars who axprsssed the 
opinion that with nc loss of time it should 
be trarslated into English by competent 
hands. 


Translations 

Prabhakara Sastri enlivened Telugu by 
translating a few nock-and-corner works 
from the parent Sanskrit as well as from 
other langueges. In his Telugu-rendering 
of Bhasas play ‘Pratima'’ he had no 
hesitation to pay handsome tribute in the 
preface to the sweet and metflifluous styls 
of Chilakamarthi  Lakshminarasimham 
Paniulu who he only heard had also trans- 
lated the play into Telugu. His other 
translations from Sanskrit ar8 : Bhasa's 
‘Karnabharam*, the burlesques of Mahen- 
dra Verma and Bodhayana, namely ‘Matta 
Vilasa Prahasanam’ and “Bhagavadajju- 
kam‘. On the basis of an incomplete Telu.- 
gu version of Andal's pasurams discove-~ 
red, and in the light of fragmentary inter— 
nal evidence, Prabhskara Sastrii assumed 
that the translation ofthe available faw 
Pasurams was done by Muddupalani. 
Accordingly he proceeded with 119 trans- 
lation of the remaining Pasurams. Thus 
the major part of the Pasurams was 
rendered into Telugu songs by Prabhakara 
Sastri in} soul-stiring poetry. However 
the complete text of the manuscript 
mentioned earlier was later discovered and 
known to have been composed by one 
Srinivasa guru and not by Muddu Palani 
as surmised bsfore, Nevertheless Prabha- 
kara Sastri’s translation surpasses the prior 
translation. 

A substantial work translated by him 
from English into smooth Telugu prose 


Manimanjari - February 81 


was ‘Economy of Human Life'. The titls 
of the Telugu rendering 158 'Neethi Nidhi: 
(A treasure Trove of Aphorisms). Despite 
the handicap of not being proficient in 
English language, he avidly translated it 
into Telugu prose that is soft as down 
sounding musical to the ear with tha help 
of his brother Chandrasukhara Sastry 


Poetical Output 


Prabhakara Sastri had 
write narrative poetry 0౦౧ topical 
anecdotes with a moral substratum. 
Some important among suzh works of his 
are : ‘Moonnalla Muchchata' (Three days 
wonder) ‘Viswasamu (Fidelity), Chinna- 
nati Chestalu (Escapades of childhood) 
and Kapotha katha (Ths pigson's Anec- 
dote) The works mentionsd here ere 
only illustrative, the purpose being to 
broadly dsalineate tha areas in which 
Prabhakara Sastri did substiantial work 
with a serious purpose and 6౧? [౧96 the 
Telugu language to the best of his ability. 
Though his ౧0611081 works may ౧౧౬ bs as 
prolific as 1౧089 of some othar renowned 
poets and scholars, they are u-doubtedly 
more serious, purposeful, diverstfied and 
research-based. His poetical output was 
slender and the subjact matter related eith- 
er to thames of current interest or were 
devotional in contant. His narrative poems 
are marksd by economy of axpression, 
lucid and purposive, chaste diction with- 
out verbiage, and in thase respects thay 
566౧0) to compare well with poems likes 
Dora of Tennyson Michael of Words- 
worth and ‘Shorab and Rustum'’ of Mathew 
Arnold in English literature. Arnold's 
definition of poetry as the criticism of life 
has maticulously basen observed by 
Prabhakara Sastri intuitively, though there 
was no 0౦0855810౧ of his having access tO 
Arnold‘'s views owing to his unfamiliarity 
with English language. Moreover his 


ambition to 


Anjaneyulu : Scholar- Poet 

poems were also purvayors of ‘sweetness 
and light’ which was Arnold's concept- 
ion of 066114౧. 


Fondness for folk lore 


Prabhakara Sastri was one of the un- 
obtrusive protagonists of making Telugu, 
a peoples, language. In this regard he 
had considerable rapport with Dr. Gidugu 
Ramamurthy Pantulu, though he might not 
have gone the whole hag with him Con- 
sistent with this zeal he collectsd folk 
songs, proverbs, idioms and phrases, 
nursery rhymes, songs by working women 
end by others on various occasions. He 
had published ‘Bala Bhasha (‘The Lore of 
Children) which isa coliection of tradi- 
tional nursery rhymes in Telugu 


Subject of unfair professional 
practices 


When ha joined the Oriental Manuscript 
Library probably atths tims of the First 
world war or 9౪8౧ eailier, young Prabha- 
kara was impressed wiih the tantalising 
treasures of 16160౮6 literature that ౧9 came 
across and being at a tendsr ags of ideail- 
ism and youthful enthusiasm he often 
went outofhis way in pr-fering his 
assistance and guidance to those veterans 
who wera handicapped in their literary 
research since they had no access to his- 
torical and literary material that was 
readily availzble to Prabhakara Sastiri 
daily. His unstinted and liberal assis- 
tance, advice and even guidance ware 
fully exploited by some of ths writers of 
renown. That young Prabhakara Sastri 
had araw deal in this regard is evident 
from some passages which occur in his 
brief but incomplete autobiography' Pra- 
gna Prabhakaram'’ in which he recounted 
the pettiness of great writers like Veere- 
salingam Pantulu and Chilukuri Veere- 
bhadra Rao. The following passages from 


21 


Prabhakara 
revealing 


Sastri’‘s autobiogtsphy are 


“Sri Laxmana Rao (Kimarraju) brought 
Sri Veeresalingam Partulu to ths Oriental 
Manuscripts Library 2౧౮ introducad me to 
the lztter for as:sstanze ti3t could 06 
rendered by 080018 likes me sinca Vesresa- 
lingam Pantulu was revising his biography 
of poets for publication. గం very much 
desirad to 381018 th3 controversy regarding 
the historical aspects of Arithmatic wiittan 
by Pavuloori: Mallanna by discussing tt 
with Vaeresalingam Pantulu and myself. | 
showed him various versions of tha manu-~ 
scripts and acquainted him with my argu- 
ments. |! could not support what Vaeresa- 
lingam Pantulu had written differently 
previously. Sri Lakshmana Rao examined 
the whole issue carefully and observed 
(to Veeresalingam Pantuluy) ‘You haves to 
makes modificat;ons accordingly. ltis evi- 
dent that what you had writtan earlier and 
what ౧1౧6౧5 had wiitten with a view to 
supporting you are nat correct.” Voeresa- 
lingam Pantulu said’ ‘wrote like that 
because | ౧౨౦6 some manuscript version 
with me. After reaching Rajahmundry and 
cansulting the books Ihave, I shall review 
and come 10 a conclusion.” SnLaksnianRao 
observed, ‘Your manuscript {ould not be 
cantrary to what is contained in thsse vari- 
ous manuscripts. It it were s0 you will 
have to maintain your argument justifia- 
bly and soundly " To mes Sri Lakhnan Rao 
said: ‘We will appreciate the perseveranca 
of Veeresalingam ౧8౧1౮1౮ and will extend 
our support to him" ltold him that | 
would extend whatever co-operation | 
could. Thay then left for their ౧91648౧౦68. 


“From Madras Vesresalingam Pantulu 
left for Banglore after a fow days. What 
ever corrections | could make oniy in the 
first part of the biography of Telugu poets 
lsuggested and sent the papers to 


22 


Bangalore, That was a big 9000619. 
Sri Paniuiu made use of them. Lest a ora 
his non - acknowledgsmant of my 
assistance at all appropriate places. He 
said in tha introduction to the bock: ‘Sii 
Sastti too had helped me very much by 
copying p-rtions of beaks, and poems 
that! had desired and were available in 
his library. i had myself informed 
him of what material he would require, 
listed them, specified tha way additions 
and revisions have 10 be made, and sent 
verses in ౪౧1000. ls this the way of 
acknowledgemsrt of all that help ? This 
acknowledgemant would mean that when 
hs had specifically requested that such 
and such poems and books might be 
copied and sent to him, people like me 
had written and sent to him. It may even 
equivocally convey the rsality to! 
Not only that, he attacked his old friend 
Manavalli Ramiskrishna Kavi; without 
any provocation he attacked ms ragarding 
Prabandha Ratnavaligin ths sams introduc- 
tion to the biography of Telugu poets. 
Whon | wrote t3 hin he roplied ramorse- 
fully. Racontly whani wanted to tear 
off all thoss letters, my friends took 
them from mo saying that they would 


preserve thom 


In his time, literary criticism and contr- 
versy were often too personal, envicus, 
intemperate and even crude 09100 based 
on religious bigotry on occasion, Thcugh 
Prabhakara Sastri was a butt of unchari- 
table criticism, from his side, he maintained 
high standards of dispassionate, objective 
and acadamic discussion rather unprece- 
dented in the annals of contemporary 
Telugu academics. Not only did he 
observe dispassionate approach to scho- 
larly disputations but ౧9 also kept aloof 
from litarary controversies when they 
‘deviated from dcadenmiic lines. 


Manimanjari - February 67 


Spectator of Poetic Pyrotechnics 

Life hss its ironies. Inspite of hig 
distas*o for cintrovers'es, prima facie, 
Prabhakara Sastri becamsa instrumental 
for 2 198౧౧8 and unsdifying con‘roversy 
that raged on two occasiens bstween 
Rama Krishna Kavulu and Tirupati poets 
firstly and baiween the two Kopparapu 
posts on the one side and thea twin Tiru 
pati Vonkata Kavulu on the other side later. 
This requires recollection of at least one 
of the classic apisodes in soms detail 
Lotus tae the latier controvercy. The 
Kopparapu posts demonstrated their poati- 
cal prowess before the tlite of Telugu 
audiance in Madras. Yeung Prabhakara 
Sastri composed poems on the occasion 
praising their poetical talent, and saying 
that he would placa the Kopparapu poets 
next only to his masters namely, the Tiru- 
pati posts These poems wore published 
ina Madias Telugu jiurna! ‘Sasilekha', 
The Tirupati posts read them andina 
patronising mood wrote to the Kopparapu 
posts that thay happsned 10 see ithe poems 
of 91౮6! ౮018 in ‘Saslekna’ and conve- 
yed their best wlshss for the latter's suc- 
cans 


Sams time later a* a vrdding dinner in 
an advecate's house at Guntur, among the 
2118 of‘hs town, who were present a 
discussion developed ss to who were 
9406117! to whom as betwsen the Koppa- 
rapu and Tirupati poets Sides were 
raturally taken Ths Koppartapu poets 
who were present on the occasion kept 
quiet when ths Tirupati ౧౦618 were denig- 
rated and dsemed as infericr to Kopparapu 
posts. This was duly conveyed by some 
one to the Tirupati poets, They sonta 
registered letter to thea Kopparapu poets 
accusing them of complicity when an 
their part they had been so friendly asto 
convey their compliments soon after raad- 


Anjaneyulu : Scholar Poet 


ing the porms written by their 61861218, 
Prabhakara Sastri praising them for their 
poetic talant. 


The controversy atquied sub-conmu- 
nal overtonss of antipathy bstwesan Vaidi- 
kisand Nivogis, two sub-socts ameng 
Telugu Brahmirs The Kopparapu poets 
were Nlyngis ard Tirupati Pcets were 
Vaidikis. Ecucited bigots of thase two 
groups in places like Guntur, Narasarao- 
pet, Masulipat"am were drawn into this 
Sweeping and stormy literary controversy. 
Arede ming fsature of this campaign was 
the contribution it made to the enrich- 
ment of Telugu pcetry. The Trupati 
poets corducticd ‘Satavadhanams' (1. 9. 
concentrating simultaneous attention on 
hundred things within a scheduled time 
to demonstrate their proficiency, 908110 
talent intellectus! prowess and alsrtness 
in different fields) at different places to 
show how they wers superior to Koppa- 
[8006 poets. 1౧ 196 process their extem- 
pore pceiry which flowed piecipitously 
like the Niagara Falls became popular in 
every household. Inthe end, it looked 
as though the poets on sither side were 
fighting like Kilkenny cats. When this 
realisation dawned on them, the Koppa- 
rapu poets appealed to Prabhakara Sastri 
in a poetic ccmposition running to 8 or 10 
verses that he who had introduced them 
to Tirupati poets, through his poems in 
‘Sasi iekha’ should intervene and bring 
about rapproachment. Each of the poems 
which probably appeared later in a publi- 
ction entitled ‘Guntur Seema’ (Guntur 
region) ended with the refrain ‘Keerthikara 
Prabhakara' (the renowned Piabhakara). 
But on receipt of this requsst, what 
Prabhakara Sastri had done was not 
known, 


One thing he has, however, done at a 
much later date which ig an enduring 


23 


contibution to cstabliih “nacrstanding 
between 10656 two serselessiy warring 
sub-commurities among Ancnra Brahmins. 
Ha set an example in the ‘rites by forg- 
ing marriage alliance for tis nrde st Uuugh-~ 
ter with the weli known Niyogi Vissa 
family. Similariy in the early forties he 
arranged the mziriage of his e.dast son 
with a girl of Manchala family. 


Seer and a Savant 


Though Prabhakara Sastri had an abi- 
ding love for Telugu, it graduaily yielded 
to a passionate ssarch fcr spintualism. 
Prabhakara Sastri had the sciritue! spark 
ingrained in him from ౧౦౧-౭౬8 which he 
devsloped by constant meditation and 
self-knowledge. Hea had no 09116 in ritua- 
lism and the tiappings of religion. The 
post and the literary critic ౧08౧86 into a 
sserand a savant. Ina personal note, 
he wrote with becoming humility that in 
the construction of the many-sp'endoured 
mansion of Telugu literature ౧8 cont- 
ented himself as having done some 
unskilled labour and was about to wash 
his hands of itin visw of the inner call 
for a more vital and abiding werk. In the 
post-retirement period hs was becoming 
detached like a water drop ona lotus 
leaf. He developed during that time a 
distaste for literary fame. Literary work 
was more and mors a matter of duty to be 
performed than rewarding pursuit, The 
faw poems that he cared to pen from the 
later half of thirties show his steep 
ascent to spiritual heights. | 


Being a great humenist with 8 develop- 
ed social conscience he devoted most 
of his time to prayer and through it to 
succour those who came to him for 
ralief from pain and suffering. He was 
often withdrawn into himself for long 
spells. Thg sufferers who came to him 


24 


received greater and more devoted 
attention than those who visited him for 
literary discoursés and discussions. 


indefatigable waoiker 


Even 80, the dual devotion to spiritua- 
lism and literary pursuits probably made 
Pabhsakara 585817 uneasy on occasion, 
that he yest owed some service to Telugu 
literature. Hoa had undertaken his auto- 
biography part of which has been 
published under the title ‘Pragna Prabha- 
karam'’. lt is more an account of his 
spiritual quest and awakening than 
a record of his literary pursuits 
and accomplishments, Ha no doubt 
expressed that he had debts to discharge 
in tha literary field. Though well over 
60 he worked with consuming passion 
that before the time ran out, he 
should quickly complete tasks that 
remained unfinished, The epilogue of 
his life culminated in the collection, at 
the cost of his health, af architectural 
relics for establishing a museum at 
Tirupathi Devasthanam. His fondness 
for this work was such that he undertook 
arduous journeys to various remote and 
trackless places not caring for sun and 
rain, wading through mud and slush, 
often without timely food and rest. The 
travel was not infrequently by a lorry, 
his seat being next to that of the driver, 
so that the precious stone relics were 
under his parsonal 00౧౭789. The strain 
involved in sucha travel was too much 
for the age worn physical frame, with the 
result that after a brief iliness he passed 
away in August in the year 1950 at 
the 806 of 62. 


Certain salient features strike one who 
goes though Prabhakara Sastri’s works. 
He felt that language and literature 
should bg within the grasp of the masses, 


Manimanfari - February లొ 


Any communication gap that develops 
owing to obsession with Sanskrit, rigours 
of grammar, syntax, rhetoric or prosody 
should suitably be relaxed so that the 
basic cbjact of language may not be 


frustrated. | 
As has boen pointed cut, his pross and 


poetry were ccuchsea in concise, chaste 
and simple style full of vigour, appro- 
priate idiom and vivid expression His 
few poetical works centred round not 
epic heroes but people of the middle 
class families. lfin one work the sub- 
ject was the passing romance of a 
husband, in another it was the self- 
sacrifice of a mother for the sake of her 
children. That self effacernent is not 
the prerogative cf the higher form of 
life but can be seen in animal and bird 
life too is brought out in two more works 
of hls. Thus Prabhakara Sastri inter~ 
preted ౧9800165 amotiaons, virtuss and 
foibles in a manner that from the frame- 
werk of the theme in which the human 
element was cast some object lessons 
could bes drawn. 


Free From Malice 

In his literary criticism and research 
papers, Prabhakara Sastri might have 
differed with other scholars, but he 
avoided personal innuendo and attacks 
lest he should be treading on others’ 
toes. When his detractors were 
uncharitable in criticism he just ignored 
itas idle wind that passed by him His 
works era frag from malice, sectarianism, 
bigotry and all such restrictive trends 
that are divisive of the sacial organism 
in their effect. His approach to social, 
religious and linguistic issues being 
eclectic, he did not ralish anything that 
smacked of intolerance. 
A Man Of Self-Esteem 

Though from the financial point of view 
he wag rarely ina comfortable position, 


Anjaneyulu : Scholar- Poet 


Prabhakara Sastri never compromised his 
self-respect. People always came to him 
for his opinion, guidance, advice, spiritual 
succour etc , at all odd-hours and bothered 
him a good deal, but he never approached 
anyone for any favour. Thera were occa- 
sions when he politely and firmly declined 
to take any gifts from parsons like Deso- 
dharaka Nageswara Rao Pantulu. The 
graat poet Viswanatha Satyanarayana in 
hig play entitled “TRISULAM’ paid hand- 
some tribute to the commentaries of 
Prabhakara Sastri comparing them to thick 
application of sandal wood paste (proba- 
bly the classics to which Prabhakara 
Sastri wrote commentaries were likened 
to thre body to which the fragrant sandal 
wood paste is applied); and wondered 
why such a great scholar adored poverty. 
On one occasion, this self-denial was in 
graphic evidence much to the disadvan- 
tage of Prabhakara Sastri. lt was the 
occasion of the wedding of the Rajah of 
Challapalli, in the early thirties and his 
accession to the Zamindari. Prabhakara 
Sastri came all the way from Madras; 
wrote at length a classic piece of sound 
advice 85 10 how the Zamindar should 
conduct himself as a ‘grihasta’ and as an 
administrator of his estate in keeping 
with the changing times of tenurial and 
tenancy reforms. He concluded the 
magnificient piece with the words that 
since he belonged to a village under 
Challapalli estate; he just came to witness 
the auspicious occasion, and having come 
gave whatever advice he felt appropriate 
not as a beneficiary but only as his well-— 


25 


wisher. This outspokenness had cost 
handsome honour which he just did not 
mind. Even the Zamindar's uncle, who 
was the munificient Zamindar of Muktyala 
was chagrined at the philistinism of his 
nephew 


In theses ominous timss when centrifu- 
gal tendencies are raising their haad in all 
spheres of human activity and are being 
patronised by the powers that be, it is 
refreshing to find that we have had intell- 
ectuals of immaculate perception of the 
calibre of Prabhakara Sastri who steered 
clear in their daily life and their writings 
of these rocks and rapids. In his personal 
life he practised catholicity and wasa 
reformist in a meaningful measure. 


Ths Telugu manuscripts studiously 
collectd with loving care by scholars like 
Prabhakara Sastri and Manavalli Rama- 
krishna Kavi are probably vagetating in 
the Oriental Manuscript Library in Madras 
and the Saraswathi Mahal Library at 
Tanjavur in Tamil Nadu. 1118 not known 
whether in their anxiety at severance with 
the composite State of Madras the proge- 
nitors of Andhra Pradesh took up the 
question of transfer of Telugu manuscripts 
in the possession of these institutions to 
the Andhra State in the process of division 
of assets and ‘liabilities. ltis high time 
that rare manuscripts are retrieved especi- 
ally In the context of the forthcoming 
World Telugu Conference if the labour of 
scholars like Prabhakara Sastri who had 
striven for bringing to light many Telugu 
works were not to go in vain. 





TRIBUTE OF LOVE 


“Greater love hath no man than this 
that a nian lay down his life for his friends” 


St. JOHN XV 12 


[The Preface to Pragna Prabhakaram, an autobiography of Prabhakara 58911 in Telugu 
was written by a devotee of his — Sr Kotta Venkateswara Rao, an Advocate. The 


auther has translated his 
English version here. — Ed. ] 


lo this supremely noble message of 
Jesus, the sanctified life of Sri Prabha- 
kara Sastri was an outstanding example. 
To him al! were friends and specially 
they were his bosom friends who, afflic- 
ted by physical and mental ailments knew 
not their way and were in despair. Into 
their sorrow would he enter, them would 
he consider himself to be, and to ward 
off their misery would he by day and 
night unceasingly undergo the fire of 
penance, and at last by the power of the 
soul gained through the ordeal of symp-~ 
athetic suffering did he alleviate their 
sufferings. And even after helping them 
thus to scale over their impediments, 
would he keep an eye on their present 
and future progress and go to their hour 
of peril. Well do those ancient words 
of praise become of him which 1211 
‘‘this sure friend in adversity’ The 
Mahabharata in its Telugu version 
contains the address of Yudhishtira to 
Sri Krishna to the following effect. 

“Oh great soul | Pandu, the king of all 
garth, has departed from this life having 


Telugu Preface 


into English, We are publishing the 


shown unto us you to take us past dan- 
ger, and by perseverant effort to garner 
the good for us.” 


It is no exaggeration to aver that 
many who were well protected by Sast- 
riji gratefully remember him in the 
above manner Lam one of those who 
were resurrected by him. And prompted 
by gratitude I offer this tribute of love 
with folded hands. 


How to dispel disease by penance? 
How does one alleviate the ailment of 
others?. So may many question justly. 
So was it with me till T gained such exp- 
erience by which now Ishall try to dasg 
pel the doubts of like minded persons. 
This will give me an opportunity to 
remind myself of the pure and sweet 
nature of Sastriji and partly to fulfil 
his aim 10 writing this book. 


By the time Sastriji commenced the 
composition of ‘“‘Pragna Prabhakaram’’ 
he practised for 30 years Bhrikta Rahita 
Taraka Raaja Yoga. During this long 


Venkateswara Rao : A Tribute 

period he had many unique experiences, 
He intended to publish in different 
volumes his ownexperiences, the experi- 
ences of those who like him gained 
initiation into this yoga and the saga 
of those who were benefited by him. If 
the big tome which he planned took 
shape it would not only have presented 
elegant Telugu prose-writing but also 
would have caused a stir among the 
practitioners of Yoga and soul-culture, 
among people who know the deeper 
truths of mind and body and among 
healers of disease. 


But by the time he started writing 
this book and completed the part now 
published the authorities of the famous 
Tirupati temple placed on him the 
burden of organising a museum. For that 
work he forsook the comforts of sleep 
and food and ransacked the Telugu 
country from the wilds of Cuddapah 
where tigers prowl to the hillocks of 
Muktyala inKrishna District and Nalla 
gonda 10 Nizam’'s dominions, the domain 
of Communist guerillas, and brought to 
Tirupati many a beautiful Jaina, Baud- 
dha and Hindu icons which feast the 
eyes of connoisseurs af iconography. 


Itis possible for us to know from 
these that in the days of yore Jainism 
and Buddhism which introduced the rule 
of equality and exhorted non-violence 
(Ahmisa) flourished in the Andhra cou- 
ntry, that as a result of the dedicated 
art of the followers of those religtons 
many beautiful monasteries and images 
emerged, that in course of time people’s 
attention was attracted by caste and 
orders of life, sacrifice and ritual and 
that then they desiroyed wantonly the 
previous constructions of art and killed 
in revolting manner those who did not 
bend before their new passion. There 


27 


seems to be no diiference between that 
by-gone chapter of violence, the evil 
and destructise activities of modern 
era, and the Razaakar and Communist 
orgies. The «mmalin man has beenon 
rampage form 11 those times and to the 
present day. Can man not eschew vio- 
lent activity in his attempt to make 
others agree to what he 6619 1s right? 


Besides these stone and metal imagcs, 
Sastri1jJ: collected numerous unpublished 
treatises, paintings, and armour and 
swords used by warriors of yore, after 
ransacking the store-rooms belonging 
to the Kalahasti estate with the gene- 
rous permission ofthe head of that 
estate. And with the help of 591 Narla, 
Editor of Andhra Prabha, he brought 
to Tirupat! a museum of invaluable 
paintings and icons which Sri Kota 
Subba Rao collected and preserved as 
equivalent to his life, during a long 
period of labour. 


With all this work on one hand, 
Sastriji on the other hand engaged him- 
self in numerous activities namely, the 
celebration of the first ever anniversary 
of Sr: Annamacharya and publication 
of his hymns, the collection of, and 
doing research in the editing of, and 
commenting on the PAVULURU GANI- 
TAM, UTTARA HARIVAMSAM, Lak- 
shnoddharam, and Andhra language 
before Naunnaya and to carry all these 
works simultaneously like Arjuna of 
ambidexterous skill. 


There were many hardships in collec- 
ting art pieces for the museum. It would 
be known that in a petty village with 
not evena country road, there 1s a pre- 
cious stone sclupture, that some ‘rich 
people from Bombay have come all the 
way forit and that it would be moved 


28 


out of the Telugu country if there was 
delay. Hey presto ! SastrijJi visits that 
place somehow without caring for physt- 
cal strain. That image would be in some 
country pathway serving as a scythe-— 
sharpener for the herdsboy or for rubbing 
of dirt from the traveller’s with no 
one to help digit out. But after exca- 
vating it and making known its impor-— 
tance, the villagers would come in the 
way saying that they would retain it for 
worship. To make them agree and to 
take the articraft to Tirupati was a feat 
like reaching Ekachakrapuram from the 
combustible house of lac. All this work 
Sastriji accomplished in 701 8 months 
and with the minimum expenditure 
with the active assistance of his dear 
students and among them using Udaya- 
giri Srinivasacharya as his staff to lean 
on. Knowledgeable people wondered 
whether any other person even with many 
men to help and spending more money 
could have finished the work in twenty 
years either. 


క am reminded of an incident in this 
connection. Sastriji brought a small 
piece of marble stone to Guntur after 
spending some hours with a newly acqu- 
ainted person. It bore a portion of 
some sculpiure on one side. His return 
journey to Tirupati was scheduled for 
that night. He checked his package 
serveral times so that the sculptured 
peice of stone might not be forgotten. 
He got it packed with such tender care 
as if it were a fragile piece of glass 
ware. We could not understand this 
fuss. “Thisis a priceless art piece. 
Dubreuil would have given ten thous- 
and rupees for this’ he said at the rail- 
way station. If this were so in the case of 
this small thing it is impossible to esti- 
mate the value of the museum he orga- 
nised. 


Manimanjari - February 81 


All these pieces of sculpture are now 
in silent repose in the museum under 
Tirupati temple administration. The 
great responsibility of converting them 
into eloquent images now rests with the 
temple administration by getting their 
age determined and by going into the. 
social and religious significance and the 
excellence of their art recognised. 


What with these peregrinations for the 
sake of the museum and the pressure of 
work connected with the editing and 
printing of rare books Sastriji’s health 
was shattered. Just then destiny led him 
to Yeddanapudi 7111286 in Guntur 
district wheedling him into the search 
for some super architectural pieces lying 
hidden in a well. Relentless rain and 
knee deep sticky mud of black soil clay 
in which even a double bullock cart 
could not move and in which it was im- 
possible for man to lift a leg and place 
it ahead. Caughtin this death’s shear 
Sastriji, the tender-bodied and heavy 
wcighing sexagenarian reached home 
with high fever. By this time his health 
had completely given way. Not caring 
for it and bed ridden he was ceaselessly 
carrying on his normal duties to the last. 
He extricated many a person from the 
jaws of death by supreme soul-power of 
his yoga. Many such salvaged persons 
among us were at that time around him, 
but could not at the end save him for us. 
The great poet Sri Viswanatha Satya- 
narayana was shocked to hear this 
unexpected news, and sponlaneously 
mourned saying “And at last death has 
conquered even you! Oh great soul”. 
He was expressing what all those who 
received Sastrijis love were feeling in 
their hearts. The news of Sastriji’s 
demise was splashed in the dailies along- 
side, the news of the disappearance of 


Venkateswara Rao : A Tribute 


some Himalayan peaks in the earth- 
quake of Assam. 


And in the end it has come to pass 
to publish this PRAGNA PRABHAKA- 
RAM asasort of sorrow. The printing 
charges for this publication have been 
borne by Sri Kambhampati Satyanara- 
yana Sresti of Madras (a beloved 61501- 
ple of Sastrij: for over 20 years) asa 
mark of his devotion and surrender to 
Guru Dev. His heart 18 as soft as the 
butter in which he trades. Whenever 
Ssstriji visited Madras, all the friends 
there congregated in Sresti’s house and 
received his attention and welcome. We 
are all indebted to him to this day. 


My acquaintance with Sri Sastriji 


1 0264 the privilege of being acquain- 
ted with Sastriji in May 1939 for the 
first time. For nearly ten months before 
this, Lwas suffering from serious illness. 
It started first with malaria of 106 1 
had some relief from 1 after taking inj- 
ections of allopathic drugs. Ido not 
know how it would have turned out if 1 
had continued that system of medicine. 
But somehow it got into my head that 
inthat system they used quinine, which 
was not good for the body, that in 
homeopathy they did not use quinine 
and that itwas the best system. Two 
more months elapsed, in this experiment 
but to no effect. Then the mind flashed 
on Ayurveda. Tswallowed many bitter 
drugs. Among them there was one called 
Panchatikta manufactured by a Calcutta 
drug house. By name it was only Pancha- 
tikta (five bitters) but in factit was 
prapanchatikta (a universe of bitters). 
After that, I used drugs prepared by ind- 
igenous Vaidyas. That vaidya was indeed 
an alert person. To dispel my indiffe- 


29 


rence to local drugs he used to give 
some swcet potions and allowed some 
laxity in the matter of food. But it was 
of no use. Then I reverted to allopathy. 
By that time my body underwent much 
change. The weight has gone down by 
22 lbs. Temparature of 99.5° used to 
develop in the evenings. Mentally there 
was not the least forbearance. Nervous 
stability decreased and the body could 
not bear the least excitement. No sleep, 
no assimilation, eat whatever I may. 


In this state, allopathic medicine 
again helped me somewhat but the 
illness could not be diagnozcd. The 
doctor would say that Iwas frightened 
some where. 


At this stage Ihad togo to Madras 
to attend the law apprentice, examinat- 
ion But I was in doubt whether I could 
get down from the train and travel in 
trams and buses. Somehow 1 620166 
Madras and with the help ofa friend 
whom క్‌ summoned to the Central Stat- 
ion 1 put up ina hotel and finished my 
examination. After hat I consulted 
arenowned doctor. He had a nursing 
home. He said that unless I stayed there 
for ten days under observation, proper 
diagnosis could not be made. A date 
for my admission into nursing home was 
fixed and 1 returned to the hotel. 


Even when starting from Guntur 1 
learnt from Sri Unnava Lakshmi Nara- 
yanaabout the greatness of Sastriji‘s 
Yoga practices and treatment of disea-~ 
ses. I took a letter of introduction 
from him to Sastriji expecting some 
good or other from it. Taking that 
letter with me on the morning after my 
medical consultation, and having pur- 
chased four sweet citrus (Kamala) fruits 


30 


on the way, Ireached No, 4, Venkata- 
rangam Pilla Street and went in after 
tapping the door. Wonder of wonders ? 


1 520 2 stout person with a shining 
light brown skin. Tcould not identify 
him as Sastriji. For after reading some 
of his writings Isubconsciously formed 
amental picture of his figure, speech 
and habits. In my imagination he was 
a person neithcr stout nor lean, golden 
coloured and of animposing stature and 
devoted to orthodox ways. He greeted 
me ina friendly resonant tone. ‘“‘why; 
sonny who are you 2 


1 ర16 not imagine that his voice would 
boom like that. I recovered and saluted 
him saying‘ ‘I come from Guntur’’. While 
I was replying him Sri Unnava came out 
from inside the house and introduced 
me to Sastriji. Idid not expect to meet 
him there, He hbappened to come to 
Madras on some work and arrived at 
Sastriji‘s house only the previous night. 


At the time when I reached the house 
Sastriji was brushing his teeth- Tt was 
probably past seven 0 clock. The 
sight appeared unorthodox to me asl 
expected that he would by that time 
finish his bath, worship etc. As my 
acquaintance with him grew I had come 
to understand the position. With the 
ailing people who came to him in the 
evening for Yoga treatment,he could not 
get himself free early. Even after all of 
them had departed he would have no 

sleep till late in the night trying to know 
the cause of their disease etc; by self 
intuition. Sometimes he would wake up 
after a round of sleep and spend time 
til day break with the same thought. 
. Thus was how his late rising in the mor- 
ning came about. Where was the time 


Manimanjari . February 81 


for him to care for his outward appea- 
rance early in the morning like people 
wedded to orthodox ritualism? His ab- 
lutions were the customary observances 
inthe sacrifice out of compassion for 
all beings. 


No sooner had he finished brushing hig 
teeth he tasted the fruits I brought and 
observed “These are nice-but with more 
of loose jacket and less juce.’’ It was 
his settled habit to examine everything 
closely and rate their worth. 


Then he kindly agreed to give me yoga 
treatment. ‘“‘But first of all how about 
arrangements for your food?’’ he asked. 
He was not satisfied when I told him 
that I would stay in a hotel. He feared 
that hotel food would not be wholesome 
and said that T should take good ghee, 
vegetables milk and fruit and not the 
usual rice and Sambar (a dall-plus-chi- 
lly plus tamarind vegetable soup, the 
speciality of Madras). Don‘t think your 
disease will be cured by this food The 
rectifier is God, the cause of all’’ said 
he. When told about the nursing home 
he said that I should not join it. Follo- 
wing the trend of his words Iunderstood 
that he thought that my ill-health could 
be set right and was pleased at the idea. 


Sasiriji said that my voice was weak. 
His comment appeared odd to me at that 
time, but by comparing it with my tone 


after I completely recovered my health 
I knew that it was true. Iam noting this 


here just to point out that Sastrijiat 
his very first observation used to exa- 
mine peneiratingly the persons who co- 
me for yoga treatment. He used to un- 
derstand the nature of those people, and 
their ailments by their physical and facial 
expression, mode of speech, voice and 
movement of limbs. ప have never found 


Venkateswara Rao : A Tribute 


his estimate go wrong. pe used this 
skill not only for treatment but also as 
a kind of entertainment in his daily 1106 
trying to guess a person's nature by hus 
hand writing, to guess where fiom lett- 
ers came without looking at the post 
mark but only by looking at the way the 
address was wriien, and sometimes gue. 
ssing their contents without opening 
them. By such small entertaining 
snippets he would create a pleasing and 
enthralling atmosphere around him. 


Inthe Yogi tieatmen. of that first 
Morning, an energy seemed to have flo- 
wed throughout my body making me 
sweat profusely. Sastriji asked me to 
go for food and enquired how 1 would 
spend time till the evening. His con- 
cernwas that Iwould get bored in a 
new place not knowing what to do. He 
considered with much care the physical 
and mental comforts of the people who 
came for treatment. Hisidea was that 
they should feel happy without any 
worry during the course of treatment. 
[said “TIT shall spend time in reading 
some book or other’. Sri Unnava said 
“He is somewhat of an avid reader. So 
there will be no difficulty in passing 
time’. To this Sastrij1 8214 “Close all 
books. Eat and have a good nap”. 
Sastriji was a rescarch scholar dealing 
with many books. But he had no prefe- 
rence for men of book learning. In his 
opinion,our bodies and minds themselves 
are real books which reveal all secrets 
and that it was better to practise read- 
ing them. Iwill 12060 touch upon his 
views regarding literature. 


When I returned in the evening, Sas- 
triji enquired and came to know of the 
details concerning my appetite, items 
of food, sleep, the milk and fruits which 


చా 


Ttook during the dayand my general 
physical condition. He was satisfied 
as Twas closely following his directions 
with regard to food and sleep and as the 
vehicle was moving in thc proper way, 


Sastrijr spent his time in unceasing 
endeavour for the good of others. 
Every morning and evening he used to 
enquire of peoplc who came to him for 
treatment and learnt from them as to 
what happened during meditation, how 
it was at home and encouraging them; in- 
vestigating the cause if there was no 
alleviation of suffering, rectifying the 
mistakes and observing their health 
improving with the correction and అగకా- 
couraging them thereby. During. my 
fiist stay ఓ was with Sastr1j1 for 43 days. 
Many unusual things happened. It 18 not 
possible to narrate them all here. 1 will 
mention one or two for the reader 


At the time I first approached Sastri ji 
my body could not properly assimilate 
whatever Iate, There was no sound 
sleep. I have mentioned above that 
Sastriji asked me to sleep even during 
day time. 1 followed his directions 
literally with no discomfort. After a 
few days, one fine morning Sastr1ji asked 
me ‘What have you taken this morn- 
ing?’’ I said Itook two iddlies.Immedia- 
tely Sastriji exclaimed “What, how 
improper. Two iddlies at 7 a.m. and 
lunch at eleven?’ T was taken aback 
thinking that probably Tate too much. 
Sastrij1 said “How insufficient are the 
two iddlies for a man of your size and 
height. Four is right”. The next day 
he again enquired. Isaid 1 took four’ 
“And,after that’ he asked. “My usual 
half a cup of coffee’ Ireplied. “Oh 
this is quite the wrong way. Now-a half 
cup fora couple ofiddlies. For two 
couples a full cup’ said he. 


32 


I literally did so the next day. “Oh 
only iddlies! You do not know this 
science. Listen, two iddlies to start 
with-a little coffee over them and then 
Uppumav (A preparation made with 
coarse wheat flour baked and later fried 
with condiments) and a 40821 as a top 
dressing (A preparation made with 
black or greengram paste spread thinly 
ina circular form ina pan over slow 
fire and fried with ghee or orl) and over 
that you should pour a cup of coffee’’. 


With this Sastrij! made us have a side- 
splitting laughter. With this push I rea- 
ehed 8 iddlis during breakfast and about 
half a visa (600 grams) of vegetables, 
two cups of curd at lunch and half a 
dozen plaintain fruits of the famous 
PEVAJAPPALAM variety, kismis, 
anjura and apple after mid-day nap. Four 
bondas (vegetable or dal cutlets) and 
coffee in the evening, and mangoes 
with dinner. ముల్‌ am unable now 
to believe this ogre like gluttony but 1 
do not think that I could have regained 
20 Ibs of lost weight in 20 days (the 
last 20 days) without that amount of 
food. 


One day Prof. Narasingarao of the 
faculty of Mathematics in the Anna- 
malai University came. He was also a 
member of the Friends Yoga School to 
which Sastriji belonged. He was put 
up in Sastriji’s house. Sastriji told 
him my story casually during conversa- 
tion. At that time there arosein my body 
an upsurge of vibrations. The inhalat- 
ions and exhalations became long and 
deep. The spinal chord straightened up 
might like a hissing cobra. The two 
shoulders were pressed back and my 
chest expanded. Ido not know how a 
‘breathing is measured but T suppose 


Manimanjari - February 81 


mine might have been found to be two 
yards in length if measured. 


It surprised the three of us. “How 
did 30 much breath come about? With 
any physical exercise? All this is 
Master’s divine grace’’ said Satrijl. 
Master means their Guru Dev (Teacher 
God-It is customary in India to con- 
sider all teachers as embodiment of 
Divine specially the spiritual teachers ). 
Sastriji used to tell those who were 
rectified by him that he was only 
instrumental and it was Master’s grace 
which managed everything. 


During the days of my stay, many 
persons used to come for treatment. 
Among them there were men of various 
walks oflife—rickshaw pullers, street- 
sweepers, office clerks, officers, teach- 
ers, University professors, doctors, 
engineers, lawyers, orthodox men, pro- 
pagandists of the religion of Sayi Baba 
of Shridi, communists, students and 
leaders of Congress. Sastriji used to cure 
their various ailments, like scorpion 
bite, body burns, ghost possessions, 
gastric-ulcer, gall stones, oedema, accum 
ulation of water in abdomen etc. 


Among them Iwill mention the case 
of a pitiable boy. His father was a 
rikshaw puller. Four days ago the boy 
slipped and fell down. He was con- 
cious since then, but could not speak. 
His eyeballs were turned to a side 
giving a wild look. The mouth had 
gone askew and his neck leaned to a side. 
The hands and feet were folded and fut 
of control, They carried him in, on 
their hands. Immediately on seeing 
him Sastriji was greatly agitated like a 
bellowing cow on seeing its tender calf 
hurt. We could not bear to seg thg 


Venkateswara Rao A : Tribute 
plight of the bay orn one రేం and that of 
Sastrij on the othr, వంక! [గల 
that the boy wes no* given ory rood 
and was diirereed at ths poudity and 
1220022000 of ihe pasen:s. He nad a 
cup 00౧౦102 brought from es his 
house and tamself fd into 12 mou.h of 
the boy with a small spoon Afr ii he 
meditated for the boy's iecovery. After 
this the boy could soit of sit leaning on 
aside. Then Sastrij! rubbed the body 
of the boy with his hands adjusting 11.5 


posture. The boy was able io si 
propcily. The faces of all azvound 
brightened. 


Tre boy must now be made 10 51206 
and walk. Satrijr asked him to get 
up. The boy could only make an effort 
but could not get up. Sastrij1 ordered 
him to get up wiih the authoritative 
tone of a sergeant commanding the cadets 
Then the boy got up The state of Sastri]ji 
at the time was a sight to be seen. He 
was obviously joyous on one side but 
agitated on the other. No satisfaction 
for him unless the boy walked. The 
boy walked slowly twice or thrice upto 
the door. Then Sasti1j: asked ihem to 


take him home. 
to take the boy in his arms in order to 
carry him as before. But Sastriji said 
“No” and asked the boy 10 walk by 
himself. The boy walked home as all 
of us gazed with wonder. 


The fainer proceeded 


If 1 begin to go on narrating lke this, 
the anecdotes of those forty days 
themselves would make a book. When 
after four years I had the privileg of 
seeing him at Tirupati the commotion 
there was very much more. Seeing the 
way of treatments at Tirupati one felt 
that mankind was going to achieve 


తాతా 


ramon “వ At Tiranal diseases seemed 


CECE GEL GN తాల శతా 

Thee were icw welcome as well as 
SHA HEATING ee Ware Mgt witnss- 
sed im hiadias, but to place at 
Tau: Som: | perions used to 


read, Tirupiihi in the last sluges of 
inci dieisc, when 6061013 guve up 
hop: Why should even they be left to 
ithe charge of dzath?> Such was the 
ihrnking of ఏతం! and he dared to 
trea ae A Some of ihem have been 
aved und uc hying nappily to this 
స. [2 in son cases the course of 
life tcrminzated even while there was 
seeming improyment. Tfit had become 
poetible to Save persons cent per cent 
11 all cnruble and incurable stages 
would 1t not be the consummation of 


Such an aus- 


the practice of Yoga? 
picious time 15 not yet. 


Many do not believe that it is possible 
tocure physical ilness by means of 
spirnual powet. The disbelicf is not in- 
uppiopriute. This is an unusual 
phenomenon that should not be believed 
in without abundant experimental 
proof, Whon ithe working of telephone 
was first demonstrated it appears a 
grcat politician present there phoo- 
phood it as a feat of ventriloquism 
whereby a person whils he was himself 
speaking would make the audience feel 
that the voice was proceeding from 
someone clse. When Western scientists 
of former times discovered quite novel 
facts it sometimes happened that the 
learned people either ran them down or 
cven persecuted them. There are many 
such instances in the history of science 
from Galileo to Jagdish Chandra Bose. 
But unquestioned acceptance of things 
formerly unknown without severely 


34 


testing them several times 1s also 
wrought with undzsirable conscquences, 

The venture of laying ladders fiom 
the physical world to the world of spirit 
is very much exposed to grave dangers. 
Untrodden is the path, and gnides there 
are none. Where it leads to 1s unknown 
And whether we can reach the goal or 
not during our life span 18 equally 
unknown. For search in this field the 
ceaseless traveller has prayer as the 
only companion. 


‘“Lead me from untruth to truth 
From darkness to light 
From death to immortality. 


We hear that even Christ cured many 
people of diseases by his spiritual power. 
There are to this day such beliefs and 
experiences among ‘“xians’. An out- 
standing instance 1s the true story of the 
novel called ‘The SONG OF ST. BERN- 
ADETTE’”’. It appears that patients 
from many countries come to the church 
at Lourdes inFrance and get cured 
of their illnesses by participating in the 
prayer. While being admitted, ths 
paient is examined by a board of doctors 
who record in writing the details of the 
disease. And when the patients leave, 
the doctors again exmine their condition 
and decide whether itis a real change 
or not and record it again. Alexis 
Carrol, a top man in modern biological 
and medical sciences and a winner of 
the Noble Prize wrote of sueh cures in 
his ‘Man the Unknown’ in the follow- 
ing manner :-- 


‘The most important cases of mira- 
culous healing have been recorded by 
the Medical Bureau of Lourdes. Our 
present conception of the influence of 
prayer upon pathological lesions is bas- 
edyupon. the observation of patients who 





Manimanjari _ February 81 


have been cured almost instantaneously 
of various affections, such as peritoneal 
tuberculosis cold abscesses, osteitis, su- 
ppurating wounds, lupus, cancer, etc-The 
only condition indispensable to the occ- 
urence of the phenomena is prayer. But 
there is no need for the patient himself 
to pray, or even to have any religious 
faith. ltis sufficient that some one 
around him be im a state of prayer. 
Such facts are of profound significance. 
They showthe validity of certainrelations 
ofstill unknown nature between psycho- 
logical and organic processes, They prove 
the objective importance of the spiri- 
tual activities, which hygienists, physi- 
cians, educators and sociologists have 
almost always neglected to study. They 
open to man a new world...... 


Many secrets of nature have come to 
light through scientific research of today. 
But those who witnessed only the scienti- 
fic research of 13th and l4th centuries 
could not have imagined the present day 
acquisition of scientifie knowledge 
would. To-day‘s scientific research 
seems to be entering the region separa- 
ting the living and non-living pheno- 
mena. Ifit takes 2 step further 10 may 
reach the very core of the cosmos. Sci- 
entific investigators have been changing 
their methods and tools whenever nece- 
ssary. 1018 not beyond their compe- 
tence to devise novel methods for this 
new probe. So the submission is that 
nothing should be brushed aside in 
haste. 


Sastriji‘s intellectual prowess was 
multi-dimensional. It requires great 
ability to acquaint the strangers with his 
individuality. Tt will take more space. 
As such 1 91211 only touch upon a few 
aspects and leave it there, 


Venkateswara Rao : A tribute 


His views regarding creative writing 
in hterature are unique. What we 
perceive in such works 1s untruth. Why 
should one waste time on untruth? 
Unless the poet isa scer he cannot 
plumb the depths of the problems of 
life. The writings of one who 1s nota 
seer are not pure even as the impure 
water found at small depth. True poe- 
try has no need of the display of words 
and metaphor. All these adornnments 
ferm themselves naturally in the seer‘s 
writings by reason of the excellence of 
the subject. Gandhiji‘s writings are a 
witness to this. Scientific books which 
contribute to human knowledge and 
welfare are worth reading. 


Sastrij1 also used to think that taking 
real incidents of daily life as subject 
matter of poetry, it would be possible to 
compose beautiful poems in a style con- 
sisting of small and simple words and 
making compassion and morality 
their dominant motif. In this manner 
he composed some short poetic pieces 
like ‘That wail of the Mother’ “The 


faithful Dog’ “The self - sacrificing 
pigeon’ “A three-day fancy’ etc, 


In classical literature “The latter 
history of Rama (Uttara Ramacharita) 
a drama of the great poet Bhavabhuti- 
used to move him much. The interpre- 
tation which he used to give to that 
drama was imbued with originality. He 
was not much interested in Kalidasa‘s 
famous Sakuntala. He was disgusted 
with the episode of Dushyanta entering 
the scene on the pretext of a buzzing bee 
and with valorous protestations. In his 
view there is no difference between that 
character and the present day rowdy 
Romeo. It is difficult to mention here 
all his unique ideas regarding literature. 
Nor am Iequal to such a task. 1 have 


35 


given the above sketch to show how 
his yearning for self realisation was ref- 
lected in his literary works. Disgusted 
with the jealousies and animostities with 
which 11060203 criticim and historical res- 
earch were beset in his days, he finally 
gave them up and dedicated his life to 
the service of humanity. The following 
isthe purport of two verses of his in 
this connection. 


“At the beginning 1 too had pleasant 
prompting to create poetic art- poems 
appeared but they instantly repulsed 
me. No more will I take tosuchspurious 
and hollow entertainments, lo and be- 
hold! the twin pests of dotage and death 
whieh as a gardner will I eradicate and 
make the Tree of Life bear fruit, and 
make grafts from it’. 


‘Lord, from now on T dedicate myself 
to you with purity of thought, word and 
deed; abandon other preoccupations and 
keep in view only the task of bringing 
succour, to others. No more will the 
illusions of money and the like weigh 
with me and Oh- Lord, I will not deviate 
from the path of meditation replete 
with truth, compassion and benefici- 
ence to others’’. 


It 18 not to be thought that being near 
to him was to lead a barren life of futile 
philosophy. 


He was a real seeker of truth. A 
devotee of art. He had an avid relish 
for life. These qualities were reflected 
in every work that he did. He had 
much liking for collecting varieties of 
coloured pencils, pens, handsticks, and 
other uncommon things. His share was 
merely to collect them but to use them 
was the right ofall of us. Similarly 
in respect of fountain pens. 


36 


He used to find out which of the pens 
would help to make handwriting look 
attractive Those riound him would 
compete witli! their pins. Heused to 
obtain from తమా hire covonutls of the 
size of asmall [క్రైం and potshnand 
after having ther top» buted wiih silver 
cover and sloppers toic.embles nu.f 
boxes, hé usd to present them to friends 
He gave one such ‘o me. [wis doubiful 
ofits Uwe 0 me as Tdid not use snuff. If 
it were for 9000 he wonid not have 
taken all the trouble. He svgcsicd 
tome that it could be siuied wiih 
cotton and after putting “Attar {:cunt) 
or Fuade-cologne in it, 1t cou!d be usd 
for smelling scent. 


Similarly he himself used to 101153 
many varieties of “walking stichs’ and 
present them to friends. There usd [0 
be many types of such sticks with him - 
some made from palmyara pith some in 
the form of twisting snakes, rome sh ning 
with big sized silver covering at their 
tops. He used toget skins 06౯ various 
spotted deer and tigers for use in the 
prayer room. Men of all castes and 
classes came to him from different parts 
of the Telugu country. He used to 
delight them all with his conversational 
skill. And to top it all he would then 
and there trace the philology of unusual 
words and their history. He used to 
explain the formation of Dosai from 
dosai (two hands) and ARASAT from 
‘Arasa’ (palm of hand) thus adding a 
new taste to those vicnds, 


He used to explain with close obser- 
vation the proper time for plucking 
fruits and using them; and the flavours 
ర we of several curries. In his 





ther’ గే ' (Kaduputeepu) he described 


NE గ! స he te is ba? 


Manimanjari - February 81 
about the staple Gogu chutney of 
Gun.ur and Krishna thus. 


“The mouwh will crave hereafter for 
the relish of Gogu putney made of the 
tender gogu caves processed with grcen 
chillies and seasoned for being used off 
and on’ 


Nutritious food is necissary for the 
practitioners of this yoga. But in those 
days when Sasirij wasin Madras his 
monthly salary was only fifty rupees; 
and hs family a big one. 


In addition, many guests visited his 
house often. More than half of his 
salary was spent for the house rent. 
And rice, dal, vegctables, milk, ghee, 
firewood, clothes and all-Oh 1! did Sast- 
rij: really have all these ? He would not 
takeapie from those who came for 
trcatmont. If anyone brought some fr- 
uits he would suspect that they were 
asking him to treat ona quid proquo 
basis - consuming hunger at sun - 15 6 
and sun - set when 1t was time for treat- 
ment. Tt appeared to me that maintain- 
ance of family was more difficult prac- 
tice than the practice of his yoga. Even 
that poverty had made him turn to the 
Divine. We would feel wafted on to 
another world when Sastriji, undaunted 
by these difficulties would raise his ౪70106 
and sing like aboy “Fearless 1 am, 
putting all burdens on you’’ or. 


“Your grace is like the shade of the 
wifhfulfilling tree at this hour of the 
unbearable sun’ (Songs of the famous 
Bhakta Ramadass of Andhra). 


There were even some occasions when 
there was no rice for the day and he 
waiting to see what God would do. On 
one such day some equally ‘affluent’ per- 


Venkateswara Rao : A Tribute 


son from Nellore arrived by 10 A.M. 
with 1} kgs. of rice and gave it. He 
was not expected that day. Neither was 
he awaic of their need. On another 
occasion before lunch T thinkh-during 
some conversation Sastrijt Was saying 
that it would be nice to eat pine apple 
(Anasa)fruit. Just then a friend from 
Rajahmundry brought a basket of pine 
appies. Though much pressurised by 
poverty Sastriji used to create some stra- 
nge contentment even out of it.One mght, 
after dinner, settling down leisurely to 
sleep, he observed, “What man, Even 
king George does not have the content- 
ment that I have. Many who came 
here this evening with suffering went 
home smiling happily. I can happily 
510609 with the satisfaction that the God 
is getting such good deeds done through 
me. And He 18 blessing me with whate- 
ver Ineed from day to day like drops 
of manna. Being instantly available 
and enjoyable it is giving me joy. For 
me there is nerther the worry to store 
things, nor the trouble of guarding 
them’. Ttwill surely occur to any one 
who hears this the profound truth that 
the Yogi can convert any difficulties, 


obstruction or ordeals into instruments 
of advantage to him. 


Readers by this time would be curious 
to know the way in which Sastrij1 cond- 
ucted Yogic treatment. At both dawn 
and dusk Sastriji used to sit at a place, 
remember his Guru Dev, and with folded 
hands ands closed eyes would remain for 
sometime looking inward. We do not 
know what goes on in him. At that time 
people suffering from ailments would 
sit near him, pray silently to God, to the 
Ocean of mercy to bless and free them 
from ill-health. Closing their eyes they 

observed like mere witnesses what was going 


వ 


37 


on inside them. Some used to have stra- 
nge and beautiful visions. Some had 
observed that something moved and rect1- 
fied the ailtng 0416౨ of their body. Some 
slept happily forgciting all worries, Fin- 
ally the body felt vigorous and fiec from 
suffering After repeating this process 
for a few days, gradual and firm health 
was cstablished. Uncommon things occu- 
ring during meditation wererecorded by 
the people concerned from time to time. 


Sastriji used to treat persons not only 
sitting near him but also those ata far 
off place. In precarious situation when 
all other devices were barred some used 
to make a telegram sent to Sastriji and 
obtain relief even before it reached 
him. 


On occasion, Sastrij1 not only treated 
individuals and their ailments but also 
undertook deep penance for the happy 
solutton of problems troubling the whole 
nation. His unusual penance and diverse 
experience he had derived in regard to 
the famine of Rayalaseema in about 1946 
and the Indian freedom movement of 
1947, were remarkable inthis connect- 
ion. I cannot but refer here to the 
great penance of Sas:ri1j! for Gandhijrs 
safety during the latiers fasts. Sastr1ji 
was not used to make public such 
matters due to his inborn humility. 
He loved Gandhiji with such fervour 
as if their lives were one, though the 
bodies were two. He supported Gandhi's 
philosophy of non-violence and move- 
ments for HARTJAN welfare and temple 
entry. All these extraordinary and 
amazing things ought to be made known, 
but I have left them all due to con-~ 
sideration of space All those who 
know him know these. 


got initiated into 
Taraka Raaja Yoga 


Many people 
Bhrikia Rahita 


38 


like Sastriji but Iam not aware of any 
one of them taking up Yogic treatment 
daily for years together with such 
determination and success. Some of 
them have even different views regard- 
ing treatment (1) that firstly the person 
who treats will be exposed to dangers 
(2) and secondly that this Yoga has not 
been founded for treatments. Such are 
their views. What we have learnt from 


SastriJi regarding this issue 1s as 
follows -: 
Firstly : the main principle of the 


method of treatment 18 the uncontaina- 
ble sympathetic suffering on the part of 
the person who treats those affected as 12 
that pain has struck himself. Such 
sympathetic suffering itself relieves the 
woe of the sufferer. It will not work 12 
the person performing treatment does it 
ina mood of “Lo, here Iam casting a 
spell.’* Likewise the person receiving the 
treatment should not have an attitude 
of ‘How now ! Let us see how you will 
cast the charm on me’. Nothing will 
happen in such a situation. 


In the beginning Sastrijr used to be 
simply pained at the ailments of others, 
but at the time he did not know that it 
would result in some benefit nor did he 
notice their actual cure. But after 
observing the effect on some occasions, 
he came to know that his own sorrow at 
the sight of people suffering from 
illness, and the spontaneous upsurge of 
sympathetic feeling effected the cure. 


And treatment would not be effective 
if distinctions of mine and thine were 
entertained. Moreover this method of 
treatment yields wonderful results pro- 
portionate tothe development of the 
న. and views of the person who treats 

iain 04062 to one family. The 





Manimanjari = February 87 


reason for this special efficacy of 
Sastriji among the many who followed 
this Yoga is the quality of his limitless 
compassion. But it is also true that the 
sufferings of the diseased persons cast 
their shadow on the body of the person 
treating them. Tt appears that in about 
1926 when Sastr1ijr adopted the method 
of treatment consciously and as a daily 
duty, several friends tried to dissuade 
him advancing the above danger as a 
reason. It appears that Sastrij1 submi- 
tied the following to his Guru Dev dur- 
ing meditation on that day :-- 


“If really the suffering of others were 
dispelled and if for that reason pain 
results to me I will willingly bear it. 1 
know that itis not 1 who dispel their 
pain. 03 1618 who are hiding behind 
me. Ido not fear that you, the all 
merciful, will merely remove the suf- 
ferings of others through me, and 
leave me in suffering. Do 1 01 know 


to hide behind you ?’ The following 1s a 
paraphrase of some poems written by 
Sastriji in this connection. 


“Oh Lord : Oh indweller of soul:Dest- 
roy the ignorance that environs me and 
establish Thyself. Oh Lord eliminate my 
petty and degrading self-propulsion; 
merge me in Thyself. Unaware of Thy prs- 
ence in me 1 had gone through many tribu- 
lations. At long last I have now discove- 
red the path and my grief has gone. 
Lord ! this human frame has become an 
abode of worship. Establish Thyself in it, 
and spread Thy universal reign. Mirror 
like is my body. Wipe it clean and let 
Thy resplendent glory illumine the 
whole universe. Oh Lord: let the 
rapture of Thy realisation in me intensify 
perennially and let it posses me every 
second and blazon through me. Erase 
my ego ,and attachments and save me 


Venkateswara Rao : A Tribute 


by gradually dissolving me in Thyself. 
Are Thou playing hide and seek with 
me hiding behind me all the while? 1 
have discovered Thee, shall ever be 
vigilant, and, myself shall 1 hide behind 
Thee. Oh Lord, [shall never waver. 
Never shall T be in fright, salvaged 
shall 1 be with supreme bliss hereafter.’* 

From that day till the last moment 
when he left the physical body Sastriji 
cured many aweful diseases with single 
minded dedication. Ifreally any harm 
came to him from his treatments he 
should have left his physical body 
long ago. He cured many severe ail- 
ments of others like గ. B., jAsthma, 
Mehningitis, heart disease, and snake 
bite without any harm to himself. He 
had more than twenty five years of 
experience in this method of Yogic 
treatment. He was the highest authority 
in that matter. He used to say ‘While 
adjusting the ill-health of others, our 
ill-health 2180 disappears”. This 
became qutte clear to many of us 
through our own experience. 


What the great poet Shakespeare has 
said about the quality of mercy is true 
in this matter :-— 


‘“The quality of mercy is not strained 
10 dropeth as the gentle rain from 
heaven 


Upon the place beneath, it is twice 
blessed 


It blesseth him that gives and him 
that takes *’. 


And as Jesus said : 


౯2168366 are the merciful; for they 
shall obtain mercy ”’ 


Mathew V.S. 


Secondly: To those who say that this 
yoga has not been formed for treatment 


39 


of ailments, Sastrij used to reply, 
‘‘If there were no treatments who will 
require this yoga? No one takes 
recourse to it for the sake of some 
vibration in the body”. 


Whatever it be, the yogic practice of 
Sastrijr took a distinct turn which 
accorded with his nature. It was his 
confirmed view that even the path of 
spiritual meditation should be a fruit-~ 
ful way of truth, compassion and 
benefit His way of self sacrifice 
reminds me of the story of JIMUTA- 
VAHANA and JATAKA stories of the 
Buddhists which illustrate the great 
campassion and self sacrifice of the 
Buddha. 


People who go to Sastrij: for treat- 
ment, after recovering their health, 
launch on a search for the divine 


reality which blessed them with health. 
And also, using their suffering as a 
starting point, they try to realise the 
indweller of all by whose grace they 
were cured. 


1 have mentioned that there would be 
no proper result unless the person who 
gives treatment identifies himself 
with those who are treated. In this 
manner treatment serves as an exercise 
in identifying the one reality behind 
the many. Treatment is thus really 
helpful in the practice of this yoga 
which has been formed to make us (We) 
see ourselves (We). 


And how can a real yogi remain 
passive after seeing a person suffering. 
May we remember the noble teaching 
of Gita which says: 


“౯6, O Arjuna, who sees with equal- 
ity everything, in the image of his 
ownself, whether in pleasure or in pain, 


40 


he 15 considered a perfect yagi ‘Gita VI 
32 RADHAKRISHNA‘s 1205138100). 


1 have meniioned bore thu, Sesto 
used to tell the pce:sors he 66166 by 
yogic treatment that it was Ou.y God, 
the indweller of all. the merciful who 
rectified and not himself. His Guru 
Dev was for him the Supreme 10 human 
form. But Sastrij! never cven mention- 
ed his Guru Dev’s name, the reason 
being that hrs Guru Dev did not favour 
any piopaganda regarding him or his 
Yoga. Sastrij: kept this rule til his 
very last moments. Not only that — 
following the same tule he used 10 
prevent propaganda by his followers 
regarding himself. It is because of 
this that his work is not known in the 
world as much as it deserves. 
Many people came to know for the 
first time that he was a practitioner of 
yoga only by the flood of sorrow 
expressed in newspapers and through 
the persons who received benefit from 
him. Only his birth 18 blessed whom the 
world remembers with gratitude after he 
has left it: 


The yoga which Sastiij1 follows is 
known as Bhrikta Rahuita Taraka Raja 
Yoga. A great person established it in 
1910 at Kumbakonam. The Initial letters 
of his name form the formula(MANTRA) 
of this yoga. His declared promise was 
to bestow knowledge of Reality (Brahma 
Jnana) on those who meditate on him 
with folded hands. It was his view that 
the attainment af oneness with Reality 
(Brahmam) is not insome state of tra- 
nce, or after leaving the body, but with 
this consciousness, in this world and 
with this body itself. There may be 
$ome principles in ancient books corro- 
borating his views. But he has not initia- 
ted. this yoga 92966 on any book. It wag 


Manimanjari - February 81 


a new creation. He was absolutely imde- 
pendent. He possessed great spiritual 
powers People of this yoga consider 
him as the manifestat.on of the Highest 


Reality. 


He drrapprored denmonctiative rituals 
hie worship, divotional «anss offering 
of light. The yogic action commsticzs 11 
the body immediately on thinking of 
him and saluting him The practitioner's 
share of work 19 merely to observe as a 


spectator the changes which occur with- 


in himself. Poses or Mudras (Asana) 
control of breath (Pranayama) or prac- 


tice of Haiha Yoga are not necessary. 
He even prohibited them. The conscious- 
ness of the practitioner remains under 
his own control during the time of prac- 
t1¢8; 


There are no hard and fast rules in 
regard to food. Pure (saatwic) food 
which imparts coolness and vigour to 
the body should be taken. One should 
not give up home for the practice of 
this yoga. Renunciation (Sanyasa) 18 
disallowed. One should practice yoga 
while following his own profession. 


Pracutioners should not display any show 


for idenification by others. Many mirac- 
les (Mahats) accrue during the practice 
of this yoga. These should never be mis- 
used. Moreover they are not even impor- 
tant. Practitioners should direct their 
conduct in moral path benefiting this 
exalted yoga. 


Thereis much more which may be 
written about this yoga, but T think 
this wll do for the present. Accord- 
ingly [conclude this tribute of love to 
my mentor, Sastriji. 


[This was written in Telugu on Sravana 
Bahula Vidiya in 1951.] 


Venkateswara Rao : A Tribute 


Post Script. 


The forcgoing 18 my translation of 
what T had written in Telugu nearly 30 
years ago | was thirty eight at that 
tine and was a close witness 10 the 
unexpected and sad demitse of my revered 
spuitual mentor. It was natural to be 
somewhat sentimental and consequently 
a few expressions bordering on slight ex- 
aggeration might have crept into the 
account. Leaving aside such inconse- 
quential aspects, T humbly submit after 
30 years and when 1 have reached 68 that 
the account is substantially correct. 
The greatest proof of the reality and 
continuity of the curative 0౪615 of my 
spiritual master is available even to 
this day in similar work being carried 
onsteadily by some of his disciples of 
whom (1) Srinivasachar: at Tirupati, 
and (2) Ramakotaiah at Guntur are the 
main examples. 


Iresist the temptation to add some- 
thing regarding the New Yoga of Sast-— 
riji mainly because none of,us knows 
much about 1t except that it aims at 
confering physical immortality, divine 
body, unbounded knowledge and unmi- 
xed felicity. Its originator had forbi- 
dden anyone to write about it without 
full knowledge. The work carried on is 


its best exposition, 


47 


Finally Iwant to discharge my long 
standing debt of devotion and gratitude 
to the great lady MAHALAKSHML- 
AMMA GARU who was the life compa- 
nion of Sastrij!. Sheit was, who, day 
in and day out, for nearly four decades 
of companionship with Sastriji, toiled 
to maintain the house as an ashram for 
disciples of diverse tastes and tempera- 
ments to feed them, with the affection 
ofa mother. She silently helped her 
husband in all his spiritual explorations 
with their many excruciating experi- 
ences. 


Ihave no doubt that all of us who 
had the 11711686 of assembling together 
under the roof of Sastriji‘s household 
areindeep debt of gratitude to that 
loving mother. She was a mother not 
only to her own children but to all of us 
who crowded her house. 


I may here reveal that she shared with 
her husbaad the most esoteric experie- 
nces of yoga which would not have been 
possible but for her cooperation. These 
two souls truly complemented each 
other in the scheme of this yoga even as 
Prakriti and Purusha accord with each 
other, 


[Preface of Pragna Prabhakarm. By 
Kotta. Venkateswara Rao.] 


A NOTE ON 
BHRIKTA RAHITA TARAKA RAJA YOGA 


[The following note on Bhrikta Rahitha Taraka Raja Yoga is prepared by Sri Kotha - Venkateswara 


Rao, 610001 of the late Prabhakara Sastry- Ed ] 


SAsistofasmall brochure calicd “In- 
formation for 06091818, రక the eat- 
thly life or the founder of this yoga 
(1868-1922) may now be cdded for the 
benefit of the reader 


1) The innermos: origin and Fount of 
life, acting in its cicative freedom, lin- 
ked up the Master of this Yoga in 1910 
to form the first physical centre on 
earth of anew Evo'utien, cailed the 
Direct. The origin placed :n his hands 
certain instructions of self-development 
for distribution to any one who so 6631- 
red. The Master gathered round him- 
self some old friends and relatives who 
formed the nucleus of the Friends Yoga 
Society. 


2) The origin gathers into itself, as if 
by chance, those who desire 10 join the 
scheme, and it forms in& through them 
the media of its expression. The whole 
of humanity shall naturally be drawn to 
the scheme as a matter of course. He- 
nce it does not require any special pro- 
paganda. Itis for humanity and huma- 
nity is for 16. 

3) A new spark of life is given to the 
entrant into this yoga at the time of in- 
itiation which evolves out of him a fun- 
damentally new variety of existence by 
which he shall be able to live in eter 
nity, with highest consciousness and 
felicity. At present the physical mate- 
rial of man‘s body cannot stand the ten- 
sions of such a conscious life. This 
deficiency is the cause of physical unco- 


nsciousness 00041102 in SAMADHI 
or tiance or Ecstasy i the old Yoga 
practices. Whatever felicity or know-— 
1060 might have been gathered in this 
condition of physical unconsciousness 
006౪13 at a higher 1౧9 which 1s beyond 
the linuts of the physical consciousness 
and can only exist for the experience as 
avar:ecty of dream-howzver quick the 
transition to the normal state and howe- 
ver clear the memory. 


4) This discontinuity 185 not so 
much due to the methods employed, as 
iather to the lack of something in our 
innermost constitution. The ౧0౪ 
scheme estabhshes such a centre of 
continuous life or consciousness for the 
first time in humanity and hence its 
appellation: New Evolution. Tt can 
also now be easily understood why 
such a work could be started by 116 
direct action of the origin itself and 
not by any man or super-human being 
however high in the hierarchy of spirit- 
ual beings that govern the world. 


5) By its direct action the origin has 
now entered into the physical level and 
is remoulding and remaking humanity. 

The Master of the school for want 
of a more easy word — 18 the first 
human physical form in and through 
whom as the centre the scheme works 
out as an cxpanding system — finally 
taking all humanity into tts fold. 


stratification into 
of consiousness 


6) The existing 
discontinuous planes 


Venkateswara Rao : A Noie 


is due to the lack ofa real centre in 
man’s Kundalini — the primoraral 3౪00 
of matier {(Maulaptiekriti:)y of whicn we 
are the sports and feats. The kuenda- 
1111 19, as 1t were, a :emple 08:1 and 
waiting to recene its 1016 The Lard 
is now come to 1116 in tne form ct the 
impulse or spark of life from the origin. 


7) The impulse makes possible an 
action fron within outwards — itself 
standing as the centre as making 0౪1 
of man a real, independent self-suftici- 
ent being. The self-produced maiicr 
ofihe kundalint in this new evolution 
is one, and as it were, solders all 
vehicles of man‘s consciousness from 
the phsycal to the highest as one body 
showing the charac:cristics of all in 
itself. 


8) The New Spark which is given at 
the time of initiation 1s a veritable des- 
cent of the Highest into the physical 
existence. From the moment of 11111- 
ation it starts a ncw filling-in of the 
spaces which we call our bodies, until it 
6512115165 itself fully in its own subtle 
nature throughout them. Practice of 
this Yoga is only the work of such 
Filling-in and Filling up of the new 
structure for the new function. Thus 
this Yoga 15 2 school of development 
into a new order, and supplies what 1s 
lacking as Reality and Eternal Stability 


43 


2h >vamen:s 80 far 


స టం నంత లు Wl TEI, సారులు 
humanity gs 10% 000-066 1 hsir to, 
vil! hence drappiar and as an old 
reinsihable record has put 1, even 
Yamashall ob.a n ibe:ation from his 
present irksome post 

BHRIKTA, TARAKA ctc. 

10) Bhrikia :- The praesent man-form 
is the product of man’s kundatlini, which 
1 ™ ' 
has undergone 33 6101481003 so far, the 
knowledge of whica is epi hidden in its 
34 coils, This covering is technically 

called Bhrikta. 


TARAKA :- Ths new impalsc 1:moves 
1015 covering (Rahiiay and starts the 
fourth field or evolution technically 
called Taraka. 


RAJA YOGA . Raja Yoga as generally 
understood deploys munly mental pra~ 
ciices not involving physical mampuila- 
tions lke seating (Asana), Posture 
(Mudra) B:ieath - countiol (Pranayama) 
etc., 

Hence the appzllallon 
Rahita Taraka Raja Yoga. 


of Bhrikta 


[Note :- This explanationis not found 
in the Info: motion 10 Inquirers, 
the gist of which is given in 
Paras 1~—9 | 


[ Prabhakara 54501 was a multi - dimensional personality 


CORRESPONDENCE - 2 


Many persons used to write to him 


on varied 100103 seeking his gurdance, advice, and succour on matters ranging from 11088046 to 


relief from illness. 
should be published 
themselves.~—Ed ] 


There are requests received by us from many quarters that such 
Accordingly we propose to publish some of these letters which speak for 


letters 


LETTER TO PRABHAKARA SASTRI: 


Archaeological section 
Indian Museum, Calcutta 
14th September, 1948. 


My dear friend, 


Please pardon me for my silence. Tho- 
ugh I have not written to you you have 
always been in my mind, almost every 
minute of my existence. Iam sure you 
will beleive me without my assuring you 
50. Though 1300 miles away from you 
Iam doing practice in the hope that 
some day Master, out of love, will take 
me to you and place me in the midst of 
friends so that Imay attain spiritual 
development. Though Southern Circle is 
now at Chandragiri and you are so near 
that place, Master does not give me that 
place but sends me here and to places 
in East Bengal, where he makes me see 
suffering, poverty, famine and pangs of 
hunger and death. He does not give 
me health too, probably to make me 
realise what gastritis, nervous debility, 
deafness fever and asthma mean to one 
who suffers. My health isso poor that 
Iam unable to walk and when LwalkI 
get giddiness. But inspite of mental 
and physical sufferings Master is always 
before me, shining in my heart and 
beaming with love and Karuna. There 
has not been much spiritual advance in 


me, but Tam able to note of late a 
tendency towards detachment to family 


ties. Isthis good or bad? Can you 
tell me when Twill be there again in 
your midst, doing common practice 


without cessation and break ? Will you 
write to your affectionate friend and 
disciple. 


(Sd/-T.N, Ramachandram) 


Master C V. V. Namaskaram 
Archeaeologlcal Section, 
Indian Museum, Calcutta, 
6-1-44, 
My dear Guru and Friend, 


Iwas expecting a ieply from you to 
my letter addressed to you to Tirupati 
on 1401 September, 1943. You seem to 
have forgotten me altogether, How 
ever Tam troubling you with my suffer- 
ings 50 that love can move you to 
treat and cure my ills, viz 


1) Iam now a skeleton — Asthma, 
Nervous weakness, deafness and gas- 
tritis are killing me. 


2) 1 am asking for a posting to 
Chandragiri so that 1 can be near you 
and Madanapalli, But Chandra refuses 


Correspondence-2 Letters t0.., 


to take leave though Dikshit promises 
leave on full pay, till he retires. 
Chandra is due to retire on 1-8-1944. 
My wife 18 suffering from T. 3. since 
september, 1943 and 15 now at Perundu- 
2221 Tuberculosis Santorum near Erode. 
[018 now felt necessary that 2 ribs 
should be cut by Thoracoplastic Opera- 
tion. Doctors say it is a hard case. 
1 have been asked to take her to 
Madanapalli for this. If Ican get just 
now Chandragiri, Master can cure her 
and me: My asthama 1s severe now. 1 
have no more leave. I have exhausted 
all daring my father’s illness. My 
father passed awuy on 1-12--1943 at 
Shiyali:. My mother is down with 
pnuemonea at Shiyali. Tam alone here. 
Ilook to you for help. What shall 1 
do? 1 2మ ౭26౧108 tired of life. Please 
advise me as a friend. Don’t be silent 
like N.R. B. V. With love, 


Yours affectionately, 


Sd T. స. Ramachandran. 


Master C. V. V. 
Archaeological Section, 


indian Museum, Calcutta, 
7-2-1944. 
My dear Friend, 


There is no reply to mine of 16-1-44. 
However you are always in my mind and 
life. 1am now much better, and I am cer- 
tainit is due to your love and treatment. 

Photographer Subrahmanyam knows 
all about my affairs. Does he come to 
you for prayer? Why don’t you pray 
on my behalf and get me near ycuso 
that I can have rectification and 
development. My father-in-law 18 
arranging a special ward for my wife at 


45 


Madanapalli. She will be reaching 
Madanapalli before lst March. Thora-~ 
coplastic operation will be done only 
if the doctors at Madanapalls think 
necessary. My mother was down with 
Broncho Pnuemonea frorn??nd December, 
1943 and 13 now better, writes my elder 
sister who 15 attending on her at 
5113211. My boys are some at Shiyalr, 
some at Tanjore; while 1 am here 
alone, since January 1942. What is 
going to be my future? Can you not 
write and shed a ray of encouragement? 
May l1request you to treat my wife? 
1 reckon on your love for me. Please 
reply 

Yours affectionately, 


(Sd) T. N. Ramachandran. 


Master C. V. V. 
Archaeological s“ction 
Indian Museum, Calcutta 
10:h March, 1964, 


My Dear Sastri Garu, 


Subramanian wrote me that he saw 
you on my behalf and that you told him 
you were treating me. [am now some- 
what better, bul hopelessly weak. Lam 
unable to digest. Gastritis continues. 
Iam becoming deaf also. There is always 
sound in the right ear Asthma conti- 
nues but not as bad as it was till one 
month ago. 1 am unable to write with my 
right hand; hence Iam using my left 
hand since lst January 1944. Owing to 
Master’s love Iam able to use my left 
hand better. Here is 2 specimen of my 
left hand writing. Piease treat me for 
asthma, deafness,gastritis and weakness. 
Icannot now climb staircase. 


My wife is definitely improving at 
Perundurai sanitorium. She will be sent 


46 


to Madanapalli only in April as my 
Father-in-law believes Twill be coming 
downon tiansfer by then, when [can 
attend to it myself. Tam praying to 
Master to post me near my people and 
near you so that can nmprove and 
rectify and develop under your personal 
advice and supervision. Please tell me 1f 
Master will grant me this. Do Ideserve 
His Love?” why don’t you reply?why don't 
you tell me what is to become of me? 
I am 80 alone, none of Master’s disciples 
here. If you write Ishall cherish your 
letter as encouragement and indication 
of Master’s love. 


Yours affectionately, 
Sd/- 


(౧. N. Rama Chandran) 


Archaeologlcal Section 
Indian Museum, Culcutta 
18th May, 1944 


My Dear Sastri Garu, 


Iam much obliged toyou for your 
kind letter dated 4-4-44 which Rama: 
chandran gave me day before yesterday 
only. Iworship you and follow your 
precepts. 


My wife‘s illness 15 causing me anxiety. 
So also my old mother’s ailing condition 
My Father-in-law wants me to come 
down on leave to remove my wife to 
Madanapalli for operation. Brigadier 
Dr. M. Wheeler is our new Chief. He has 
asked me to await him at Calcutta from 
Ist to 8th June,as he is visiting Calcutta. 
When he comes, 131211 ask him fora 


posting to Madras. If he does not agree 


పా. ‘down ౧0% ‘some leave on 
నింపగ స AY ‘Ney, Miftteulty is that they 


: ళా rf 





Manimanjari - February 81 


have no other suitable man for the 
Indian Museum. 


Are you attending the May call at 
Kumbakonam? Please convey to me 
your blessings and thosc of NRBV. How 
is Venkata Subba Sastri garu ? 

With profound 6841 65. 

Yours Affectionately, 


sd}- 
(2. N. Ramachandran) 


Master C. V. V. 
Ratnavilas 
Maharanipeta ౧. 0, 
(Dt. Vizag) 15-9-1948. 


My dear Guru, Namaskaram 


Tam now in confusion and discourtage- 
ment. Last month on 25th August, 1 
should have gone in aeroplane to Java, 
but operation for my wife for child 
birth happened on that day, preventing 
my going. 1616 not go, 

Now Tam asked to 80 to England for 
10 months and Twill have to start on 
October 10-I5th-next month, My wiles 
mental state is bad. She is afraid of 
my separation. A boy was born to me 
on August 26th (In Bharani: Nakshatra) 
but his health 18 poor and he is having 
fever since his birth, 

[I am unable to decide, If Igo 11123 
come up some day as Director General. 
If I1don‘t go I may retire as Superinten- 
dent. Iam unable to decide. 1 appeal 
toyou to decide this for me. If you 
advise me not to go Iwill obey you, as 
I have full confidence in your love for 
me and my fulfilment, Please write 
immediately. Meanwhile offer my pra- 


yers to Master, 
Yours affectionately, 


Sd T. N. Ramachandran. 


Correspondence - 2 : Letters 70 .. 


T.N. Ramachandran 
‘Ratna Vilas’ 


Maharani Peta. P. 0. 
20-9-1943, 


Master C V. V. 


My Dear Sastri Garu, 

Received your Post Card of 18-9-48. 
Iam thanktul to you for the message 
“We can cross the sea of difficulties 
with the help of ths ship of love of 
Master C. V.V.”. 

The baby's healih 18 improving and 
toduy he had his frst bath, by Master 
C.V.V’'sgrace Owing to veiy heavy 
rains and no other officer here and also 
because [have to be relieved soon by 
some one (name not known yet) so that 
T1may get the time to arrange for my 
passage to England. I find it physically 
impossible to leave Headquartes. 
Otherwise my mind is with you and Iwill 
be holding communion with you on the 
23rd September, though our bodies may 
be 500 miles apart. Please pity me first, 
love me next and write to me your mess- 
ages and advices so that Ican benefit 
and develop. 

The D. G. A. Dr. N. Chakravarti has 
arranged my passage to England on 
some date on or about 106 October 
1948. He writes that Ishould start on 
short notice. Ifind Ihave no time to 
go to Madras and Chidambaram to see 
my boys, mother etc. Iam in terrible 
confusion. If Isucceed in leaving for 
England on the due date it will be only 
by Master‘s Grace and your prayers. I 
am to be abroad for 9-10 months, possi- 
bly even less. Please communicate to 
me Master‘s blessings and messages. I 
hope Iieceive them through you on the 
Equinox day (September 23rd morning 
6.10 A. M. evening 6.10 P. 34.) 

With love, 

Yours Affectionately, 
Sd. Ramachandran. 


29-9-48, 


47 


MASTER C.V.V. Namaskaram 


Meharanipst P 0. 
12-10-1949. 


My dear Master 602/4, 


I received your blessings on the Equi- 
nox. noticed during practice that the 
sourd “Renounce’ occured several 
iimes. [could not discover its signific- 
ance. 


My passage to England having been 
arranged 10006 to leave this place, 
Master willing, on 15th October(Friday) 
and reach Bombay on 19th, from where 
my ship sails on 21st early morning. 


Iam taking lantern slides and photo-~ 
graphs for lectures on Nagarjunakonda, 


life of Buddha etc., I will be visiting 
London, Oxford, Cambridge 92115, 
Leiden and seeing Professois Vogel, 


Barnett, Oldham and others. 


Please pray for me and shower on me 
your Love and blessings. Ireturn to 
India 8-10 months hence, 

Namaskaram, 


Yours lovingly, 
56 /- 


T. N. Ramachandran 


Beach Gardens 
Maharanipeta P. Q. 
Visakhapatnam 
25-10-1949, 


My dear friend (Sastrigaru), 

Please pardon me for not going to 
youyet. 1 am in the dark regarding 
our society’s progress. Iawait spiritual 
guidance from you. 


Recently my mother was serious 
and 1 had to goto Rameswaram for 
“PRAYASCHHIT” as she said 1 would 
not be fit for “KARMADHIKAR.’ 


48 


should she die. 
leave but my 


Tapplied for 15 days 

Director General 
Chakravarti gave me only 10 days 
Casual Leave Hence 1 could not find 
time to visit you Master’s blessings 
and Pencillin saved my mother from 
death and Ireturned from Casual Leave, 


Imay be transferred 10 Calcutta in 
12 day‘s time. My promotion to Delhi 
which on seniority grounds is due to me 


Manimanfari - February 81 


is opposed IfI succeed it will be only 
by Master’s grace, your blessings 
and the triumph of Truth. T 2210 
your blessings and encouragement. 


ఒక. 1 forgot to write to you that Dr, 
L D. Barnett wanted me to convey [0 you 
and M. Ramakrishna Kavi his regards, 


Yours, Affectionately 
(3964) Sundara nanda 


Dr V. Anandamurthy 


C.V.V. Namaskaram 





Translation: 


[This book is the first part of the autobiography of the late Sr: Prabhokara Sastri and covers the 
period between his birth and his initiation ard after Unfortunately for us all, the author died 
before he could finish his life story 


Autobiography is a recent, a very recent, add'tion to Indian literatuie Most poets give, after 
prayer verses, a short account of the poet's family and his immediate ancestors with pai ticular 
reference 10 those who have left kavyas bshind them But autobiography in the sense of continved 
story of life does not exist In Telugu Literature Mr Veeresalingams Swiya Charitra 18 the 
first of the kind His disciple, a blind poet has given us his life Now comes-Prabhakara 583119 
'‘Pranga Prabhakaram'’ 800 in a Pandit family, 2000086 with intellectual powers of a high 
order, Mr. Sastr! was marked quite early for a career Life does not run to our liking Made for 
literature, his calling took him into the realms of research and collection of antiquities The 


literary museum of Tirupat! when arranged and edited will be a visible edifice of Sastri's 
labours. 


A calling different from Litereture was waiting for him in the mysterious dispensation of 
Providence Initiated into Taraka Yoga of SriC, V V, he found a gospel and a mission for life. 
His gospel was the gospel of life and his mission was to cure body and mind To this calling he 
gave himself unsparingly and in this calling he sacrificed his life 


Those who are in search of a story which reveals a modern Hindu mind with all its attractions 
for the past and rebellions as well, with forebodings as to the value of tradition yet with a 
fascination for the ways of those who have gone before - for the inner workings of the orthodox 
mind reacting to the distracting multiplicity of modern claims and challenges - for the soul of a 
080610 searching for a salvation not provided by his spiritual fore runners yet proud of their nobi- 
lity and greatness - wil! find this book a key to the Hindu mind of today - a mind full of eddies , 
and swirls, striving for peace and calmness and finding it in the gospel that emerges In the conf- 
luence of religions - an open door into a fascinating realm 


The style is simple and delightful. Complex thoughts and emotions. are handled with great . 
felicity of expression Here we have a rare biography touched 1౧ new colours and speaking with 


anew tongue. Since 1619 1 Telugu - only Andhras can read it and | recommend every one of 
them to read it * 


This is a review that appeared in ‘Gospel’ on ‘Pragna Prabhakaram’ the Telugu text of which was 
published in 1951. Now that this rare biography 1s being rendered into English we publish the 
English translation so that it may be available to a wider reading public —Ed ] 


Veturi Prabhakara Sastri 


‘‘The means through which we attain 
perennial bliss; the solvent of-all sins; 
the transmitter of divine wisdom ; the 
supreme power,-let the feet of on: holy 
Master protect ug.” ' 


My attempt in writing this book is to 
place before the circle of my friends 
how the Supreme suffused with Aware- 
ness, Truth and Bliss has brought a wea- 
kling like me on to the path and ‘thy 


50 


way it saved me when Iwas lost and 
torn asunder in the trackless jungle of 
unwisdom. In writing this the manner 
of exposition of auto - biography of the 
super - man, Gandhi, has lighted my 
path. 


Like the prickly green sepal that con- 
tains and covers the rose bud and makes 
its appearance first, Iwho is known as 
Prabhakara alone 18 initially seen in 
this work. But when the flower of 
divinity in me blooms and spreads its 
fragrance and presents its softness, for 
those who take it and derive pleasure 
from it,I shall only be seen remainig as 
its displayer and the underlying stalk 
that could be held by the fingers. Then 
this exposition becomes the awakening 
and not merely the life history of Pra- 
bhakara. Even if it were to be the 
record of Prabhakara’s life, that Prabha- 
kara would be entirely a different one 
than my previous self. 


“Let nothing harsh, aimless, false or 
foul intrude on my writings. Let my 
heart fledge with piety and may it 
spread only the Supreme which is envi- 
roned by Truth and Bliss. I worship my 
Master for such 224266. 


1, Timeis measured in the traditional Hindu calen- 
der in cycles of sixty years commencing from ‘'Pra- 
bhava’ the name of the first year to ‘Akshaya’ the 
sixtieth name. According to the lunar computation 
the span of each year is further subdivided into twelve 
menths (commencing fram Chaitra to Phalguna). Each 
such month is composed of two fortnights (dark and 
bright) is named after the asterism which moves in 
conjunction with the moon in the zodiac. These aste- 
risms are in all twenty seven (fram Aswan: to Revati) 
comprising four Padas or quarters each. 

Ghatikas ard Vighatikas are the segments of time. 
A Ghatika is roughly of 24" duration and 1/60 of a 

చన 8 one Vighatikg. 
సీ ble: 


“షి 
శీ క్తి, Hy hy శే ఖ్‌ 


Manimanjari - February 81 


BIRTH 


On Tuesday the 7th February, 1888 
A.M. corresponding to the eleventh 
day of the dark fortnight of the eleventh 
month of the Hindu Calendar year 
Sarvajit, inthe fourth (Pada) quarter 
of the asterism Jyesta, 19 gadiyas after 
dawn! I was born in the village Pedak- 
allepalli situated on the banks of 
river Krishna. My horoscope cast by 
my father at the time of my birth with 
care and drtail is still available, but I 
have decided not to reproduce it here. 
My desire :8 that astrologers should 
not have the fuss of probing into it. 


In olden days, our village prospered 
with all the sections of communities 
and with Brahmins erudite in Vedic 
lore and other siences. Even during 
my childhood there were several learned 
men residing in our village who had 
made a mark in literature and Vedic 
lore. T belong torthe Velanadu Vaidic 
Brahmin family? of Srivatsasa Gotra. 
Seshamma was my mother and Sundara 
Sastri; my father. That noble couple 
begot four sons and four daughters. 
Till this day we are all alive and happy. 
Ihave a brother and a sister elder to 


30 Kashtas make one Kala 
30 Kalas make cne Kshana 
11 Kshanas make one Muthoortam 
30 Muhoortams make one Ahoratram (Day and night) 
2, The early Andhra Brahmin class is originally 
identified by the choice of hereditary professions 
and into two main sub-sects, namely, ‘Vaidika® and 
‘Niyogi which engaged sither in the vedic practices 
and religious rites or inthe administrative Services 
respectively These sub-sects of Brahmins are 
further differentiated by their spective regional 
antecedents 116 Velanadu, Vengi -du, Pakanadu etc, 
for the historical reasons of t rir early domicile 
since the Andhra territory was ౮” ided into several 
‘Nadus' which were only ad™ nistrativg ynitg gg 
mentioned gboye, 


§2 


rence buaoks 000% 10 Sanskrit and Telugu 
Many mm the vicinity visited our house 
for consulting those books. Without 
pause Tused to icad all those bocks to 
the extent could grasp their content. 
Otten my lather acquainted me with 
interesting and inuicate aspects ot 
Telugu language. Allured by these (౫౧1- 
cises Tiefused to lain 208118. 1 14 15 
Sinskiit and Telugu they could be lournt 
daily for a few hours in my village itself 
For learning English had to part with 
my puents, sumpiuous food and leave 
for a big iown like 3400640 study ina 
school from !l1A.M.to5P.M. duily, 
leaving my circle of friends which caus- 
ed me sorrow at that time, My parenis 
too were not prepared to send me loa 
distant place. parental affection and 
lack of money for providing 16065213 
amenities elsewhere were the reasons 
for it, 


I started studying Sanskrit 18 my vill— 
age under the great seer and savant 
Maddurr Ramavadhanulu and lenrnt 
Telugu at home. My father and that 
noble soul were 11100643 from their child- 
hood and were of the same age. He used 
to wake up in the small hours at 
‘Brahha  Muhoorta'* and perforni 
Sandhyavandana and other ablutrons. He 
would then go round for alms (unchuv- 
rithi)* for an hour and return home 


4. Brahmamuhoorta— Auspicious time at small 
hours.especially around 4 A.M. The muhoorta which 
Is nearly of 96 dur tion 18 related to Brahma, the 
c‘eator. This tims, bafore the day break Is 09116౪66 to 
be highly promtious for commencing any activity 
either mental or physical. as it bas a sober effection 
human: physorbgy Ajah is said to hava been named 
thus after Brahma as he“was born at such an డిక- 


0101069 Brafiha muhoorta, agcordi-g to Kalidasa. 
అ * ఖీ క ఖు ఇ ఓ స్ట లీల ఇ 
5, .Uncha.Vntti: This depicts the way of forest 


lifg in ancient times, where the sages used to (011801 
for thelr daily rations, the spill overs of grain after 


Manimanjari - February 81 


060.6 9-00 A.M. Later he ussd to 
attend to the noon ablutions (Madhyah- 
nikam) * before having his hearty meal 
by the stroke of ten, later he would 
leisurely make best use of his time in 
inpaiting instruction to his pupils That 
was his daly round of prous fe If for 
any 1cason he did not havc his meal by 
ten. he would suffer from megrim. He 
had a frail constitution. Many in our 
villags were won‘t to talk about him 
and my father thus—that if Rama Avad- 
hanlu was indisposed, he would deem 
that the whole village was indisposed, 
and that 15 any member of Sundara 
5251013 family had any iliness the latter 
considered 16 as the concern of the 
entire village. The purport of these 
observations is that their concern for 
others’ pain was far less than the con- 
cern for their own or their family’s ill- 
health. 


Near our house in the ‘Sale 60౮6011 
(Weavers’ streel) the weaver community 
were celebrating the fete of their prece- 
pior Bhavanarishi. Twas then about 
eight or nine years old. Around 7068 
౧” ౦1౧౦1 10 0 evening had my meal 
and went out to witness the fete. While 
Twas there Tgot dazed and finally 
swooncd. Probably hearing from me 
that Twas feeling giddy people around 
might huve apprehending brought me 


threshing in the field, This is how the land of plenty 
cared for the needs of the spiritual seekers lest their 
attention should be distracted. This custom prevailed 
in the recent past in the shape of Collecting alms from 
genercus donors only to support themselves but not 
to garngr the surplus or ta hoard ‘t. 

6. Madhyahnikam : Prayeis porformed st dawn, 
noon and dusk are what are known as Tri-Kalde 
Sandhya_ Vandanam Prayer offered at noon is 
refarred to here as Madhyahnikam which is an expres- 
sion of ones gratitude tothe Alm‘ghtvy for the ౧౦+ 
tection offered to the mortal on this sarth. 


Pragna Parbhakaram 


home. Tdonot know how much time 
passed. By the tine 1 regained conscit~ 
ousness 1 noticed bv my side my father 
[3103513 reciting Sivakavacham. 1 felt 
no pain. That was all. After that 
normally 1 never showed that much of 
enthusiasm to attend erther carnivals or 
temple festivals. On that occasion why 


1 had lost consciousness was not known 
toany one. After several ycals, 145 
recalisation came to me. ఓ 80211 refer to 
it at an appropriate place. 


1 recall another similar instance 
when 1 was not aged even ten. Cholera 
spread like wild fire in our village. 10 
was s0 severe, that those who assembled 
and felt sad about the spi:ead of the 
deadly epidemic today theinselves 
fell victims to it the next day, The 
village residents followed various pra- 
ciices. They prayed and vowed toa 
variety of village deities. The epide- 
mic subsided after some days. Soon 
after it abated they started a carnival 
on a large 50216, for the worship of all 
those village deities. The awesome 
features of these deities, animal sacri- 
fices, the ballads sung by the Pambas (a 
tribe) about them were nauseating. 
They scarcd me. “Are the deities 30 
aweful? What are these worships’? When 
[started asking like this those who near 
about were annoyed with me and asked 
me to keep quict saying that the deities 
would be furious with me and cast a 
curse on the village. On the last day 
of the carnivalna cart was made for the 
deity called ‘Korlanka’ and on it live 
staves were raised through each of which 
a live piglet was pierced. When they 
were groauing with death pangs the pro- 
cession was taken to the outskirts of 
the village and the various deities were 
bidden farewell. The gruesome sight of 
that day stares me in my face even now. 
The villagers were glad that the ritual 


53 


went off well. Iwas greatly agitated 
and was full of grief. It rakcd up in me 
ceaseless enquiry about deaih, the state 
thereafter, 2bout 012011, the 51206 before 
biith, and about deities. [006416 not 
ask clders Communication with my 
compeers proved futile [0564 to close 
mv eves at night with prayer that | 
should know the realty 


about these 
maticrs and 


ల waited for an answer, 
When ఓ 010996 my eyes, T observed that 
uiter darkness surrounded 
occan. Tappeared to bein the centre 
of tua darkness. I began exami- 
ning whether the endless darkness that 
surrounded me was lengthy or was 
inthe form of a square. It appeared to 
be something spherical in dimenston. 
At its centre the glimmer of awareness 
that ‘Tam, Tam’ seemed to show itself 
amidst perplexity. 2 used to watch like 
this any number of nights till sleep over- 
powered me. Unending darkness In that 
menacing darkness the awareness that I 
existed and this reahsation gave me a 
shade of encouragement. At that time 
closing my eyes, it appeared as if I was 
looking out of ‘myself’. 1614 not know 
at that time how 10 look into myself. 1 
did not sec that way. From the external 
globe of darkness Tdid not pet answers 
to my quzstions. If 1 6010 what happens 
thereafier? 1605664 to think lke that. 
Then it would occur to me that Idid not 
exist in that darkness. Tt would, at the 
samg timc, strike me that was 21176. 
With fcarlessncess 1 would scem that I 
was a glimmering atom throbbing with 
life in that immense darkness. However 
much was my travail the realisatton was 
only that far. One day there was a dia- 
logus within myself. Why was TI born? 
Because 1 was dead. Why did T die? 


Because Iwas born. Well, having died 
why should 1 be born again? Or, having 


me like an 


ల్‌శీ 


been born why should 1 not be deathless? 
1 had no further answer. with such 
mental conflict 1 at last concluded that 
Iknew neither about my birth nor my 
death. It was all mystery. Iwas just 
glimmering alive. When this flicker 
extinguishes one does not know what 
happens. Where is light? only that 
glimmering spark of awareness that 
am alive exists. Could it not become 
intense. With it my dislike for carnivals 
became stronger. 


At that time, in out village, when 1 
was hardly ten years old, Shivarathri 
festival used to be celebrated with great 
eclat. Among the neighbouring villages 
our village was a great pilgrimage centre 
for Shaivites. The Siva Lingam known 
as Nageswara Swami was as ancient as 
that of Amaravati. However ancient 
it may be, my belief 15 that it was esta-~ 
blished as a token of erasure of Buddh- 
ism. My recent conviction is that the 
Siva Lingam in the temple is but a part 
of a pillar of the Buddhist Stupa. Seve- 
ral such lithic fragments of Buddha 
Stupa showing half the wheel of Dhar- 
machakra could be seen in that temple. 
When the Kantakasala (now Ghanta- 
sala) stupa was pulled down its pillars 
and slabs were used for construction of 
nearby Hindu temples. One of its Suchi 
pillars got converted into the slab on 
which Mangi made his inscription. By 
the 6th or 7th century A. D.at least 
some of the Buddhist stupas could be 
deemed to have been demolished. One 
inscription of the 13th century A, ౨. in 
our village temple records that the Siva 
Lingam of tat temple had been conse- 
crated by the great serpent deities like 


Manimanjart = February 87 


Ananta, Takshaka and Karkotaka at the 
place where the 5290228027 (serpent 
sacrificial rite) was performed by 
Janamejaya. 


Tt was Sivaratri night Ireached the 
temple long before the scheduled time 
for lighting the great holy flame. Ina 
specially designed rectangular structure 
in whicha few maunds of ghee were 
poured, a great flame was lighted. After 
the event, returning home, 1 was caught 
ina stampede at the temple entrance. I 
fell down. People trampled on me roll- 
ing me like a piece of torn linen under 
their feet. 1 was suffocated and felt that 
Iwas dying. Somehow IT was rolled and 
pushed out of the main entrance of the 
temple. Icrawled out to alone place 
and after resting for a long time I be- 
came my normal self. From that 6420) 1 
maintain distance with temples and car 
117218" 


On another occasion an unrest raged 
in our village and around it. Tt was this- 
all families in the village should shift 
1) the outskirts and spend a whole day 
f-om dawn to dusk, cook their food there 
: nd take it after offering it to the dei- 

“9 On "he front door of each and every 

౧u 3 the trident mark of 511 Vaishnava 
iast histo be drawn. Every one in the 
1 111200 should wear around his neck a 

iec* of dried calbage (sweet gourd) 
siel!. If this was not done a great catast- 
i:phle would be-fall the village. On 
+ ‘ery front door the Srivaishnava caste 
iaarks appeared. From somewhere 
calbage shells appeared (probably they 


were sold for the occasion). People 

tied those pieces wherever they 
తంల ద ఆ ఇక అదనం ఇం ఇక. 1 వరన నటు 

fo the untimely death of Pankshit. ft is narrated 


7. Sarpayagjna : This episode occurs in the great 
epic Mahabharata. Jananéjaya son of Parikshit 
perforrs 1౧6 Sarpayaga to take revenge against 
Takshaka, the serpent chief, who was responsible 


tht when this sacrifice was performed all the 
se:ipents inhabiting the earth wera allured 10 get into 
the sacrificial fire and die, 


Pragna Prabhakaram 


could, around the neck or waist. They 
were busy preparing to move to the out- 
skirts of the village. But my father was 
opposed to this move, on the ground 
that thieves would have a field day in 
pillaging the village when the villagers 
move out. The village officials like the 
Munsif and Karanam assured us, out of 
fear of God, that they would take every 
care. Should anyone remain in the vill- 
ge, even if by coincidence some calami- 
ty had taken place, the entire blame for 
it would be put on those who remained. 
Hence it was unanimously resolved, wi- 
thout any second thought to leave the 
village. On our part we decided to pre- 
pare some processed food (Pulihora) and 
take it with us to the outskirts of the 
village, make an offering of it to the 
deity, eat it and wash it down the thro- 
ats with butter-milk and return home. 
For this purpose Iwas asked to fetch 
‘Karivepaku‘ (the curry leaves) for the 
food preparation. The residents were 
leaving,enmasse for the village outskirts 
with all the cooking paraphernalia. 1 
went to a Brahmins’ house nearby in 
which compound there was a Karivepa 
tree. Iasked for the leaves. They were 
moving out.They said‘‘Not possible now. 
We are leaving‘ [said I would go to the 
backyard and pluck the leaves. ‘We had 
locked all the doors’’ was the reply.They 
walked off. I went to the roadside from 
where the tree was visible and kept ga- 
zing at it. Passers by enquired as to 
what ] was looking at. lsaid that 1 
wanted those curry leaves. On further 
enquiry 15216 that the deity could be 
prepitiated with a bunch of those leaves 
on every door and hence Iwas trying to 
reach them. Well, that was all. soon 
promptly some one climbed the compo- 
und wall, severed a twig from the tree 
gnd gave me a bunch. One after the 


55 


other, people denuded the tree and on 
every door step there appeared a twig 
with those leaves. The next day the 
owners discovered the mischief maker 
and severely scolded me. Itwas more 
than a punishment for the prank 1 had 
played. For the lie 1 had spoken, 1 rea- 
ped the result. 


I have mentioncd these incidents here, 
only to make a submission that 18 1s easy 
to cieate commotion in the community 
in the name of God, but not so easy to 
resolve it and that unless society gets 
leavened with education and' knowledge 
such evils cannot be eradicated. In the 
form of religion, medical treatment, as- 
trology, duty, conventions etc., innu- 
merable abuses have become beyond co- 
rrection and got deeply stuck and are 
even spreading. Since there are people 
who follow such practices with supers- 
titious faith, their protdgonists are con- 
tinuing their sway for the sake of pro- 
fit though they themselves do not have 
any belief in them. Some with half-kno- 
wledge are observing all of them. 


Here is a recent incident. One of my 
friends had an ulcer in his nose. He had 
some faithin the Ayurvedic medicine. 
A friend who was Allopathic doctor 
offered to relieve him of pain by simple 
surgery. But the patient was timid. 
Another friend, who practised Indian 
Medicine, suggested that 1 a few drops 
of warm gingelly oil in which a finger 
nail (Nakha) is boiled are putin the 
nose, the ulcer would heal. Another un- 
rivalled quack added that instead of 
other nails, the nail of the patient him- 
self would be more efficacious. 1801 
enraged and said ‘He isin great pain. 
Don’t prescribe to him unscientific, 
uniformed and crude medical treatment’, 


56 


Th= first person retorted: "By this ireat- 
ment Thave cured nasal ulcers for ever 
so many persons This is not uninformed 
treatment’. The second person said ‘This 
is hot unscientific. Have not the West- 
erners recognised that some diseases 
could be cured by tapping the blood 
from the same body from one place and 
transfusing it elsewhere This method 
was discovered by our 20010009 and 
followed by them. Why? When TI hada 
tumour, T put my own nar in oil, barled 
it and cured thé 0011.) 5218 so 13 811- 
enced me. But [was indisciibably 6131- 
urbed within myself that all this was a 
hoax. Twas agitated that by such treat- 
ment even 1 no harm is done to the 
patient, there would be no remedy. Those 
were days of my stay in Madras. I went 
to the Oriental Library and searched for 
the properties of ‘‘Nakham”. {1 mentio- 
ned about it to a friend who was emplo- 
ved inan Ayurvedic hospital: He told 
me that the meaning of ‘Nakham’ in 
Ayurvedic parlance was not nail but an 
aromatic shell substance analogous to 
water cieatures with shells like the snail. 
I referred 10 medical books and ascer- 
tained the authenticity of that state- 
ment. T immediately informed the 
patient and advised him to undergo 
proper medical treatment. He had a 
minor surgery and he was cured. Such 
are the foolhardy dzeds of those who do 
not have realisation and clarity of per- 
ception of scientific knowledge. Medical 
treatment has reduced itself to experi- 
mentation by ill-equipped persons with 
drugs, whose properties are not distinc- 
tly known, ona striken body whose 
disease remains’ unidentified and obser- 
ving whatever was happening as a result. 
Only therawareness of those who fallaw 
the direction of the soul that pierces 
through the conciousness and experie- 


Mani Manjari - February 87 


nces wisdom and bliss that ever en- 
dures, could be of advantage to the 
world. 


When Iwas about ten years old, my 
youngest sister fell seriously 111. Her 
survival became uncertain. Apprehen- 
sive of later development the youngs- 
iers were made to have a quick meal. 
Though none 1016 us how grave the 
situation was శ could guage it from the 
agitated atmosphere. With anxiety, | 
slipped out unnoticed and went to the 
ncarby tempie, and ina corner began 
praying to God incoherently that ఓం 
child might be saved. Idid not return 
home in the afternoon for lunch. At 
home the atmosphere had somewhat 
eascd. Afier two or three motions the 
child showed improvement. She had tur- 
ned the corner. After all had their lunch 
my absence was noticed and a search 
for me was on. Iwas not found in any 
of the friends houses. The dusk set in. 
My father was scared. After an inten- 
sive search he found me at last huddled 
in a corner of the temple, told me about 
wellbeing of the child, grieved very 
much at my condition and took me 
home. Fiom my childhood TIT used to 
become topsy - turvy at desease and 
death. On that day, Iran away into the 
tempie as 1 was feeling helpless; and to 
hide myself and my anxiety from 
others and pray to the Almighty God, 
but little did Irealise then that it had 
an effect. 


My father was rather harsh in collect- 
ing fees fromhis patients. On one occas- 
ion,moved by the misery of the patient 1 
pleaded with my father to give medi- 
cine without insisting on payment. 
“Father! please cure him first. He 
doesn’t have money now. He will pay it 


Pragna Prabhakaram 


indue course. If he does no', let him 
not. You will be recompensed for this 
virtue’ 1 9216. He thought for a while 
and said. ‘My boy! had to be harsh 
because of my love for my children, 
Without being stern {1 cannot earn 
money. Unless Tearn T cannot maintain 
the family, Itis love for my children 


57 


that has made me unsympathetic to 
others’, contained my tears and kept 
mum. That talk took hold of me and 
began haunting me ever since. The ope-~ 
rationalisation of this campassion will 
be known hereafter.—~... 


(To be continued in the next issue) 





Birth Place of 
VETURT PRABHAKARA SASTRI 
(Page 50) 


Temple scene at 
PEDAKALLEPALLI 
(Page 54) 


DECLARATION FORM 


1. Title of the Journal 


Publication 
Publisher’s Name 
Nationality 
Address 


SE 


6. Place of Publication 
7. Printer’s Name and address 


8. Printing Press 


9. Status of the Journal 


గి 
Prof, శ Rania Raju (Rtrd) 


H No. 1-8.117/2, Chikkad 
HYDERABAD - 800 ర 


MANIMANJARI 


Half-yearly (February and August) 
Veturi Anandamurthy 
Indian 


6/2 RT (New) Vijayanagar Colony 
Hyderabad-500 457 


As at Col: No. 3 and 5 noted above 


Dakshin Bharat Press, Khairatabad. 
Hyderabad. 


Owned by Individual; 
Veturi Anandamurthy. 


